శ్రీముద్భా గవతనుధాలవారి - 1 


బమ్మెర పోతనామాత్య ప్రణీతము 


గజేంద్ర మోక్రము 


సంస్కృత మూల సహితము 


+ లార్భిత వ్యాఖ్యా విలసీతము 


సంపాదకులు 


శ్రీ చల్లా సాంబిరెడ్డి 


వ్యాఖ్యా త 


ఉత్పల సత్యనారాయణాచార్య 


५. 


శ్రీమద్భాగవత సుధాలహరి - 1 


8, పావని సేవా సమితి ప్రచురణ నెం.4 


ప్రథమ ముద్రణము : జూన్‌ 1999 (ప్రతులు : 1000 

GAJENDRA MOKSHAMU 

గజేంద్రమోక్షము : శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీతము 
వ్యాఖ్యాత ఉత్సల 


रपी Commentary named 


Divine Blessings by 


Appreciations by 


Edited by 
Published & rights reserved by 


Title page Drawing 
PRICE 
Type Setting at 


_ Printed at 


Gopeenayanotpalarchita Vyakhya" 


Avadhuta Datta Peethadhipathi, Sri Sri 
Sri GANAPATI SACHCHIDANANDA 
SWAMTI, MYSORE. 


BRAHMASRI KUPPA VENKATA 
KRISHNA MURTHY - Vidyadhikar, 
Avadhuta Datta Peetham, Mysore 
‘Andhra Vyasa' Brahmasri 
YELURIPAT] ANANTARAMAYYA, 
Hyderabad. 


SRICHALLA SAMBI REDDY 


SRIPAVANISEVA SAMITHL, "Sri 
Sai Nilayam"SRT270, Sanathnagar, 
Hyderabad - 500 018, 

A.P. Phone : 3702898 

Gangadhar 

Rs.100/- 


FONTLINEGRAPHICS, 
Baghlingampalli, Hyderabad - 500 044. 
Sri Sai Ram Printers, 

Hyderabad - 500 004. 


ఆవధూత 
దత్త పీఠాధిపతి 
జగద్దురు పరమపూజ్య 
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి 
యాభై ఏడవ జన్మదిన 
శుభ సందర్భమున 
సభక్తికముగా సమర్సితము 


~ చల్తా పాంబిరెడ్డి 


॥ कण 


~ क नद्‌ ॐ =) +. , =] TEP 


(* _ | , क्‌ ™ “ 
१ $ +§ wz, = (+ | 
- శ్రే ణు శ i 3 


శె # ॥ 


అవధూత దత్త పీఠము 


గణపతి సచ్చిదానంద €> (&>525339 
మైసూరు 
ది, 2.6.99 


९ 


అనధూత దత్తపీఠాధిపతి - జగద్గురు - పరమపూజ్య 
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 
ఆశీస్సందేశము 

“గచ్చతి జాయతే - ఇతి గజః” అనీ ఒక నిర్వచనం వుంది. దాని (ప్రకారం మరణిస్తూ, మళ్ళీ 
జన్మిస్తూ, వుండే జీవి పేరే గజం, జీవుడికి ఈ జనన మరణ చక్రంలోనుంచి విడుదల కలిగే 
విధానపు కథే “గజేంద్ర మోక్షం”. 

ఒక జీవి మానవుడా పశువా అనటానికి వాడి శరీరం కన్నా మనస్సే ముఖ్యం. శరీరం 
మానవుడిదే అయినా, బుద్ది ఉద్భుద్దం కాకపోతే, వాడు పశువే. శరీరం పశువుదే అయినా, 
జన్మాంతర తపఃపరిపాక బలంచేత జ్ఞానదీప్రి అందుకుంటే, వాడు మానవుడే. ७००९४ మానవుడి 
మోక్షకఠే గజేం[ద్ర మోక్షం. 

ఉత్పల సత్యనారాయణాచార్య ఈ కథా నాయకుడైన శ్రీహరిని తన గోపీనయనోత్సలార్భిత 
వ్యాఖ్యతో సమర్భనచేసి జీవితాన్ని ధన్యం చేసుకొన్నాడు. జరిగిన రచనవల్ల కర్పత్యాహంకారానికి 
లోనుగాక, తన కృతిని గురువుకు సమర్శణ చేసి కృతార్దుడవుతున్నాడు. మన వాజ్మయసంపదను 
తోటి సమాజానికి అందించే కృషిని స్వయం సేవగా శిరసావహించిన సాంబిరెడ్డి ఈ కృతి 
(క్రతువులో భాగస్యామియై ధన్యుడవుతున్నాడు. 

ఇక నిజంగా ధన్యులు కావలిసింది పాఠకులు. ఈ (గ్రంథం కేవలం సాహిత్య వ్యాఖ్యానం కాదు. 
శ్రీకృష్ణ సౌందర్యరసంలో రంగరించిన తత్తామృతం దీనిలో వుంది. దీనిని ఆస్వాదించే శక్తి 
వుండోలంటే, దానికి గురువుల కృప కావాలి. ఆది గురుమూర్తి, గురుసంప్రదాయ (ప్రవర్తకుడు 
అయిన శ్రీట్‌త్త గురుమూర్తి కృప (ప్రసరించి ఈ (గ్రంథ ప్రతిపాద్యమానమైన భక్తితత్వం మీ 
హృదయాలకు పట్టుగాక! 


జయగురుదత్త 


జయ గురుదత్త 


వేదన 


ఈ గజరాజు మోక్షణము నిమ్ముగ నికు సమర్శణ మ్ముగా 
శ్రీ గురుదత్త! వ్రాసితిని చేకొను మర్శిలితోడ, నన్ను పు 
న్నాగము పూచినట్టు చిరునవ్వున మెత్తువులే, దయారసో 
ద్వేగిత కృష్ణ మేఘమయి దీవెన లిత్తువులే దయానిధీ! 


అన్నహ మో కృతి (ప్రగతి కండగ నిల్చిన ధార్మికుండు చ 
ల్లాన్నయ సాంబిరెడ్డి అనయంబు హృదంతర కృష్ణభక్తి భా 
వాన్సితుడా సునామికి (ప్రియంబగు దీవెనలందు యాదవేం 
(ద్రాన్నయ దత్త సద్గురు! శతాంశము నాకు నను(గ్రహింపవే! 


దాసులు సేవకుల్‌ ముదిమి తార్కొన వి(శ్రమ మాసచేసి సం 
త్రాసముచెంది స్వామి గురుదత్త! చనంగలవారు; నేను ప 

త్నీ సదృశ ప్రపన్నుడను నీదు (ప్రసన్నత కోసమై సదా 

నీ సవిధంబునం దొదిగి నిల్ఫుటె నాకు ముదంబు గూర్ఫెడున్‌ 


చిత్తమెతింగి ఆశ్రమము చెంత ఉదుంబర వృక్షమే యిటన్‌ 
పత్తిరి పూచె గావలయు, భక్తులు నీకు గులాబి దండలే 
తెత్తురు (పీమతో, గణపతి(ప్రతిమానుడనై చరించినన్‌ 
దత్తుడవీవు వైష్ణవ పదస్థుడవే గద! ఆనుపూర్విగన్‌ 


స్వామీ! చేతులు మోడ్చి నిల్చెదము నీ జన్న్మోత్సవం బందు నిం 
కేమీ పల్కగలే మమేయ మహిమా హేమాద్రి! నీ ముంగిటన్‌ 
మేమెంతో పసివార మెల్లపుడు నిన్నే కాచుకొన్నాము, మా 
క్షేమంబే తలపోసి దేవ! భవదాశీర్వాదముల్‌ కోరుచున్‌. 


ఎల్ల జగజ్జీవుల పసి 

పిల్లల అవ్యక్తమధుర వివిధ ८९०९5 

తెల్లమగు నర్హమేదో 

తల్లికి తెలియు, మరియు గురుదత్తకు తెలియున్‌. 


గురువర! నీ సమక్షమునకున్‌ చొరనిత్తువె? పాపపంకిలా 

కరమగు ఈ శరీరమొక గాడిద, బూడితపూత, తుచ్చపుం 
బరువుల మోత, సంతతము మైథునపుం దలపోత, వీథిలో 
దొరకినదెల్ల మేత, కడు దుస్సహమయ్యెడు కూత దీనికిన్‌ 


ఏ నటువంటివాడనని యెంచకుమో గురుదత్త! నేటి ఈ 
మానవులింత; ఈ జనసమాజము ధర్మపథాన నిల్సి (ప 
స్థాన మొనర్సబూనిన వదాన్యుల మాన్యుల వర్దమాన సత్‌ 
సూనుల సాంబిరెడ్డి ప్రభృతుల్‌ భవదీయుల నాదుకో (ప్రభూ! 


సంపదపెంచి సంతతి కొసంగిన చాలదు, భక్తి భావనా 
సంపద - శీలసంపద ~ సుసంస్కృతి సంపద పుత్ర పౌత్ర పా 
రంపరిగా నొసంగవలెరాయని ఉత్తమ (గంథరాజి ము 
(ద్రింపదొడంగు ధార్మిక వరిష్టుని మెచ్చెద సాంబిరెడ్డినిన్‌ 


= @ త్స © 
(५ - ~ 


కుప్పా వేంకట కృష్ణమూర్తి 
బె + ధికౌరి 
శ్రీ అవధూత దత్త పీఠము, మైసూరు 


సాధన సామర్రి 


“మోక్షసాధన సామ(గ్ర్యాం భక్తిరేవ గరీయసీ” ఇది త్రిమతాచార్యులకూ సమ్మతమైన సిద్దాంత 
వాక్యం. “మోక్షాన్ని సాధించేందుకు ఉపయోగపడే సామగ్రులన్నింటిలోనూ ఉత్తమోత్తమమైనది 
భక్తి” - అంటోంది పై సూక్తి, ఈ మాటవల్ణ భక్తి కాకుండా మోక్షసాధన పరికరాలు మరికొన్ని 
వున్నాయని సూచన అవుతోంది. అలాంటి ఉపాయాలన్నింటీనీ వ్యాసభగవానుడు ఇతర పురాణాలలో 
ప్రతిపాదించి, చివరకు ఉత్తమోత్తమమైన భక్తి సామగ్రిని సమగ్రంగా (ప్రతిపాదించేందుకే శ్రీమద్భాగవత 
రచన చేపట్టాడు. అందుకే భాగవతంలోనే ఒక చోట “తత మార్గ సహ(స్రేషు భక్తి రేకా గరీయసి” 
అన్నాడాయన, 


భక్తి కూడా బహుముఖాలు కలదే. ఆ ముఖాలలో నవవిధ భక్తులు సు|ప్రసిద్దమైనవి. ఇవిగాక 
మరికొన్ని భక్తిరీతులను కూడా శ్రీమద్భాగవతం (ప్రతిపాదించింది. మోక్షసాధనలలో భక్తీ 
ప్రధానమైనదైతే భక్తిమార్గాలలో శరణాగతి భక్తి ఉత్తమోత్త్రమమైనది అని శ్రీమద్భాగవతం (ప్రత్యక్ష 
పరోక్షరీతులలో పదే పదే (ప్రతిపాదించింది. అలాంటి ఘట్టాలలో గజేంద్రమోక్ష ఘట్టం శిఖిరా(గ్రం 
5046, 


ప్రాక్కర్మ దోషాలవల్ల పశుత్వానికి పడిపోయిన జీవి, కేవలం |ప్రపత్తినల్ల సూటిగా పరమాత్మ 
పాదాలను అందుకొన్న ఘట్టం ఇందులో వర్లితమైంది. కనుక ఎటువంటి అధమస్థితిలో వున్న 
మానవుడైనా సరే, ప్రపత్తి మార్గాన్ని ఆశ్రయిస్తే, మోక్షాన్ని పొంది తీరుతాడని చెప్పటానికి ఈ కథ 
చక్కని సాక్ష్యంగా పనికి వస్తుంది. 


శ్రీమాన్‌ ఉత్సల సత్యనారాయణాచార్య హేతుబద్దతను రక్తగతం చేసుకొన్న కవి. కవులకు 
అందని ఈ అద్భుత గుణం ఆయనకు అలవడటం ఆంధ్రుల భాగ్యం. ఆయన ఈ కథను 


మనస్సులొ మననం చేసి చేసి, దానిని మూడు భాగాలుగా విభజించుకున్నాడు. మొదటి భాగానికి 
ఉత్తరణిక అని, రెండవ భాగానికి మహోద్దరణిక అని పేర్లు పెట్టుకున్నాడు. 


కథ వేరు, కథలోని కిటుకు వేరని ఆంధ్రుల ఆదికవి నన్నయముని మునుపే చెప్పాడు. 
“ప్రసన్న కథాకలిత అర్హయుక్తి' అనే పద్యపాదంలో విశ్వనాథ కవిసమాట్టు ఈ సూత్రాన్ని 
భారతం మొతానికి సమన్యయించి తన రామాయణ కల్సవృక్షానికి పునాదులు వేసుకొన్నాడు. 
ఇప్పుడీ ఉత్సలకవి గజేంద్రమోక్ష కథానకంలోని అర్థయుక్తిని “లోనారసి” తన గోపీనయనోత్సలార్చన 
వ్యాఖ్యను విలసింపజేశాడు. ఇలా అనటానిక ఆయన వ్రాసిన అవతరణికే తిరుగులేని సాక్ష్యం, 


ప్రధాన కథను ఉత్తరణిక, మహోద్దరణికలుగా వింగడించిన ఈ వ్యాఖ్యాత, అవతరణికను 
తాను స్వయంగా కల్పించాడు. అవతరణిక అంటే అవతారిక లేక ఉపోద్దాతము. మామూలుగా 
అయితే ఇంతే. ఈ (గ్రంథ సందర్భములో మాత్రం అవతరణిక అంటే జీవుడు కింద పడటం. 


ఏనుగ సంసారంలో పడ్డ జీవిని ఉత్తరింప చేయాలంటే, వాడికి కష్టాలు కల్ఫించాలి. వేరే 
మార్గం లేదు. “యం తు రక్షితు మిచ్చామి తస్య విత్తం హరామ్యహమ్‌” (నేను ఎవడిని 
రక్షించాలని అనుకుంటున్నానో వాడి సంపదను హరించివేస్తాను) అనే ఈ భగవద్వాక్యం పై 
విషయాన్నే ప్రతిపాదిస్తోంది. విష్ణు సహస్రనామాలలో “భయకృత్‌ భయనాశన:” అనే నామాల 
దగ్గర కూడా, పరమాత్మే కరుణతో ముందు భయాలను కల్పించి, ఆ పైన వాటిని తనే 
తొలగిస్తాడని పెద్దలు వివరిస్తున్నారు. సంసారంలో పడ్డ గజేం|ద్రుడిపై కరుణతో పరమాత్మ 
కష్టాలను కల్పించిన ఘట్టమే ఉత్సలవారి ఉత్తరణిక. 


ఆర్తుడైన జీవుడు జిజ్ఞాసువై ఆక్రోశిస్తాడు. అప్పుడు వాడికి పరమాత్మ “ఉత్‌ - హరణం 
(ప్రసాదిస్తాడు. ఆ ఆర్తి నిర్వాజమైనదైతే స్వామి ప్రసాదించే ఉద్దరణం మహోద్దరణమవుతుంది. 
ఇదే గజేం[ద్రకథలోని మోక్షం. ఇదే ఉత్సలవారి మహోద్దరణిక, 


ఇలా విభాగత్రయంవల్డనే ఈ వ్యాఖ్యత కథలోని ఆయువు పట్టును పట్టివేశాడని 
విస్పష్టమౌతోంది. ఆ తరువాత మతత్రయానుయాయులైన మహనీయుల వ్యాఖ్యలన్నీ తన. 
తెలివి సానమీద రంగరించి, తన మూసలోకి పోసుకొన్నాడు ఉత్సలకవి 


ఈయన ముందుగా కవి. పోతన్న గారినీ, వ్యాసుడినీ, కవులుగా చూడవలసిన సందర్భాలు 
వస్తే, ఈయన స్వయంగానే శిఖరాగ్రాలకు ఎక్కి చూస్తాడు. ఉత్తరణికలోని పద్యభాగాలలో ఈ 
విషయం మనకు స్పష్టంగా దర్శనమిస్తుంది. 


తరువాత ఈయన తాత్తికుడు, సాత్తికుడు తత్త్యవివేచన దగ్గరకొచ్చేసరికి, ఈయన 
కీధర, 50856, వీరరాఘవాది వ్యా ఖ్యాతల కరావలంబాన్ని ఆదరంగా స్వాకరించి తనదెన 
ఒడుపుతో మనకు విషయదర్శనం చేయిసాడు 


సోతన్నగారి తెలుగు పద్యానికి (ప్రతిపదార్థ తాత్సర్యాలు ఇవ్వడమే కాక, దానికి మూలమైన 
వ్యాస శ్లోకాన్ని కూడా జతచేసి వివరించటం ఈ వ్యాఖ్యానంలోని అపూర్వత, పోతనగారి కవిత్వం 
తేనెల సోనెలే అయినా, వ్యాసుడి అర్థగాంభీర్యాన్ని ఆకళించుకొన్నప్పుడు భావుకుడికి ఎవడికైనా 
సరే, వ్యాసపక్షపాతిత్వం౦ తప్పదు. ఉత్సలవారికీ అంతే. కొన్నిచోట్ల ఒక్క శ్లోకానికే పది పేజీల 226 
అర్థవివరణ చేయటమే దీనికి నిదర్శనం. మూలాన్ని అతిక్రమించి పోతన్నగారు వెళ్ళినచోట్లలో 
గుణదోషాలను ఉత్సలవారు వివరించిన నిష్పక్షపాత వైఖరి (ప్రశంసనీయంగా వుంది. 


కావ్యము “శివేతరక్షతయే” అవే విషయం హృదయానికి పట్టినవారి కళ్ళకు ఈ 
గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్య దివ్యాంజనం వంటిది. దీనిని (వ్రాసి ఉత్సలవారు తమ రచనా 
జీవితంలో హిమాలయ శిఖరాలను చేరుకొన్నారు. 


శ్రీచల్లా సాంబిరెడ్డిగారు వంటరి సేనాదళం వంటివాడు. వికృత విన్యాసాలు చేస్తున్న సామాజిక 
వైపరీత్యాలతో సాంస్కృతిక సమరం సాగిస్తున్న నిరాయుధుడు. ఆయన చేపట్టిన పావని 
సేవాసమితి ఇప్పటికే అనేక శతకాలను వ్యాఖ్యానాలతో సహ సమాజానికి అందించింది. ముఖ్యంగా 
ఈనాటి యువతను ఉద్దేశించి ఈ సంస్థ చేపట్టిన (ప్రచురణ పరంపరలో ఈ గజేం[ద్రమోక్ష 
వ్యాఖ్యాప్రకటనం గొప్ప మైలురాయి కాగలదనటంలో సందేహం లేదు. 


ఈ. వ్యాఖ్యాతకు గాని, ప్రచురణ కర్తకుగాని, కర్భత్వబుద్దిలేదు గనుక, పాఠకులు వీరికి 
బుణపడి వుంటారనటం కుదరదు. పాఠకుల హృదయాలలో వివేకదీప్తిగా వీరిద్దరూ శాశ్యతంగా 


ఎలుగుతూ వుంటారనటం సత్యసమ్మతంగా వుంటుంది. 
३ 
ఈ కృతికి కృతిభర్త, దత్తావతారమూర్తులు, అయిన గురుదేవులు శ్రీగణపతి సచ్చిదానంద 


స్వామీజివారి కృప వఏీరిద్దరిపైనా; తద్దారా పాఠకలోకం సైనా (ప్రసరించి మన సమాజానికి 
వెలుగుబాటలు విస్తరించాలని (ప్రార్థిస్తున్నాను. 


జయగురుదత్త 
2-6-99 ఇట్లు 
మైసూరు | కుస్ఫా వేంకట కృష్ణమూర్తి 
దత్తపీఠ విద్యాధికారి ' 


చిలుక కొట్టిన పండు 


ఆంధ్రవ్యాస, కవికుల రత్నదీప,. వైదికాగమాలంకార, భాషా(ప్రవీణ, 

- ఏలూరిపాటి అనంతరామయ్య, ఎం.ఏ.సంస్కృతము, ఎం.ఏ. తెలుగు, బి.ఇడి, 
గుంటూరు छग కె.వి.కె. సంస్కృత కళాశాల 68 (ప్రిన్సిపాల్‌, 

అనంతసాహితి కార్యదర్శి, 16-1-24/స/6/1, శ్రీ సాయి ఎపార్ట్‌మెంట్స్‌, 

కమ్యూనిటీ హాలు వద్ద, సైదాబాద్‌ కాలనీ, హైదరాబాద్‌ - 500 059. 


సాంబిరెడ్డిగారి సదాశయాలు 

శ్రీ చల్లా సాంబిరెడ్డిగారు న్యాయవాది. చిన్నతనం నుంచీ శ్రద్దగా చదువుకొని 
విద్యాభ్యాసంలోనూ, న్యాయ విద్యాభ్యాసంలో నూ బహుమతులు గెలుచుకొంటూ సమానులలో 
ఉత్తములుగా పేరుపొందుతూ వచ్చారు. అనంతరం న్యాయవాదిగానూ అన్ని ल्लः 
విజయమందినవారుగా విఖ్యాతులయిన వారు. బహుసామాన్య వ్యావసాయిక కుటుంబంలో 
జన్మించినందున, స్థిరమైన నిశ్చయంతో శ్రమిస్తేనే కాని, నిరంతరం దీక్షతో కృషిచేస్తేనే కాని 
ఎవరూ ఏమీ సాధించలేరు, సాధించినా దానిని నిలుపుకొనలేరు, అనిన వ్యవసాయాత్మికమైన 
ఏకైకమైన అభి(ప్రాయమున్నవారు. ఆస్తికులైన వచనమో పద్యమో ఆకర్షకంగా (వ్రాయగలవారూ, 
పాడగలవారూ తమ సామర్థ్యం దైవపేవకు వినియోగిస్తే తమ సమస్యలు తీరిపోతాయనే 
విశ్వాసం వీడి, వారినీ వీరినీ ఆ(శ్రయించటంకోసం వెంపర్ణాడడమంటే రెడ్డిగారికసహ్యం. 
దైవచింతకులు, రచయితలు, ఉపన్యాసకులు, సమాజంలోని ప్రముఖులు, గురువులు, స్వాములు, 
పీఠాధిపతులు తమ కర్తవ్యమైన ధర్మబోధ సరిగా చేయటం లేదని రెడ్డిగారికి తీవ్రమయిన 
అసంతృప్తి. వారు చేయటం లేదు వీరు చేయటం లేదు అనుకోవటంకంటె, స్వసామర్థ్యం వల్లనో 
పరసాహాయ్యం వల్లనో ఒడ్డెక్కినవారు ~ ఆమాటకు వస్తే (ప్రతివారూ - (ప్రవాహంలో 
కొట్టుకుపోతున్న వారిని పైకి తీయటానికి, యథాశక్తి ప్రయత్నించటం అవశ్య కర్తవ్యమనే 
దృఢనిశ్చయం కలవారు. దైవం సర్వాంతర్యామి అయినపుడు, దైవాన్ని సంతోషపెట్టాలంటే 
ఒకరికి చేస్తే పరిణామంలో వందల వేలమందికి, ఒకనాడు చేస్తే ఎల్లకాలమూ, చేసినట్టు కాగల 
రీతిని -తోడ్సడి, వీలయినంత మందిని సంతోషపెట్టాలనే విజ్ఞత కలవారు. న్యాయవారదికీ 


చిలుక కొట్టిన పండు 


చైద్యునికీ లక్ష్యమొకటే, తన కేసు గెలవటం. అతడు అందుకు అవసరమయిన సకల చర్యలూ 
తీసుకొంటాడు. ఏకాగ్రతతో అందుకే (శ్రమిస్తాడు. అందుకు ఆడ్డుకాగలవారిని దూరంగా 
ఉంచుతాడు, ఉపకరించగలవారిని ఉపేక్షించకుండా సమకూర్చుకుంటాడు. ఇలా వ్యక్తిగా, 
బాధ్యత తెలిసిన సమాజ సేవకునిగా తమ కర్తవ్యాన్ని సాంబిరెడ్డిగారు స్పష్టంగా నిర్దేశించుకొన్నారు. 
అష్టాంగ యోగం 
పై 2 చిహ్నాలకు కాక, మూల కారణం తొలగించటానికే మందు వాడిననాడే రోగం 

సమూలం పోతుంది. కనుక, వేసే మందు, రోగాన్ని తొలగించి, రోగికి పుష్టిని తుష్టినీ కలిగించి 
అతనిని కలకాలమూ స్వశక్తిపై దృఢంగా నిలవగలవానిని చేసేది కావాలి. అందువల్ల, సమాజ 
రోగ చికిత్సకు సాంబిరెడ్డిగారు కచ్చితమయిన (ప్రణాళికలు వేసుకొన్నారు. ఆవి సమాజ సేవా 
యోగంలో అష్లాంగాలు. సమాజంలో బాగుచేయవలసిన భాగాలను వారు (ప్రధానముగా 
మూడు భాగాలుగా ఏభజించుకొన్నారు. అవ 1 అన్నార్తులు 2. ఎదగవలసిన పిన్నవారు 3. 
ఎదిగి ఉండి పిన్నలను పెంచి ఉభయ లోకాలనూ సాధించుకొనవలసినవారు. 

మనుషులు చెడిపోవకుండా ఉండటానికీ బాగుపడటానికీ ముందు కావలసినది డైవబలం, 
తరువాత మంచి మనస్సుతో కూడిన నైతిక వర్తనం, అన్నింటా అనుస్యూతంగా ఉండవలసినది 
ధార్మిక నైతిక దైవిక జ్ఞాన వాహిని. ఆయుర్వేదమూ హోమియోపతీ కూడా ఆఖిల రోగాలకూ 
ఆలోచనలు మూలముగా భావిస్తున్నాయంటే, అక్కడినుంచి చికిత్స ఆరంభిస్తాయంటే, వీరి 
దృక్సథంలోని సామంజస్యం తెలుస్తుంది. కనుక, వీరు దైవబలం సంపాదించటానికి దేవాలయాలలో 
యథావిధి ధూప దీప నైవేద్య విశేషార్బనాదులు జరిగేటట్టు చూస్తుండటం ఎంత అవసరమో,' 
ఆయా (ప్రత్యేక పర్యాలలో అన్నదానం ఆక్కడ చేయించటమూ అంత అవసరమని గుర్తించారు 
కనుక, ఒక మనిషి కడుపు నిండటానికి అవసరమైన పులిహోర పొట్లమో పులుసన్నపు పాట్టమో 
ఒకటీ, పెరుగన్నం పొట్లం ఒకటీ (ప్రతి అన్నార్థికీ అందించాలన్నది ఒకటి. 

పిన్నవారి మనస్సులు భావాలనే విత్తనాలు చల్లటానికి అదనూ పదనూ అయిన పొలాల 
వంటివి కనుక, వారికి అవసరమయిన ఉత్తమ భావాలనందించే కృష్ణ ~ దాశరథి - 
శ్రీకాళహస్తీశ్వర - సర్వేశ్వర - నారాయణ - నరసింహ - భాస్కర - సుమతి - భర్భహరినీతి 
- వేమన - గువ్వలచెన్న శతకములను వ్యాఖ్యానాలతో అందంగా (ప్రచురించి, వివిధ 
వయస్సులు కల విద్యార్థినీ విద్యారులచేత కంఠప్టం చేయించాలన్నది రెండు. 

మన ధర్మానికీ సంస్కృతికీ మూలకందాలనదగినవి వేదాలు. వివిధ విద్యలు చదివిన వారికి 
(ప్రోత్సాహములు లభిస్తున్నాయి కాని, వేదాభ్యాసం చేసిన వారికి లభించవలసినంతగా 
లభించటం లేదు. కనుక, ప్రతి సభారంభంలో వేద స్వస్తి చెప్పించాలి. ప్రతి యింటిలో జరిగే 
శుభాశుభ కార్యాలలోనూ కనీసం ఇద్దరు వేద పండితుల ఆశీర్వచనమైనా లభింపజేసి, వారిని 
సత్కరించే ఏర్పాటుచేయాలి. ఇది మూడవది. 

వేదార్థాన్ని విపులీకరించేవి పురాణాలు కనుక, వివిధ ఆలయాదులలో పురాణ (ప్రవచనం 
చేసే పారాణికులను సత్కరిస్తుండాలి. ఇది నాలుగవది. 


గజేంద్రమోక్షము 


పురాణేతిహాసాలను సామాన్యుల భాషలో ఉన్నవి ఉన్నట్టుగా అందించే కృషిని (ప్రోత్సహించాలి. 
ఇవ విత్రనాలలా భావి కాలాలకూ ఉపకరిస్తాయి. ఇది ఐదవది. 

ఇంతింత (గ్రంథాలు భాష సులభమయినప్పటికీ సాంతం చదవగలవారు కొంతమంది 
మా(త్రమే ఉంటారు. చదివినా అందులో చెప్పబడిన ఇహపర సాధక విషయాలను కచ్చితంగా 
(గహించగలవారు ఇంకా తక్కువమంది ఉంటారు. కనుక, వీటిలో బహుజన 
పీతిపాత్రములయినవి భారత భాగవత రామాయణములు కనుక, వీటిలో ప్రధాన ఘట్ల్టాలకూ, 
ముఖ్యములయిన ధర్మాలకూ, నీతులకూ ససందర్భ వివరణలు ఆకర్షకంగా, సులభంగా 
(వాయించి, సూటిగా (గ్రహించవలసిన విషయాలను నీటుగా (ప్రజలకు అందించాలన్నది ఆరవది. 

జానపద శైలిలో పాటలు పాడుతూ అతి సామాన్యులలో దైవ భక్తిని ప్రచారంచేసే వారిని 
(ప్రోత్సహించటం ఏడవది. 

భక్తి విజ్ఞాన ధర్మ(ప్రబోధం విద్యావంతుల నడుమ మా(త్రమే జరుగుతున్నది. కాని వాటిని 
గురించి తెలియవలసిన అవసరమున్న గూడెములలోని (ప్రజలకు అవి అందటం లేదు. కనుక, 
అతి సామాన్యులు నివసించే (ప్రాంతాలలో వాటి (ప్రబోధం, (ప్రసంగాల ద్వారా 'ప్రవచనాలద్యారా 
జరిపించాలన్నది ఎనిమిదవది. 

శీ పావని సేవా సమితి 

ఇలాంటి ఆశయాలకు సాధనంగా, సాంబిరెడ్డిగారు తాము ఆధ్యక్షులుగా, (శ్రీ జి.సిహెచ్‌. 
రామారావుగారు కార్యదర్శిగా, (8 ఎస్సార్కే రాజుగారు ప్రభృతులు సభ్యులుగా 8, పావని సేవా 
సమితిని స్థాపించారు. వీటిలో కొన్ని అంశాలు కొన్నేండ్డ్ల నుంచి అమలులోనికి వచ్చాయి. 
అయితే, ప్రచారార్భాటం కంటే పని జరగటమే (ప్రధానంగా వారు భావిస్తారు కనుక, ఈ కృషి 
అంతర్వాహినిలా జరుగుతున్నది. రెండవ అంశం (క్రింద కృష్ణ - సర్వేశ్వర - దాశరథి శతకాలు 
ప్రకటించారు. సుమతి - వేమన - భర్హృహరీ నీతి శతకాలు వెంటనే (ప్రచురించే ఏర్పాటులు 
జరుగుతున్నాయి. 1999 - 2000 విద్యా సంవత్సరంలోనే వీటిని పాఠశాలలలో పరింప 
జేయటం ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధమవుతున్నది. ఆరవ ఆంశంలో భాగంగా భాగవతంలోని 
(ప్రసిద్ద ఘట్టం గజేం[ద్రమోక్షానికి వివరణం వాయించి ఇలా (ప్రకటిస్తున్నారు. 

భాగవత (ప్రశస్తి 

ఈ గజేంద్రమోక్షణం విశేషం తెలుసుకొనేముందు, దీనికి ఆలవాలమైన భాగవతం 
గురించి కొన్ని విషయాలు (గ్రహించటం అవసరం. దీనిని తెనిగించిన పోతన గారు భాగవతం 
తాను జగద్దితంగా చెప్పానన్నారు. 111 కనుక ఇది జగద్దిత సాధనం. తన పూర్వజన్మ సహస్ర 
సంచితఫలం వల్ల, తాను శ్రీమన్నారాయణ కథా (ప్రపంచవిరచనా కుతూహలుడుగా ఉన్నప్పుడు 
1.12, రామభద్రుడు కనిపించి, తనకు అంకితముగా దానిని తెనుగు చేయమని చెప్పాడనీ, 
దానివల్ల అతనికి భవబంధములు తెగుతాయి అని కూడా చెప్పాడనీ అన్నారు. కనుక ఇది 
దైవ (పేరితం. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన అన్నారు. 
1.17 దీనిని తెనిగించినందువల్ల తనకు పునర్దన్మ ఉండదనీ, అలా తన జన్మ సఫలమవుతుందనీ 


చిలుక కొట్టిన పండు 


చెప్పారు. 119 భాగవతం కల్పతరువు 1.20, అందులోనూ పారిజాతం. 1.21 భాగవతం 
శ్రీమంతం. మునిశ్రేష్ణుడు వ్యాసుడు చెప్పినది. దీనిని సద్భావంతో వినగోరే వారి నిర్మల 
చిత్తాలలో ఈశుడు వేగంగా చిక్కుకొంటాడట. ఇతర సూత్రాలవల్ల చిక్కడట. కనుక 
మంచివారు, మాత్సర్య రహితులు, నిష్కపటులు అయిన వారు, కాంక్షారహితులై భాగవతం 
మీద ఆసక్తితో ఉండటం ఉత్తమ బుద్ది. ఇది ఇహపర సాధకం. ఇంతకీ భాగవతంవల్ల తెలిసే 
వస్తువు ఆధ్యాత్మిక - ఆధి దైవిక - ఆధి భౌతిక తాపృత్రయాన్ని అణచివేస్తుంది. ఆది పరమార్డం. 
అఖిలసుఖాలనూ ఇస్తుంది. అదే సమస్తమూ జౌను, కొదు కూడాను. 134 
భాగవతం ఎలా పుట్టింది? 

ఇట్టి భాగవతం ఎలా పుట్టిందంటే, శౌనకాది మహామునులు వైమి శారణ్యంలో, శ్రీ 
విష్ణుక్లేత్రంలో, హరిని చేరుకోవాలని వెయ్యి సంవత్సరాలు చేయవలసిన సత్రయాగం 
(ప్రారంభించారు. దానికి వచ్చిన సూతుని, వారు, జీవులకు సుస్థిరమైన శుభాన్ని ఏది ఇస్తుందో 
ఆది చెప్పమన్నారు. నీవు చెప్పేది సర్వసౌఖ్యాలూ ఇవ్వాలి. దానివల్ల ఆత్మశాంతి కలగాలి 1.37, 
40, 47 మాకు కృష్ణుని కథలు వినాలని ఉన్నది. 148 మాకు విష్ణు ప్రభావం తెలుపు 1.49. 
శ్రీ కృష్ణుడు బలరామునితో చేసిన ఆతి మానుష పరాక్రమాల గురించి చెప్పు 1.49 అని 
అడిగారు. దానికి సూతుడు ~ కార్యకారణాల గురించి (ప్రవర్తించేది ఆత్మతత్త్యం. దానిని 
ఆధ్యాత్మం ఆంటారు. దానిని (ప్రకాశింప జేసేదీపం, సకలవేద సారాంశం, ఏకైకం, అసాధారణ 
ప్రభావ సహితం, పురాణ మర్మం భాగవతం. 1.54 శరీర బంధాన్ని (తెంచి వేస్తుంది ఆ ఉదార 
(గంథం 1.55. వాసుదేవునిసై నెరపిన భక్తి యోగం వైరాగ్య విజ్ఞానాలను పుట్టిస్తుంది. ఏడి 
తత్త్యమంటే పలుమత భేదాలున్నాయి. జ్ఞానమనే పేర అద్వయమైనదే తత్త్వమంటారు 
తత్తవిదులు. ఆ తత్త్యం భగవంతుడంటారు సాత్వతులు. ఆ భగవంతుడు కృష్ణుడు. తన 
కథలు వినే వారి హృదయంలో కృష్ణుడుండి శుభములు ఆచరిస్తాడు, అశుభములు తొలగిస్తాడు. 
ముముక్షువులు దేవతాంతర నింద చేయక శాంతులై నారాయణ కథలే వింటుంటారు 159 
అని చెప్పీ, భగవంతుని ఇరవై ఒక్క అవతారాలు చెప్పాడు. భాగవతరచన వృత్తాంతం 
కొనసాగిస్తూ సూతుడు చెపుతున్నాడు: వ్యాసమహర్షి సరస్వతీనదిలో స్నానం చేసి బదరికాశ్రమంలో 
కూర్చుని కాలగతిని పరిశీలించాడు. తన జీవిత కృషినీ సమీక్షించుకొన్నాడు. ప్రాణిహితం 
విషయమై ఆయనకు సంతోషం కలుగలేదు. ఈశుడూ వా పనికి సంతోషించినట్టు లేదు, ఆన్నీ 
చేశాను కాని, భాగవతం చెప్పలేదు అని విచారిస్తుంటే, నారదుడు వచ్చాడు. ఎందుకు 
విచారంగా ఉన్నావన్నాడు. విచారం నిజమే, కారణం నివు చెప్పాలన్నాడు వ్యాసుడు. ధర్మాలు 
చెప్పావు కాని, విష్ణుకథలు సమగ్రంగా చెప్పావు కాదు, ఇదే కారణం కనుక, వాసుదేవుని లీలా 
విశేషాలు భక్తితో వర్ణించమన్నాడు నారదుడు. తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పి, స్వామి లీలలు 
చెప్పమని మళ్ళీ అన్నాడు. తన ఆలోచనకు నారదుడు అన్నది సరిపోయినందున, భాగవతం 
వ్యాసుడు చెప్పి, తనకుమారుడైన శుకునిచేత చదివించాడు. పరీక్షిత్తు జన్మించాడు. శ్రీకృష్ణుడు 


గజేంద్రమోక్షము 


తన అవతారం చాలించాడు. పరీక్షిత్తు రాజ్యాభిషికుడైనాడు. ధరణీధర్మదేవతల నుద్దరించాడు. 
వేటకు వెళ్ళాడు. ఆయనకు ఏడవనాడు తక్షకుని కాటువల్ల మరణిస్తాడని శాపం వచ్చింది. 
గంగా తీరంలో ప్రాయోపవేశమున్నాడు. మహర్షులందరూ చూడవస్తున్నారు. శుకుడు వచ్చాడు, 
ఏడు దినాలలో తనకు ముక్తి ఎలా వస్తుంది అని, అందరిని అడిగినట్లే, రాజు ఆయననూ 
అడిగాడు. గోవింద నామ కీర్తనం వల్ల ముక్తి వస్తుంది. రెండు గడియలలోనే ఖట్వాంగునికి 
వచ్చింది, నీకు ఏడు రోజులెక్కువ. నీవే కాదు, ఎవరైనా, అంత్యకాలం దగ్గరకు వచ్చినవారు 
మనస్సులో భగవంతుని ధారణచేసి, ధ్యానిస్తే ముక్తులవుతారు అని చెప్పి, శ్రీహరివిరాడ్వి (గ్రహాన్ని 
58०2, హరిమయము విశ్య్వమంతయు హరివిశ్య్వమయుండు ~ హరిమయముగాని (ద్రవ్యము 
పరమాణువు లేదు అని చెప్పి, విశ్వరూప భావనతో (ప్రారంభించమని సూచించాడు. 
భక్తియోగంతో పరమ పదం చేరుకొనే క్రమమూ వివరించాడు. పరీక్షిత్తు ఒకడైన విష్ణువు 
అనేకమైన (క్రమం చెప్పమన్నాడు. ఇదే నారదుడు అడిగితే (బ్రహ్మ చెప్పాడని అది వివరించాడు 
శుకుడు. శ్రీమన్నారాయణుని అవతారాలు (బ్రహ్మ చెప్పాడు, సర్వేశ్వరుడు (బ్రహ్మకల్పంలో 
బ్రహ్మకుపదేశించిన, వేదతుల్యమైన భాగవతపురాణం వినిపిస్తానని, శుకుడు పరీక్షిత్తుకు 
చెప్పాడు. చతుఃక్టోకరూపంలో దశలక్షణాలతో ఆ పురాణం ఉన్నదని చెప్పాడు. తరువాత 
విదురమైత్రేయ సంవాదం చెప్పమని శౌనకుడడిగితే, సూతుడు చెప్పాడు : అనంతరం 
విదురుడు ఉద్దవుని కలుసుకొని, అతనివల్ల కృష్ణావతార సమాప్తి మొదలయినవి తెలుసుకొన్నాడు. 
ఆ వెనుక శుకుడు ప్రియ(వ్రతోపాఖ్యానం మొదలయినవి చెప్పాడు. భూద్వీపాది వర్లనం చేశాడు. 
అభిప్రాయం ఏదైనా, ఉద్దేశించినది ఎవరినయినా, భగవన్నామోచ్చారణం తరింపచేస్తుందనటానికి 
అజామిళోపాఖ్యానాదులు చెప్పాడు. ఏ భావంతోనైనా హరిస్మరణ చేస్తేచాలు ముక్తి వస్తుందనటానికి 
ప్రహాదవృత్తాంతం చెప్పాడు. తరువాత, శివుని గౌరవం నిలపటానికి హరి చేయించిన 
త్రిపురాసుర సంహార వృత్తాంతమూ, వర్ణాశ్రమధర్మాలూ చెప్పాడు. ఏయే మన్వంతరాలలో, 
హరి ఏయే అవతారాలెత్తి, ఏమేమి చేశాడన్న పరీక్షిత్తు (ప్రశ్నకు సమాధానంగా, మన్వంతర 
వృత్తాంతాలు చెపుతూ, నాలుగవ మనువు తామసుడనీ, అతని పాలన కాలంలో హరిమేధునికీ 
హరిణికీ హరి సంభవించి, గజరాజుని విడిపించాడనీ చెపుతూ, వివరాలు చెప్పమంటే, 
సవివరంగా గజేం[ద్రమోక్షణ కథ చెప్పాడు శుకమహర్షి 
గజేం ద్రమోక్షణం 

ఈ గజేంద్ర మోక్షణ వృత్తాంతం సంస్కృత భాగవతంలో, నాలుగధ్యాయాలలో, తొంబై 
ఆరు చిన్నా పెద్దా శ్లోకాలలో ఉన్నదానిని, పోతనగారు అనేక విషయాలు పెంచి, నూట ఇరవై 
చిన్నా పెద్దా పద్యగద్యాలలో హృద్యంగా అనువదించారు. ఏవైనా కష్టాలలో ఉన్నవారు వాట్‌ 
నుంచి విముక్తులు కావటానికి, భాగవతంలోని గజేం[ద్ర మోక్షణ ఘట్టం పారాయణం 
చేసుకోవాలని సంప్రదాయవేత్తలు చెపుతుంటారు. అది సంస్కృతభాగవతంలోని దయిలే 
మేలు. తెలుగు భాగవతంలోనిదయినా మంచిదే. 


చిలుక కొట్టిన పండు 


వ్యాఖ్య స్వరూప స్వభావాలు 

ఇట్టి గజేం[ద్రమోక్షానికి గోపీనయనోత్సలార్భిత వ్యాఖ్య చేర్చి శ్రీ పావని సేవాసమితి 
ప్రచురిస్తున్నది. ఈ వ్యాఖ్యలో పోతన గారి వాక్కులలోని కఠిన పదాలకు అర్జాలూ, పద్యాలకూ 
మూలక్టోకాలకూ తాత్సర్యాలూ ఉన్నాయి. ఉన్నచోట్ల వ్యాకరణ - అలంకార - వేదాంతాది 
శాస్త విషయాల వివరణమూ ఉన్నది. దేనిని బట్టి (గ్రహించవలసినది ఏమిటి? ఆన్న వివరణం 
సూటిగా, సం(గ్రహంగా, అవసరమైనచోట్ల అవసరమైనంత విపులముగా ఉండాలి అనిన 
సాంబిరెడ్డిగారి సంకల్ఫానికి అనుగుణంగా, విశేషాంశం ఉన్న (ప్రతిభావమూ చక్కగా 
వివరింపబడింది. అందువల్లనే ఈ (గ్రంథం రాయల్‌ సైజులో 217 పేజీలయింది. 


ఆతి కొరాన అంతరార్గాలు 


ఇది అవతరణిక ఉత్తరణిక మహోద్దరణిక అని మూడుభాగాలుగా విభజింపబడింది. ఈ 
మూడు విభాగాల ఆద్యక్షరాలు 'అఉమి అనునవి ఒక చోట చేర్చి చదివితే ఓమ్‌ అయి, ఈ 
వ్యాఖ్య (ప్రణవ వివరణ (ప్రవణమని వ్యాఖ్యాత చేసిన గూఢ చమత్కారం అవగతమవుతుంది. 
అవతరణికలో అభిమన్యువీరవిహారంనుంచి పరీక్షిత్తుకు శుకయోగి భాగవతం చెప్పటం 
మొదలు పెట్టడం వరకూ కల కథాసూత్రం ఉన్నది. దీనివల్ల భాగవత సందర్భం 
అవగతమవుతుంది. తరువాత సత్కథల (ప్రశంస ఉన్నది. సత్కథల మూలంగా సదాచారహీనుడు 
సదాచార పరుడవుతాడు, పతనోన్ముఖుడు ఉత్తానోన్మభఖుడవుతాడు. మనుష్యులకు 
ఉత్తమచరితను ఆలవరచి, లోకంలో వారిని మహా పురుషులను కావించినవి సత్కథలే అన్నది 
యథార్థం. ఆనంతరం, అష్టమ స్కంధంలోని నాలుగు (గజేంద్ర - బలి- బలిసుతల (ప్రవేశ 
- మత్స్యావతార) కథల (ప్రయోజవం వివరిస్తూ ఆపత్సమయంలో శ్రీహరి సంస్కరణకు 
ఉదాహృతమైనది గజేంద్ర మోక్షణ కథ అన్న వివరణం ఉన్నది. గజేం[ద్ర మోక్షణ (ప్రశస్తిని 
వివరిస్తూ పూజాకాలంలో గజేంద్రుడు చేసిన స్తోత్రం చదవటం హరికి (ప్రీతి కలిగిస్తుందని 
స్కందపురాణ కథనం ఉదాహరింపబడింది. ఆపైన - ఇంద్రియాలకు కామభోగం కాకుండా, 
భక్తిరసాస్వాదన కలిగితే, ఆ జీవికి శాంతి కలుగుతుందన్నది గజేంద్రకథకు సారాంశంగా 
చెపుతూ, పురాణ కథలకు అన్నింటికి అర్థాలు కల్పించుకొంటూసోతే, చివరికన్నీ పుక్కిటి 
పురాణాలయ్యే (ప్రమాదముంది అనటం, అంతరార్థ్హ వివరణ (ప్రవణులు గమనించవలసిన 
అంశం. పురాణేతిహాస కథలలోని కొన్ని అంశాలు నేటి కొలబద్దలకు అతీతంగా ఉన్నందున, 
వాటికన్నింటికీ ఆసలర్థం వేరని వివరించే ధోరణి, ఆ భావ (ప్రకటనకు అవి కల్పించిన కథలనే 
అభిప్రాయం కలిగించే అవకాశం ఉన్నదని బహుకాలముగా విజ్ఞులు చెపుతున్నదే. 


సూటిగా సారాంశ వాక్య సూక్తులు 


ఉత్తరణికలోనూ, ఆలవైకుంఠపురంబులో మంచి ఉన్న మహోద్దరణికలోనూ అనేక 
ముఖ్యాంశాలు చక్కగా వివరించబడినాయి. ఆయా వివరణ సమయాలలో, సూక్తులలా 


గజేంద్రమోక్షము 


గమనించదగిన సారాంశవాక్యాలు, వ్యాఖ్య (ప్రయోజనాన్ని సులభం చేస్తున్నాయి వీటిని 
కొన్నింటిని ఉదాహరిసా 


1 
2 


రా డ్‌ + < 


16. 


ఏకాంతంలో భక్తుడూ భగవంతుడూ పరస్పరం కలిసిపోతారు 
భక్తి (స్తీ వంటిది, జ్ఞానం పురుషునివంటిది; పురుషుడు సులభంగా మాయానారివలలో 
పడిపోతాడు. (స్త్రీ అందరినీ ఆదరించినా భర్తను మాత్రమే భజిస్తుంది 

హంకారి అయిన సాధకుణ్లి భగవత్నాధకుడు అనటానికి వీలులేదు. అతడు మహాపరాధి 


ముకాతులనగా రాగాడులు. వదలివేసినవారని -అర్షం 
kK: కృష్ణుడు ముక్తినిస్తాడు కాని భక్తి నివ్వడు 


విముకమానులు అయిన జానులకు పతనం నిస్సందేహం 
క్రి సేవితభగవ(త్రసాదమే ముక్తిలాభం 
జీవించి ఉండగా ముకి కలగడం అసంభవం 


. జీవన్నుక్రి అనడానికి బదులు విదేహముకి అనడం సమంజసం. ` 
- శంకరాచార్యులు ड కృష్ణ భక్తులు 


ర్‌ ధరస్వామి అద్దైత వఎదాంతి అయినప్పటికీ శుష్క జాన మారావలంబి కాడు 
భకిమారావలంబియే. 


.. ముక్యాది సర్వసిద్దులు దాసజనం భక్తి దేవికని నారద పాంచరాత్రం 

ముక్తీవాంఛ పిశాచవాంఛ 

. భక్తులకు భగవంతుడు (క్రీడామృగంలా వశుడవుతాడు | 

. ఏదో ఒక గుణం మీద ఆధారపడ్డ (ప్రేమ ఆ గుణం 9 కారణంవల్త నైనా లోపించితే క్షీణించి 


పోతుంది 
యథార్థమైన (పేమగలవారికి తమ .(పేమాస్సదుల గుణదోషాలను వెదికే అవకాశం 


ఉండదు 


17. 
18. 


జీవుడు అణువు ఈశ్వరుని అంశం. 
శివుడు యోగీశ్వరుడు విష్ణువు (కృష్ణుడు) యోగేశ్వరుడు 


ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి వాక్యాలే వ్యాఖ్యనిండా ఉన్నాయి | 


వివిధాభిప్రాయ (ప్రతిపాదన 


భేదాభిప్రాయాలకు అవకాశమున్న పలు విషయాలను ఈ వ్యాఖ్య ఉటంకిస్తూ వాటిని వివరిస్తున్నది 
ఆలాంటి వాటిలో కొన్ని : 


1. ముకి అంటే ఏమిటి? ` 


1. 


ముకి శబానికి వ్యుత్సత్తిలభ్యమైన సాధారణమైన అరం సకల విద..-దుఃఖాలనుంచి 
బంధాలనుంచి వాసనల నుంచి విముకి పొందటం 


జపనిషదికులు అమృతత్య(ప్రాప్తి అంటారు 


~ నాంఖ్యయోగులు కైవల్యమంటారు. 


చిలుక కొట్టిన పండు 


బౌద్దులు నిర్వాణమంటారు., 
ఇతరదార్భనికులు ముక్తి, మోక్షం, అపవర్గం అని పేర్కొంటుంటారు. 
. జైనులు కర్మక్షయమే మోక్ష మంటారు. 
. అద్వైత వేదాంతంలో ముక్తి భుక్తి విషయాలలో మాత్రమే (ప్రధానమైన భేదాలున్నాయి. 
అ) ([బహ్మంతోపాటు జీవాత్మ నిర్భేదస్థితిలో అగ్రగామి అవుతుందంటారు ఆద్ద్వైతులు. 
మోక్షంలో జీవుబ్రహ్మైక్యం తప్ప అపూర్వవస్తుప్రాప్తి ఏమీ ఉండదవి అద్వైత 
వేదాంతం చెపుతుంది. 
ఆ) అద్ద్వైతియే అయిన చిత్సుఖాచార్యులు ముక్తావస్థలో ఆనందం ఉంటుందని 
వ్యాఖ్యానించారు. 
8. వైశేషికస్తూత్రాలలో ముక్తిని గురించి చెపుతూ “జ్ఞాన సుభాది శూన్యమైన శిలారూపమోక్షప్రాప్తి 
జీవిత చరమోద్దేశ్యము" అని ఉంది. 
9. భక్తి సేవిత భగవత్రసాదమే జీవునికి ముక్తి లాభమని శ్రీమ[ద్రామానుజాలు. ముక్తావస్టలో 
జీవుడు (బ్రఫ్మోనందాన్ని అనుభవిస్తుంటాడు. 
2. శేష ररक 
పరమాత్మ శేషుడు, చిదాత్మ కూడా శేషుడే. పరమాత్మను శేషి అనటం (ప్రసిద్ధం 
3. ఆత్మ అంటే ఏమిటి? 
4. గజభక్తి సకానమమా నిష్కామమా? 
5. శివుడు యోగీశ్వరుడు విష్ణువు (కృష్ణుడు) యోగేశ్వరుడు వంటివి మరికొన్ని. 
భక్తియోగం వంటివాటిని వివరించేటప్పుడు వ్యాఖ్యాత, (ప్రాచీన మతాలనూ వైదిక భక్తులమా 
గూర్భి నూ(త్రమేకాక, తాజ్‌, రసఖాన్‌, ఆలీఖాన్‌, ఖాదిర్‌ బుక్స్‌ మొదలయిన భక్తులనూ, ఘోజా 
పంధథ్‌నూ గురించీ ప్రస్తావిస్తారు. 
సొం(ప్రదాయిక విశేషాలు 
ఈ వ్యాఖ్యానంవల్ల అనేకమైన సాంప్రదాయిక విశేషాలు తెలుస్తాయి. మచ్చుకి: 
శ్రీవిషాలయాలలో భగవంతునికి వందనం సమర్పించే విధానమున్నది. ఏకహస్తంతో 
నమస్కరించకూడదు. ఒక చేతితో నమస్కరించినా, ఒకేసారి (ప్రదక్షిణం చేసినా, అకాలంలో 
దర్శించినా, పూర్వం చేసుకొన్న పుణ్యమంతా నశిస్తుంది, దేహమంతా వస్త్రం కప్పుకొని నమస్కారం 
చేయగూడదు. భగవంతునికి ఎదురుగా నిలిచి నమస్కరించకూడదు. పృష్టువామ-భాగాలలో 
నిలిచి నమస్కరించ కూడదు. గర్భమందిరంలోనికి (ప్రవేశించి నమస్కరిస్తే ఆపరాధమవుతుంది. 
భగవంతునికి దక్షిణభాగాన నిలిచి ప్రణామంచేస్తే సర్వాభీష్టాలూ సిద్దిస్తాయి. సాష్టాంగ నమప్కారం 
సర్వశ్రేష్టం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్తి గారికెనరైనా ఒంటి చేతి నమస్కారం చేస్తే దగ్గరికి రమ్మని 
పిలిచి, నేను నిన్ను నమస్కరించమని అడగలేదు, చేయదలచినవాడవు రెండుచేతులతో ఇలా 
చెయ్యి, లేదా నీ దారిని నీవు వెళ్ళు అని, ఎలా చెయ్యాల్సోచేసి మరీ చూపించేవారు. మవ పద్దతి 
అఆనుసరించాలనుకొనేవారూ, అనుసరింప జేయాలమకొనేవారూ తగ్గి పోతున్నారు. 


> ® छा > 


గజేంద్రమోక్షము 


వ్యాఖ్య బహువిషయభరితం 


ఈ వ్యాఖ్యానం నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విషయ (ప్రధానంగా సాగినదీ సాగవలసినదీ ఐనా 


చదువరుల మీది జాలితో వ్యాఖ్యాత తదితర విషయాలను గూడా (ప్రసక్షానుప్రసక్తంగా ఏవరింపక 
మానరు. మన (ప్రాచీన వ్యాఖ్యాతల మార్గమే ఇది. వారు బహుశా(స్త్ర పారంగతులయినందున 
ఆయా సందర్భాలలో ఆయా శా(స్త్రాలలోని విషయాలను వివరించినందున, ఏ ఒక్క (గ్రంథానికి 
ఏ ఒక్క వ్యాఖ్యాత వ్రాసిన వ్యాఖ్య సమ॥గ్షంగా చదివినా, చదువరి సకల శా(స్త రహస్యవేత్త 

వుతాడు. ఈ వ్యాఖ్యానంలో అలాగే ప్రధాన (ప్రాసంగిక విషయాలు పెనవేసుకొని ఉన్నాయి 
ఉదాహరణకి 


1. 


కవుల వర్లనలలో అతిశయోక్ష్యలంకారం గర్భితమై ఉంటుంది సమసాలంకారాలకు బీజమైెనది 
అతిశయోకి 


. శ్రీమద్భాగవతం సర్ప పురాణశిరోమణి మా(త్రమే కాదు, అదియొక కావ్యమని కూడా 


హీమా(ద్రి తన ముక్తాఫలవ్యాఖ్యలో పేర్కొన్నాడు 


. ఇతరమృగాలలా కాక ఏనుగులుంటే మదజలధారలతో పంకిలమైన వింధ్యా ద్రిమహావిపినంలో 


ఉండాలి, మహారాజుల ఇండ్లలో ఉండాలి అనే భావం గల శ్లోకం ఉదాహరించబడింది 


. ఆనంద వరనుడు ధ్వన్యాలోకంలో ఇతివృత్తంలో రసానికి అనుగుణంగా లేని స్లితి కని 


దానిని భగ్న పరచియెనా స్వతంత్రంగానూ రసానుగుణంగానూ మరొక కథను కల్పించాలి 


- అందులో దోషం ఉండదు అన్నాడు. ఇది సిద్దరసమైన ఇతిహాసం కథలోనే రసానుగుణమైన 


10. 


11. 


255९5 అవకాశమున్నది 


. వ్యాలముఖాః = పాము వంటి 'ముఖంగల జంతువులు. సర్బాకారముఖాః అని నీ వంశీధర 


వ్యాఖ్య జెనోసర్‌లు కావచ్చును 


. ఆషాఢమేఘం వషప్రక్రీడ: యందు పరిణతమైన ఏనుగులాగా ఉన్నదని కవికులగురువు 
కాళిదాసు మేఘదూతంలో వర్లించాడు 

. చిన్నమడుగులలోని నీటికి ఏనుగులు ఆశపడవు, గభీర సరస్సులలోనే స్నానం చేస్తాయి 

. సంస్కృత వైషధీయకర్త కుంభస్థలాలను వక్షోజాలతో పోల్చటంలో చక్కని వైచి[త్రిని 


ప్రదర్శించాడు 


. మరొకకవి, ఆ సుందరి ఊరు యుగళం తమ తొండపు సొగసుల సర్వస ౦ అపహరించడం 


చేత, మతంగజాలు మాతంగత్యం పొంది అస్పృశ్యతాదోషంతో అడవులబటి పోయాయని 
ముత్యాల మిలమిలవంటిదే, అంగనల ఆయావిడివిడి అవయవాల అందానికంటే వేరైన 
లావణ్యం వంటిదే శబ్దార్థాతిరిక్తమై మహాకవుల వాక్కులలో (ప్రతీయ మానమై ఉండే వస్తువు 
గజేం(ద్రునివర్ల్గనలో మానవీకరణముండటం విశేషం. = 


. ఈ గజరాజువర్లనలో పేర్కొన్న 2०१ నల్గొండయేయని భావించవచ్చు. పోతనగారచ్చ¢ 


కొంతకాలము నివసించారనే ఐతిహ్యమున్నది 


చిలుక కొట్టిన పండు 


13. 
14. 


15. 


16. 


18. 


19. 


20. 


21. 


22. 
23. 


24. 
25. 
26. 
27. 


కవికి కామశొ(స్త పరిజ్ఞానం ఉండటం తప్పు కాదు. ఉండక పోవటమే తప్పువుతుంది, 
శృంగార రసంవల్ల వినయోపదేశాలను పాఠకులు సుఖంగా పంతోషూర్వకంగా (గ్రహిస్తారని 
ఆనందవర్తనులన్నారు. 

గజేంద్రుడు జన్మజన్మాంతరాభ్యాసంవల్ల గరుడధ్యజానిపై భక్తీ కలవాడని వామన పురాణం 
చెపుతున్నది. 

అవ్యథమై యిట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్‌ అన్నపుడు సవ్యథమై ఆన్న 
పాఠం తప్పు, 

సృతి అనగా పూర్వము అనుభవించినదానికి చెందిన ఆనుభవ సంస్కారం వల్ల పుట్టిన 
జ్ఞానము. అదే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తి, 

పరమాత్మ సూక్ష్మాతిసూక్ష్మ పదార్థాలలో కూడా (ప్రవేశించి ఉండదగినంత సూక్ష్మంగా 
ఉంటాడనీ, ఆయన (ప్రవేశాన్ని నిరోధింపగల పదార్హమేదీ లేదనీ, ఆయన అన్నింటిలోనూ 
అంతర్యామిగా ఉంటాడనీ మనుస్మృతి చెపుతున్నది. 

ఉపనిషద్వికపిత రూపమే పురాణం. ఉపనిషత్తులు తేజోమయ సుందర (బ్రహ్మజ్ఞాన 
మహీరుహాలు, భాగవతాది పురాణాలు శ్యామశాఖా (ष्ठ పల్లవితపుష్పిత ఫలిత (ప్రేమభక్తి 
కల్పుతరువులు 

గజేం(ద్రస్తవం ఎంతో మహిమగలది. యకశోదాయకము. కలియుగ సమస్త పావనాశకము 
దుఃఖ (ప్రణాశకము, శ్రేయ స్పాధకము, దుస్టుప్న వినాశకము అనే (ప్రశస్తి పొందిన 
స్తోత్రరత్నమిది. దీనిని ఆర్తభావంతో పఠించేవారు లౌకిక పారమార్థిక సంకటాలనుంచి 
విఘ్నాలనుంచి విముక్తులవుతారు. వారి అజ్ఞాన బంధం తొలగి పోతుంది. ఈ పవి(త్ర 
స్తోత్రాన్ని బ్రాహ్మముహూర్తంలో మేల్కొని పఠించేవానికి, అవసాన సమయంలో నిర్మలబుద్దిని 
(ప్రసాదించడమే కాక, భగవంతుడతనిని జనన మరణ చక్రం నుంచి విముక్తుణ్ని చేసి, తన 
సన్నిధానానికి చేర్చుకుంటాడని ఫల(శ్రుతి. 

ఓమ్‌ నమో భగవతే తస్మై అన్న శ్లోకానికి వ్రాసిన వ్యాఖ్యలో ఈ స్తోత్రం మంత్రతుల్యమన్నమాట 
అమూల్యం. 

గజేంద్రుడు ముక్తికోసం (ప్రపత్తి మార్గాన్ని అనుసరించాడు, (ప్రాణరక్షణార్థం కాదు. 
నటుడు నాటకంలో ఎవరికీ తుదకు దర్శకునికి కూడా తన నిజరూపాన్ని చూపడు. అయితే 
స్నేహితులకు దగ్గరివాళ్ళకు తన స్వరూపాన్ని చూపుతాడు. అర్షునుడికీ గజేం(ద్రుడికీ 
భగవంతుడు తన స్వరూపాన్ని చూపాడు 

జీవబ్రహ్మాములు ఐక్య మవుతారవ్నది దౌరాత్మ్యబుద్ది ఆని వ్యాఖ్యానించాడు (శ్రీవిశ్ళ్వవాధ చక్రవర్తి 
జ్ఞానానంద కళ్యాణ గుణ సముదాయమే పరబ్రహ్మస్వరూపం 

సకల వేదసారమైన శ్రీమద్భాగవతంలో రహస్యార్థంలేకుండా ఒక్కశబ్దమూ లేదు 

శ్రీ శంకర భగవత్నాదులు విగత విషయతృష్టులై వారణాసివద్ద గంగ ఒడ్డున నిలిచి 
ఆరాధించినది శ్రీకృష్లుణే. ఆ మహాత్ముడు నిలువు బొట్టు. పెట్టక పోవుగాక, ఆయన 
నిరంతరం ధ్యానించినది శ్రీకృష్ణ రూపమునే. 


28. 


29. 


30. 


గజేం(ద్రమోక్షము 


భక్తుని దృష్టి దేనిమీద పడినప్పటికి అది శ్యామసుందరుడైన శ్రీ, కృష్ణునిరూపంగా భావించి 
అతడు ప్రణమిల్లుతాడు. అఖిల రూపాలు తన రూపమైన వాడనడంలో, ఈ జగత్తు 
మిధ్యకాదని, జగత్తు మిథ్య అనే సిద్దాంతం భగవంతుడు సర్వాత్ముడనే . సత్యాన్ని 
దృఢపరచడానికి ఉద్దేశించిందని గ్రహించాలి. శ్రీ శంకరభగవత్న్సాదులు జగత్తు మిథ్య అని. 
ప్రతిపాదించడంలో ७58०6" ఏకత్వ దర్శనంగా భావించాలి. క్రీ శంకర భగవత్సాదులు 


కేవలం వేదాంతి మా;త్రమే కాదు. ఆయన మహాభక్తుడు, పరమయోగి, ఈ జగత్తులో 


ఆయనకు శ్యామసుందరుడైన శ్రీ కృష్ణ భగవానుడొక్కడే కనిపిస్తాడు. జగత్తంతా మిథ్యగా 
తోస్తుంది. అది జ్ఞానిదృష్టి. భక్తునిదృష్టికి ఈ జగమంతా కృష్ణమయంగా తోస్తుంది 
ఏకత్వంలో అనేకత్వదృష్టి భక్తునిది. బ్రహ్మమునందు జగత్తునందు తాదాత్మ్యంతో కూడిన 
ఆబాధితమైన అనుభూతియే అనేకత్వానుభవం లేదా ఏకత్వానుదర్భనం అవుతుంది. 
భక్తిసంప్రదాయం వస్తుతః (ప్రవృత్తిమాగ్గంగా కనిపించినప్పటికి అది నివృత్తిమార్గాన్ని 
లక్ష్యంగా చేసుకొని సాగుతుంది 
శ్రీకృష్ణుడు ద్వారకలో పతిభావంతోను, బృందావనంలో ఉపపతి (ప్రియ) భావంతోను 


డ్రీడిస్తాడనడంలో గల పరమార్ధాన్ని, రహస్యాన్ని, జా(గ్రత్తగా (గ్రహించి నప్పుడే, (పేమ భక్తితత్త్య 


బోధపడుతుంది 


31. 


32. 


33. 
34. 


35. 
(८6486, హరిభక్తి రసాయనంలో, ఇంకా (ప్రాచీన కవుల కవితలలో భాగవత ८०९२55० 


36. 


బృందావనంలోని రాధాది గోపికలు శ్రీ కృష్ణునికి పరమ స్వీయలని మొదట గుర్తుంచుకోవాలి 

రాధాది గోపికలకు తాను భర్తనని, వారిని తాను పర్శిగ్రహించాననీ స్పష్టంగా చెప్పాడు 

శ్రీకృష్ణుడు. గోపికలు శ్రీకృష్ణునికి పరమ స్వీయలే అయినా పరకీయలుగా నటించారు. 

పరకీయాభావంలోనే మధుర రసానికి పరమోత్క్మృష్ట వికాసం ప్రాప్తిస్తుంది. (ఈ సందర్భంలో 

చేసిన స్వీయాపరకీయా స్వభావతారతమ్య చర్చ అక్కడే చదవటం మంచిది.) 

గజేంద్రుని |ప్రార్థనాక్రమంవల్ల, అతనిది సకామోపాసనయే (|గ్రాహవిముక్తి) అయినా, భక్తి ' 
హిమ చేత అది సకామంగానే నిలువక, నిష్కామంగా పరిణతి చెందుతుంది. ఇందుకు 
దాహృతులయిన (ధ్రువ కుంతీ గోపికాదులు ధన్యులు 

వైకుంఠ గద్యలో తాము వైకుంఠధామాన్ని వర్ణించిన విధంగానే, శ్రీరంగనాధదేవాలయాన్ని 
ప్త ప్రాకారాలతో భూలోక వైకుంఠధామంగా నిర్మింపజేశారు | 

ఒక జంతువును రక్షించడంలో భగవంతుడు ఎంత వేగిరపడ్డాడో తెలపడానికి 1805 

మోక్షణ కథానకమే నిదర్శనము | 


సిరికింజెప్పడు' 'అలనైకుంఠపురంబులో' వంటి పద్యాలకు భాగవతంమూలంకాదు. శార్‌జ్ఞ 


(భాగవతంలో లేనివి) ఉన్నాయి 

చ(క్రాయుధుడు ఛందోమయుడైన గరుడుని అధిరోహించి వచ్చాడని చెప్పిన మాటలకు, 
సుదర్శన చక్రం చేబూని వచ్చాడని భావింపరాదు, వేద పఠనం ఎంత వేగిరంగా జరుగుతుందో 
అంతవేగంగా గజేం!ద్రునివద్దకు వచ్చాడని అర్థం. 


చిలుక కొట్టిన పండు 


37. పంచాయుధాలు విష్ణుదేవునికి స్వరూపభూతములైనవే కాని ప్రత్యేక వస్తు మాత్రములు 
కావు. (2९ వివరణం విష్ణు పురాణంలో మనోజ్ఞంగా ఉన్నది.) 

38. భగవానునికి సూర్యభగవానునికి శిరసు వంచి, చేతులు పైకెత్తి నమస్కరించాలని భరతుని 
నాట్యశాస్త్రం కూడా చెపుతున్నది. గజేంద్రుడు పశువు కాబట్టి, తన కరమును (తొండమును) 
పైకెత్తి, నమస్కారంతోపాటుగా భగవంతునికి పుష్పం సమర్పించాడు. నాకు సమచ్సించడమే 
పరమ (ప్రయోజనముగా భావించునటువంటి పరిశుద్ద మనస్కుడు భక్తితో సమర్పించే 
పత్రము పుష్పము ఫలము తోయమునవైనను నేను పరమపప్రీతితో ఆరగిస్తానన్నాడు శ్రీ, 
కృష్ణభగవానుడు. (పత్ర సమర్సణకు ద్రౌపదినీ, పుష్ప సమర్పణకు గజేం!ద్రునీ ఫల 
సమర్సణకు శబరివీ, తోయ సమర్శణకు రంతిదేవునీ ఉదాహరణగా పేర్కొంటారు 
పెద్దలు.) 

39. పతిభావంలో మర్యాద ఉంటుంది. ప్రియాభావంలో ఇచ్చుకోవడమే ఉంటుంది కాని 
పుచ్చుకోవడం ఉండదు. 

40. విష్ణువును అనుసరించిపోయే లక్ష్మీదేవికి జడిమ ఏర్పడింది. విభావాదులలో ఒకటి జడత, 
విరహవ్యధథాధిక్యంతో అంగాలు మనస్సు కూడా చేష్టారహితం కావడాన్ని జడత ఆంటారు, 
(సాహిత్య దర్పణం), అనిష్ట దర్శన (శ్రవణవ్యాధులవల్ల జడత ఏర్పడుతుంది. దీని ప్రభావం 
వల్ల సకల కార్యాలలోను (ప్రవృత్తి అనేది లోపిస్తుంది. మౌనం వహించడం, అస్పష్టంగా 
మాట్లాడటం, గొణుగుకోవడం, నిర్షిమేషదృక్కులతో చూడటం, పరవశత్యం పొందడం 
జడతాభినయ విశేషాలని నాట్య శా(స్త్రం వివరించింది. 

41. నాదేవో దేవ మర్భయేత్‌ అని శాస్త్రం. దేవత్వం పొందకుండగా దేవుణ్ని అర్భింపగూడదని 
శా!స్త్రం చెప్పడంలోని అంతరార్థం ఏమంటే, దివ్యమైన మనస్సుతోనే, పరిశుద్ద సత్వమయమైన 
హృదయంతోనే, దేవుణ్ని ఆర్బించాలని. 

42. పోతనగారు ఏనుగులు కల్లోల పరచిన సరస్సును ఇంతకు ముందు శృంగార రసబంధురంగా 
వర్ణించారు. భగవంతుడు దర్శించిన ఆ సరస్సును ఇక్కడ సందర్భోచితమైన శేషలతో 
అలంకరించారు. శ్లేషాలంకారం రెండు విధాలుగా ఉంటుంది. శబ్దాన్ని ఆశ్రయించిన శ్లేషను 
दै అంటారు. శబ్దశ్లేషలో శబ్దపరివర్తనం జరగదు. అనగా శ్లిష్ట శబ్ద స్తానంలో దాని 
పర్యాయ పదాన్ని వాడటానికి వీలుండదు. ఆర్థశ్లేషలో శబ్ద పరివర్తనం జరిగి మరింత 
సౌందర్యం చేకూరుతుంది. 

43. వేర్వేరు మకరాలు రవినీ కుబేరునీ కూర్మరాజునీ ఆ(శ్రయించాయవిన పోతనగారి ఉత్రేక్ష 
వంటిది 'భక్తిరసాయనం'లో ఉన్నది. శ్రీకృష్ణుడు మన్ను తినటం రవిచం!ద్రులు చూచారు. 
కాని, తినలేదని ఆతడు తల్లికి అబద్దం చెపుతూ, ఇతరులు ఆబద్దాలాడుతున్నారన్నాడు. 
ఈయనను సమర్థించడమా మానడమా అని వారు ఆకాశంలో పరభ్రమిస్తున్నారని ఆ 
नखी 


44 


45. 


46. 


గజేంద్రమోక్షము 


'సాగరముస్ఫాం7C దరంగచుంబితనభోగంగా ముఖాంభోజమై' అని పోతనగారు వర్షించి 
కాళిదాసు రఘువంశంలోని 'ముఖార్సణేషు (ప్రకృతి धोः అన్న శ్లోకాన్ని గుర్తుకు 
తెచ్చారు 

'లిడాటులవకారంబునకు లోపంబు విభాషనగు” అను బాల వ్యా. సూత్రముచే మధ్యమ 

రుషెక వచనములోని వు లోపించినది 
శివ భక్తుడు అగస్తుడు శ్రీహరిని స్మరిస్తున్న ఇం(ద్రద్యుమ్నుని శపించటమేమిటి? (ప్రతి 
శాపం ఇవ్వగలిగిన అతడు సహించటమేమిటి? ఇది భగవల్లీల. ఇంద్రద్యుమ్నుడు 
గజజన్మపొందాలి. తనను కీర్తించిన ఏనుగును కూడా ఆదరించి తన కారుణ్యాతిశయాన్ని 
భగవంతుడు భక్తలోకానికి చాటిచెప్పాలి. శంఖచక్రాదులతో కూడిన చతుర్భుజ రూపుడైన 
శ్రీకృష్ణుని పూజించడంవల్ల ఇం|ద్రద్యుమ్నుడు సకల దేవతలను పూజించిన వాడయ్యాడు 
ఇం[ద్రద్యుమ్నునికి పార్షద పదవి ఇచ్చాడు, గజేంద్రుని ప్రాత స్మరణీయుని చేశాడు 
భగవంతుడు. 
వ్యాఖ్యానంలో కథలు 

వ్యాఖ్యాత ఉపాధ్యాయునిగా ఉపన్యాసకునిగా గడించిన అనుభవం ఈ వ్యాఖ్యా రచనంలో 


కూడా (ప్రతిఫలిస్తుంది. ఎన్నో కథలు కూడా ఈ వ్యాఖ్యలో ఉదాహరించారు 


L 


s&s ल प्च & {> 


జీవితమంతా సంసార తాపత్రయంలో ధన సంపాదనమే పరమాశయంగా భావించిన 
గృహవ్రతునికి అవసాన సమయంలో భగవత్‌ స్మరణ కలగదనటానికి ఉదాహరించిన 
చీపురు కట్టకథ. పుట. 55. 

పరీక్షిత్తు జరాసంధునిఆభరణాలు ధరించిన కథ. పుట 3. ఇది ఎక్కడిదో. 

ఆత్మ - అనాత్మల భేదాన్ని వివరించే విష్ణుపురాణకథ. పుట 171 


„ అలవైకుంఠపురంబులో పద్యం రాముడు. (వ్రాశాడన్న కథ. పుట 175. 
. జయదేవుని అష్టపదిలోని ఒక పాదం శ్రీకృష్ణుడు పూరించాడన్న కథ. పుట 175. 
. గుజరాతునర్సీమెహతా తం(డ్రితద్దినానికి సర్వమూ కృష్ణుడు తెచ్చిన కథ. పుట 176 


వ్యాఖ్యానంలో హాస్యం | 


వ్యాఖ్యానంలో హాస్యానికి కూడా అవకాశం లేకపోలేదు. ' 


1. 'తత్త్యమసి' వాక్యంలో జీవబ్రహ్మైక్యాన్ని సాధించబూనటం హంసను పట్టుకోవటానికి 


ప్రయత్నించి కొంగను పట్టుకొనటమే అవుతుందని శ్రీవల్లభాచార్యులు పరిహసించారు. 
"పుట 124. 


. వైశేషిక సూత్రాలలో ముక్తిని గురించి చెబుతూ జ్ఞాన సుఖాది శూన్యమైన శిలా రూపమోక్ష ప్రాషి 
| చరమోద్దేశ్యమని ఉంది. ఇలా ముక్తిని గూర్చి చెప్పిన గౌతముడు తన పరును శబ్దత అరత 
 సార్రకం చేసుకొన్నాడని (అతిశయేన గౌః = ఎద్దు) అని ఎందరో ఆక్షేపించారు 


చిలుక కొట్టిన పండు 


3. వైశేషిక దార్శనికుడు చెప్పినమోక్షం కంటే బృందావన సరస నికుంజాల నీడలలోనక్కగా 
పుట్టి జీవించడం మేలని వైష్ణవులు పరిహసించారు. 


పరవాదాన్ని వాదపటిమతో గెలవాలి కాని వ్యక్తిగత పరిహాసంతోకాదు. ఈ తపు ఈ 


వ్యాఖ్యాతది కాదు, 


పరిత్యక్తపత్నీన్యాయం, అగ్ని(ప్రవిష్టరాజపుత్రన్యాయం వంటి సంస్కృత 


సందర్భోచితంగా ఈ వ్యాఖ్యాత ఉపయోగించి వక్తవ్యానికి వన్నె తెస్తారు. 
వ్యాఖ్యాత శ్రమ 

ఈ వ్యాఖ్య విషయ పరిపుష్టంగా యుక్తియుక్తంగా ఉండటానికి ఈ వ్యాఖ్యాత ఎంత 

శ్రమించారో వారుటంకించిన (గ్రంథాల పట్టికనూ స్మరించిన (గ్రంథకర్భ-భక్త-మహర్షినామ 


పట్టికనూ చూస్తే తెలుస్తుంది. 


ఉటంకించిన (గ్రంథాలు 


1 అధథర్య వేదం పివృలాదిశాఖ్ల 

~ ఆధ్యాత్మరామాయణం వ్యాసప్రణీతం 
. ఆలంకారకౌస్తుభం 

- ఆళువందారుస్తోత్రం 

. ఆళ్యారుపాశురాల ఆంగ్లానువాదం 

. ఈశావాస్యోపనిషత్తు 

- ఉపాసనాత్రయ సిద్దాంతం 

. బుగ్వేదం 

. బొచిత్య విచారచర్చ 

10. కరోపనిషత్తు 

11. గీతగోవిందం 

12. ఛాందోగ్యోపనిషత్తు 

13. తిక్కన భారతం 

14. తిరుప్పావై 

15. తైత్తిరీయ॥[శ్రుతి 

16. తైత్తిరీయోపనిషత్తు 

17. దశరూపకం 

18. ధ్వన్యాలోకం 

19. నారద పాంచరాత్రంలోని జితంతా స్తోతం 
20. నారద భక్తి సూత్రాలు 


© 00 “9 ©, ल +> Ww MN 


21. నారదీయపురాణం 

22. నారసింహ పురాణం 

23. నారాయణ సంహిత 

24. నారాయణాష్టకం 

25. నారాయణోపనిషత్తు 

26. నిరుక్తం 

27. నృసింహతాపనీయోపనిషత్తు 
28. నృసింహపూర్వతాపనీయోపనిషత్తు 
29. నైషధీయకావ్యం 

30. న్యాయ వవరణం 

3L పద్మపురాణం 

32. పాంచరాత్రాగమం . 

33. (ప్రబోధసుధాకరం 

34. బృహదారణ్యకోపనిషత్తు 
35. బృహద్యామనం 

36. (బ్రహ్మపురాణం 

37. (జ్రహ్మసంహిత 

38. (బ్రహ్మనూ(త్రాలు 

39. (బ్రహ్మాండపురాణం 

40. భక్తి రహస్యం 


న్యాయాలను 


०9 ~ 9 छा छ © {> श 


. భగవద్గీత 

. భగవద్దుణమణిదర్భణం 
. భరతుని నాట్యశా(స్రం 
. భాగవతం 

. భాగవతార్థ ప్రకరణం 
. భృగువల్తి (శుతి 

. మనుచరిత్ర 

. మనుస్మృతి 

. మహాభారతం 

. మహిమ్నన్తోత్రం 

. ముండకోపనిషత్‌ 

. ముద్గల (శ్రుతి 

. మేఘ సందేశం 

4. యజార్వేదం 

. రఘువంశం 

. రామాయణం 


. వంశీధరవ్యాఖ్య 

. వామన పురాణం 

. వివేక చూడామణి 
. విష్ణ్ణుచిత్తీయవ్యాఖ్య 


. విష్ణుపురాణం 


62. వైకుంఠగద్య 
63. వైశేషికదర్శనం 
64. వైస్లవతోషిణి 


65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 


81. 


82. 


19 థ(బ్రాహ २६२ అ) 
శతరూప( సీయం) 
శరణాగతి గద్య 
శార్‌జధరపదతి 
ra (on) 
శికాషకం౦ం 
a © 

శుక్షయజార్వేద 0 


గజేంద్రమోక్షము 


శ్రీకృష్ణగీతావళి (తులసీదాసు) 


శ్వేతాశ్యతరోపనిషత్తు 
సాహిత్య దర్శణం 
స్కందపురాణం 
స్తోత్రరత్నం 
హనుమన్నాటకం 
హయశీర్షగంథం 
హరిభక్తి రసాయనం 
హరివంశం 


హితహరివంశం 


పేర్కొనిన బుషి-కవి-భక్త-ప్రభృతుల పట్టిక 


. అభినవగుప్పుడు 

. అలీఖాన్‌ 

. అలసౌని పెదన 
agp ८ 


ఆండాళ్‌ 


. ఆనందవర్దన 
. ఏమహాత్ముడో 
. కవికర్ణపూరుడు 


. కొళిదాసు 


9. కేశవభట్టు (కాశ్మీరి) 


10. 
1. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 


०62 క్స్‌ (९०६) 
గోపీనాధ విఠలనాధులు 
గాతముడు 
చార్వాకుడు 

చి త్సుఖాచార్యులు 

చైత న్య 

జయదేవుడు 

తాజ్‌ 

తిక్కన 


శ్రీ భాష్యం (రామానుజులు) 
శ్రీ విష్ణుదివ్యనామస్తోత్రం 


చిలుక కొట్టిన పండు 


19. తులసీదాసు 36. రూపగోస్వామి 

20. నర్బీమెహతా 37. వంశీధర 

21. నింబార్క 38. వల్లభ 

22. పరాశరభట్టరు 39. విశ్యనాధ చక్రవర్తి 

23. పుష్పదంతుడు 40. విష్ణుచిత్తులు 

24. భరతుడు 41. వీరరాఘవస్వామి 
25. భవభూతి 42. వేదాంత 295 

26. భామహుడు 43. శంకరదేవ 

27. మధుసూదన సరస్వతి 44. శంకరభగవత్సాదులు 

28. మాధవదేవ 45. శ్రీధరస్వామి 

29. మాధ్య 46. శ్రీమ(ద్రామానుజులు 

30. మీరాబాయి 47. శ్రీరాఘవేం[ద్రస్వామి. 

31. యామునముని 48. సూరదాసు 

32. రసభాన్‌ 49. స్వామి లక్ష్మణాచార్యులు 

33. రాధావల్లభ 50. హరిసూరి 

34. రామానంద 51. హూపర్‌ 

35. రుద్రటుడు 52. హేమాద్రి 


ఇవి యథాలాభంగా (క్రోడీకరించినవే కాని పేర్కొనినవన్నీ ఈ పట్టికలలో సమగ్రంగా 

ఉన్నాయని ప్రతిజ్ఞ చేసి చెప్పలేను. 
వ్యాఖ్యాత ఉత్సల విశిష్టత 

ఏడు పదుల సంవత్సరాలకుపైగా (74) చేసిన, సంస్కృతాం(ధవాజ్మయ తపస్సు పండిన 
ఫలంగా రూపొందిన, ఈ గోపీనయనోత్ఫలార్శ్భిత వ్యాఖ్య వలసిల్ల చేసిన వారు, శ్రీమాన్‌ ఉత్సల 
సత్యనారాయణాచార్యుల వారు. వారు గురుకుల క్షిష్టులై సంస్కృతాం(ధ్రాలు ఆభ్యసించినవారు. 
స్వయంకృషితో బెంగాలీ ఇంగ్లీషు హిందీ భాషలలో కూడా నిపుణత గడించినవారు. నిష్కామ 
సేవారక్తితోనే స్వాతంత్ర్య సంగ్రామంలో रेणु, అనంతరం, భారత (ప్రభుత్వం ఇచ్చే ఐదెకరాల 
పొలం, పెన్షను, ఫోను వంటి ఇతర సౌకర్యాలు కూడా తిరస్కరించినవారు. ఇట్టి పనిచేసిన వారు 
మా గురువులు కళా (ప్రపూర్ణ శ్రీకేశిరాజు వేంకటనృసింహ అప్పారావుగారి వంటి దేశభక్తులు 
కొలదిగా మా(త్రమే ఉన్నారు. ఇప్పటికీ ఖద్దరు మా;త్రమే ధరిస్తుంటారు. వారికీ మాకూ వాజ్మయ 
పరిచయం చందమామలో |ప్రచురింపబడే వారి గేయకథలు చదవటంతో ఆరంభమై పత్రికలలో 
పద్యాలు చదవటమూ ఆకాశవాణి కవిసమ్మేళనాదులలో వినటమూతో కొనసాగింది. ఆకాశవాణిలో 
వారి రాసపూర్ణిమ సమీక్షించటమే (గ్రంథరూపంలో వారి కవిత చదవటానికి ఆరంభం. ఐదు 
పదులకు అటూఇటూగా రచనల సంపుటులు (ప్రకటించిన ఆచార్యులుగారు ఏ పుస్తకంలోనూ 


గజేంద్రమోక్షము 


వారి రచనల పట్టిక (ప్రచురించలేదు. నామీది దయతో ఈ పుస్తకానికి ఇది (వ్రాయమని 
ఆదేశించి నపుడు, వారి ఇతర రచనలూ వారి జీవిత విశేషాల రేఖా పరిచయమూ కావాలంటే, వారి 
గత రచనలకూ దీనికీ సంబంధం లేదని, తప్పని సరి అయి, ఆరు మా(త్రమే అనుగ్రహించిన 
గంనీరులు. అంత|ప్రసిద్దుల జీవిత విశేషాలడిగిన నా అవినయానికీ, అజ్ఞతకూ అది శిక్ష కావచ్చు, 
అవి ఇవ్వలేదు. ఇదివరలో వారు కృష్ణ శతకానికి (వ్రాసిన గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్యా (గ్రంథానికి 
నేను హైయంగవీనమందిస్తూ అందులో (వ్రాసిన వారిపేరు కూడా తీసి వేసిన కీర్తి విముఖులు. 
దీనికీ ఆ పేరే పెట్టటాన్ని బట్టి మల్లినాథుని సంజీవినీ వ్యాఖ్యానామంలా ఇకపై గూడా వీరు 
వ్రాయబోయే వ్యాఖ్యలకు ఇదే పేరుంటుందని అనుమానించవలసి వస్తున్నది. శ్రీకృష్ణ భక్తులు. 
విష్ణుర్నారాయణః కృష్ణో వైకుంరో విష్థర(శ్రవాః అని అమరుడు శ్రీ మహావిష్ణువు. నామాలలో 
మూడవదిగా కృష్ణ నామం పేర్కొన్నాడు. విష్ణు సహ(స్రనామాలలోనూ ఉన్నది. కనుక కృష్ణ నామం 
జేవకీనందనునికి రూఢమైనా విష్ణు పర్యాయంగానే ఈ వ్యాఖ్యాత బహుళంగా ప్రయోగిస్తారు. 
పురాణాలలో कया వచ్చినన్ని వ్యాఖ్యలు మరి దేనిపైనీ రాలేదు. వాటిలో అధిక భాగం 
ఆచార్యులవారు పరిశీలించారు. శ్రీ చల్లా సాంబిరెడ్డిగారు కూడా కృష్ణభక్తులు. ఆచార్యుల వారు 
ఇష్టపడకపోయినా, నేను చేజిక్కించుకొని చూచిన వీరి ఇతర రచనలలో గూడా వీరి కృష్ణభక్తి 
తొంగిచూస్తున్నది - నందనందనునెమ్మేని నలుపు మెచ్చి నీలివసనమ్ము దాల్చె రాధాలతాంగి, 
రాధనెమ్మేనిబంగారు రంగు మెచ్చి అచ్యుతుడు తాల్చె రమ్యపీతాంబరంబు - అని పాతబస్తీ 
విలాసములో 1983లో చమత్కరించారు. 'ధర్మమునకచ్యుతుడు జనార్దనుడు ప్రభువు, (ధర్మస్య 
ప్రభురచ్యుతః) సూర్యచంద్రులు (గ్రహరాజి సురలు దైత్య గరుడగంధర్వయక్షోరగములు 
దిగధిపాలురబ్బులు హరివశవర్తనములు, బుసషులు పితరులు మనము బుద్దీంద్రియములు 
జ్ఞానవిజ్ఞానములు యోగశా(స్రములును ధాతువులు చరాచర మహాభూతములను అలరుజగమెల్ల 
వాసుదేవాత్మకంబు' అని 1981లో శతరూపలో వాసుదేవతత్త్యం పేర్కొన్నవారు. “తన సర్వస్వము 
కృష్ణుండనుకొనువాడే భువి నసలైన ధనాఢ్యుండునికియునుపకరణంబులె తనవనుకొనువాడు 
నిత్య దార్మద్రుడగున్‌' అని రాస పూర్ణిమలో తూకం వేసినవారు. అసలు రాస పూర్ణిమ కావ్యమే 
కృష్ణుని మకుటానికి నెమలికన్ను అలంకరించటంవంటిది. 'పుట్టుకచే (బ్రాహ్మణుడయి నెట్టన 
శ్రీకృష్ణదం(ద్రు నెజిగొలువనియా పుట్టువునకు భూతలమున గిట్టుట యొక్కటియె ఫలము 
గీడ్సడి రెడ్డీ' - అని కసిరెడ్డి ద్విశతిలో ప్రకటించినధీరులు. రామాయణం దీర్హశరణాగతిగా 
వశిష్టాద్వుతులకూ, భాగవతం ద్వైతులకూ పరమ (ప్రామాణికములయిన (గ్రంథరత్నాలు. 
విశిష్టాద్వైతులైన ఆచార్యులు గారు ఉత్సలమాలలో 1991లోనే 'భాగవతంబు నా ధనము, 
భక్తులకూటమి షడ్రసాన్నమౌ, నీ గుణకీర్తనంబె ధరణిన్‌ వ్యవసాయము, నా పరిశ్రమాభో గఫలంబు 
నివ, పరిపూర్ణదయాకర, భక్తపాలనోద్వేగ నమోస్తు వేంకటపతీ, అఖిలాండపతీ (శ్రియః పతీ' అని 
ఘంటాఘోషంగా (ప్రకటించినవారు. కనుక కృష్ణ భక్తీ భాగవతరక్తీ ఆచార్యులవారికి సహజములై 
పరిణతమవుతూ వచ్చినవే కాని, ఇటీవల తెచ్చుకొన్నవఏ కావు. కనుకనే కృష్ణశత కానకయినా 


చిలుక కొట్టిన పండు 


గజేం[ద్రమోక్షణానికయినా ఉత్ప్సలవ్యాఖ్య గోపీనయనోత్సల వ్యాఖ్య మేలయింది. తమ పేరు 
ఉత్సలరూపముగా వికసించటమే వారికిష్టమని వారి పుస్తకాలమీద ప్రకటించిన తీరునుబట్టి 
తెలుస్తుంది. వారి కృష్ణ శతకవ్యాఖ్య (శ్రీ పావని సేవా సమితి శతక వ్యాఖ్యలకు ఒరవడి అయింది. 
అది కృష్ణ బాలసర్వస్వం. ఈగజేం[ద్ర వ్యాఖ్య భారత భాగవతరామాయణ వ్యాఖ్యలకు ఒరవడి 
కాదగినది. ఈ సందర్భంలో ఒకమాట. జమ్ముల మడక మాధవరామ శర్మగారి నాట్యవేదానువాదంపై 
ఇచ్చిన తమ అభిప్రాయంలో వేలూరి శివరామశాగస్తిగారు - శర్మగారు భాష కొంచెం సరళం చేస్తే 
బాగుండును ఆని వారితో అన్నాను. అలంకార శాస్ర్రానికి ఆ మాత్రం గాంభీర్యం అవసరమని ఆ 
శైలి నేను సాధన చేశాను అన్నారు - ఇంకేమి గతి - అనే భావం వచ్చే వాక్యాలు (వ్రాసినట్టు గుర్తు. 
నేను ఆచార్యులవారితో - అయ్యా, ఇన్ని అమూల్య - విషయాలు ఇంత అందమయిన 
వ్యవహారభాషలో (వ్రాస్తున్న మీరు మరి కొంచెం సరళంగా ఉండేటట్యు చూస్తే బాగుంటుందేమో, 
దీని నుద్దేశించినది పోతన పద్యాలు అర్హం చేసుకోలేని వారికి కదా ఆన్నాను. దానికి వారు = ఇటీవల 
నేనొక గ్రంథావిష్కరణ సభలో పాల్గొన్నాను. దానిలో వాతో పాటు పాల్గొన్న వ్యావహారిక భాషావాది 
భాషాశాస్త్ర విద్వాంసులు ఒకరు వ్యావహారిక భాషపేర పేలవంగా వ్రాస్తున్నారు చాలా మంది 
అన్నారు - కనుక ఆ మా(త్రం ఉండవలసిందే ఆన్నారు. ఏమి చేస్తాము? కాని, 'సౌమ్యహౌశీల్య 
సౌగంధ్యసౌకుమార్యలావణ్య యాౌవనాద్యనంత గుణనిధిస్వరూపుడు, ఉపనిషత్తులు 
తేజోమయసుందర (బ్రహ్మజ్ఞాన మహీరుహాలు, భాగవతాది పురాణాలు శ్యామ శాఖా ప్రతానపల్లవిత 
పుష్పిత ఫలిత (పేమ భక్తి కల్ప తరువులు, సర్వే శ్వరత్య సవిశేషత్వ సర్వకర్మారాధ్యత్వ సర్వఫల(ప్రదత్వ 
సర్వాధారత్య సర్వకార్యోత్సాదకత్య్వ చిదచిదీశ్యరత్య సమస్తద్రవ్య శరీరత్వములు ఆభగవంతుని 
లక్షణాలు, ఈ త్రింశల్లక్షణాలను పాటించడం పరమధర్మం, ఏక హస్తకృతత్య్వ వ(స్రావృతదేహత్వ 
భగవత్ర్తద(గ్ర-పృష్టువామ-భాగాంశతన్నికట గర్భమందిర గతత్వాదిమయములైన అపరాధాలు 
జరగకుండా” వంటి పంక్తులు సాహిత్య ప్రధానములైన (గ్రంథాలకు అలంకారాలు కాదగినవి కాని 
భావం కఠినం అయేకొలదీ భాష సులభము కావలసిన వ్యాఖ్యలకు కాదు. అయితే ఇవి వదలలేక 
ఉంచినచిరత్నరత్నాలు కాని, చిందరవందరగా దొర్లి పడిన కఠిన కిలలు కావు. - గంగాసంగిని 
పాప హారిణి శుకా(క్రాంత (ద్రుమారామ (ప్రాసంగ(గామ తటాంతవాసకలహంసస్తోను 
గోపాంగవాపాంగశ్యామ వినీలవీరదసమాంభ:పూర్ణైలాటవీ శృంగోత్రామ కళిందజానదిని గాంచెన్‌ 
మార్గమధ్యంబునన్‌ - ఈ పద్యం రాసపూర్ణిమకు శోభాధాయకం. అట్టి సమాస పంక్తులు వ్యాఖ్యకు 
కావు. రత్నాలు తాపిన ఒంటిపేట బంగారపు గొలుసు మెడలో ఉంటే నగ. అడుగుకు తగిలిస్తే 
సంకెల. ఇది ఆచార్యులుగారి దోషం కాదు. శ్రీనాథుని నాటి నుంచి కవులు వదలలేని శబ్ద !ప్రీతిది. 
ఆయన ఒకే శ్లోకంలో ఉన్న గమికర్మీకృతనైకనీవృతా, సదపత్సంశయగోచరోదరీ సమాపాలలో 
దేనినీ వదల లేక ఒకోదానికి ఒకోమత్తేభం బహుకరించాడు. కమక సులభతరమైన శైలి కూడా 
అలవరుచుకొనిన భారత భాగవత రామాయణవ్యాఖ్యలకిది ఒరవడి కావలసి ఉన్నది. 


గజేం(ద్రమోక్షము 


ప్రాప్తవ్య పురస్కారాలు 

छश రంగాలకు చెందిన అతి ప్రసిద్దులయిన వారందరూ ఆచార్యులవారిని మహాకవి అని 
క్రీర్తిస్తున్నారు. వారెన్నో పురస్కారాలను స్వీకరించి వాటికి పురస్కార గౌరవం సమకూర్చారు కాని, 
కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం మాత్రం అందినట్టు లేదు. ఎందువల్ల? అందక తప్పదు 
త్వరలో. 

అవకాశం దొరికింది కనుక, మరొక మాట అనాలనిపిస్తున్నది. పరమభాగవతరసికులై, 
శ్రీకృష్ణిక జీవనులై, పరిణత |ప్రజ్ఞాలైన ఆచార్యుల వారు శ్రీరామనాయకమైన శ్రీ మ(ద్రామాయణకల్ప 
వృక్షం వంటి, శ్రీకృష్ణ నాయకమైన ఏ శ్రీమద్భాగవత కల్పతరువు వంటి కావ్యమో (ఫ్రాసి, జ్ఞాన పీఠ 
పురస్కారం ఎందుకివ్వరు అని కూడా ప్రశ్నించే అవకాశం ఎందుకు కల్పించరు? 

అయినా, 'నీ వ్యత్యస్త పదంబుల సవ్యముగానుంచు కృష్ణ సాగిలపడి (ప్రాప్తవ్యమునకు 
శిరమొగ్గెద అవ్యాకృత హృదయ మెణుగు మంచును రెడ్డీ' అని వ్రాసిన ఆచార్యుల వారికి 
ప్రాప్తవ్యం ल తీరుతుంది. (ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్యుః. 

ఆచార్యులుగారు ఉదారులు. తమరచనలు ఎందరికో అంకితమిచ్చారు. వారి ఈ (గ్షంథాన్ని 
శ్రీ సాంబిరెడ్డి గారు దైవానికిస్తున్నట్టుగా శ్రీ గణపతి సచ్చిదానంద సద్దురువులకిస్తున్నారు. 
విశ్వనాథ వారి నుంచి విశ్వవిద్యాలయాచార్యుల వరకూ ప్రసిద్దులైన ఎందరి చేతనో తమ గ్రంథాల 
గురించి పీఠికలో అభిప్రాయాలో (వ్రాయించారు. ఇన్నింటికీ నామకుల చేత వ్రాయించాము కదా 
దీనికి అనామకుని చేత (వ్రాయించి నామకుని చేద్దామని కాబోలు నా చేత దీనికి వ్రాయించారు. 

ఆచార్యుల వారి వంటి వారి వల్ల శ్రీపావని సేవా సమితీ, పావని సేవా సమితి వల్ల ఇట్టి కవి. 
పండితులూ పరిపుష్టి నంది, శ్రీ సాంబిరెడ్డిగారి సంకల్పం సిద్ద సంకల్పమవుగాక. 

'వేదకల్పవృక్ష విగలితమై శుకముఖ సుధా(ద్రవమున మొనసియున్న భాగవతపురాణ ఫల 
రసాస్వాదన పదవిగను(డు రసికభావ విదులు.” 


(ప్రమాథి వైశాఖ బహుళ దశమీ 
సోమవారం,హనుమజ్జయంతి 
1999 చ 10, హైదరాబాదు ఏలూరిపాటి అన 9 తరాను య్య 


మామాట 


శ్రీమద్భాగవతం వేదసారం. అది పరమహంస సంహిత, ఆదొక ముక్తిశాస్త్రం, భక్తి శాస్త్రం, 
(బ్రహ్మసూత్రాలకు అది భాష్యం. భగవద్గీతకు తాత్సర్యం. సకలపురాణాలలో శిరోమణి 
శ్రీమద్భాగవతం. అందలి (ప్రతిఘట్టము పుణ్య(ప్రదమైనదే. మహామాన్య మాళవీయ ఆన్నట్లు 
అదొక ఆశీర్యాదాత్మకమైన పవిత్ర (గ్రంథం. పోతనగారు భాగవతాన్ని తెనిగించి ఆజరామరమైన 
కీర్తిని ఆర్డించారు. తెలుగు భాషకు మాధుర్యాన్ని (ప్రసాదించారు. 

సకల సం(ప్రదాయాలవారికి ఇష్టమైన “ఎవ్వనిచే జనించు జగము” అవే (ప్రార్థనా పద్యం 
చదవని, వినని తెలుగువాడుండడు. ఆ పద్యం పోతనగారి భాగవతంలోని గజేంద్రమోక్షంలోనిదే. 
అత్యంతగోపనీయమూ, రహస్యాత్మకమూ అయినదే కాకుండా భగవత్స్వ్యరూపాన్ని ఆనుభవింపజేసే 
సమస్త వేదాంతసారమూ, ఆధ్యాత్మిక దీపమూ అయిన శ్రీమద్భాగవతం పట్ట ఎనలేని 
మక్కువగలవారు మహాకవి శ్రీ ఉత్సలవారు. వారీ గజేం[ద్రమోక్ష ఘట్టానికి రచించిన ఈ 
సవిస్తరమైన వ్యాఖ్య సర్వజనామోదం పొందగలదని మా విశ్వాసం. 

శ్రీ పావని సేవాసమితి సవ్యాఖ్యానశతక సాహిత్య పరంపరలో (ప్రప్రథమంగా మహాకవి 
ఉత్సల వారి వ్యాఖ్యతో (ప్రారంభించి శ్రీకృష్ణశతకాన్నీ, ఆచార్య యం. కులకశేఖరరావు 
మహోదయుల వ్యాఖ్యతో దాశరథి శతకాన్నీ విద్వద్వర్యులైన డా॥ ముదిగొండ ఏరభ(ద్రయ్యగారి 
వ్యాఖ్యతో సర్వేశ్వర శతకాన్ని తెలుగు పాఠకలోకానికి సమర్పించింది. మరికొన్ని (ప్రసిద్ద 
శతకాలకు వ్యాఖ్యారచన జరిపిస్తున్నది. 

ఈ గజేంద్రమోక్షము (గ్రంథాన్ని ఆవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య జగద్గురు శ్రీశ్రీశ్రీ, 
గణవతి సచ్చిదానంద స్వామివారికి సభక్తికముగా సమర్పితము చేయటం శ్రీ పావని సేవాసమితి 
తమ అదృష్టంగా భావిస్తోంది. శ్రీ శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు దత్తాత్రేయ స్వరూపులు. 
వారి ఆశీస్సందేశముతో భక్తి పులకిత గాత్రులమయ్యాము. వారికి మా సాష్టాంగ ప్రణామములు. 

దత్తపీఠ విద్యాధికారి వేద శ్మాస్త పురాణ కావ్య నాటకాలంకారాది బహుశా(స్త పారంగతులు, 
పరమ (బ్రహ్మణ్యులు, నిష్టాగరిష్ణలు అయిన (శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తి గారి అభిమానానికి 
ఈ వ్యాఖ్యా (గ్రంథం నోచుకొన్నదనగా, ఇక దీని విలువ చెప్పనక్కరలేదు. ఈ పుస్తకానికి 'సాధన 
సామగగ్రి' అనుగ్రహించిన ఆ మహా వఏద్య్వాంసునికి సర్వదా కృతజ్ఞాలము. 

ఈ పుస్తకానికి “చిలుకకొట్టిన పండు” అను(గ్రహించిన ఆంధ్రవ్యాస, 'కవికుల రత్నదీపి, 
వైదికాలంకార, శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య మహోదయులకు శ్రీ పావని సేవా సమితి 
పాలకవర్గం కృతజ్ఞతలను తెలుపుకొంటున్నది. 

ఈ పుస్తకానికి ముఖప(త్రాలంకరణ కానీంచిన ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ గంగాధర్‌ గారికి 
ముచ్చటగా టైపు చేసిన ఫాంట్‌లైన్‌ (గ్రాఫిక్స్‌ వారికి, సుందరంగా ముద్రించిన శ్రీ సాయిరాం 
ప్రింటర్స్‌ అధినేత శ్రీ నాగేశ్వరరావు గారికి మా కృతజ్ఞతలు. 


జి.పీహెచ్‌. రామారావు 
కార్యదర్శి, శ్రీ పావని సేవా సమితి. 


“स्मरंतः स्मारयंतश्च मिथोऽघोघहरं हरिम्‌" 


(श्रीमद्धाः 11-3-31) 


I express my heart felt thanks to : 


Pujya Sri Sri Sri Goswami Syam Manohar Mahara}, 
chairman, Sri Vallabha Vidya Peeth, 11111021. 


Brahmasri Kuppa Venkata Krishna murthy : 
Vidyadhikari, Sri Ganapati Sachchidananda 
Avadhoota Datta Peetham, Mysore; 


“Andhra Vyasa” Sri Yeluripati Anantaramaiah, 
Hyderabad. 


Sri Challa Sambi Reddy, President, Sri Pavani Seva 
Samithi, Hyderabad. 


Sri “Gangadhar” Artist, Hyderabad 


Sri G. Ch. Ramarao, Secretary, Sri Pavani Seva 
Samithi, Hyderabad 


Sri Sayyaparaju Ramakrishnam Raju, Hyderbad. 


for their spontaneous support and timely assistance 
in completing thisbook “GAJENDRA MOKSHAM” 


UTPALA 


గజేంద్ర మోక్షము 
గోపీనయనోత్సలార్సి తవ్యాఖ్యావిలపితము 
అవతరణిక 


సుభద్ర అర్జునుల పుత్రుడు అభిమన్యుడు. శ్రీకృష్ణునికి మేనల్లుడు. అభిమన్యుని 
భార్య ఉత్తర విరాటరాజా కూతురు. ఆమె అర్జునునకు కోడలు కాకముందు 
ఆయనకు శిష్యురాలు. భారత యుద్దంలో అభిమన్వుడు మహారథుడై పద్మవ్యూహాన్ని 
ఛేదించి రణరంగంలో వీరమరణం केदः. అప్పటికి ఆతని భార్య ఉత్తర నిండు 
చూలాలు, 

యుద్దానంతరం అశ్వత్థామ దుర్యోధనునికి 'ప్రీతి కావింపదలచి పాండవ వంశం 
నాశనం చేస్తానని (క్రోధంతో (ప్రతిజ్ఞ చేశాడు. అర్ధరా(త్రి పండవశిబిరాలకు వెళ్లి 
అక్కడ నిద్రిస్తున్న (ద్రౌపదీ పుత్రులను దారుణంగా హత్య చేశాడు. తెల్లవారగానే 
ఈ హత్యోదంతం తెలిసి (ద్రౌపది దుఃఖంతో విలవిలలాడి పోయింది. అది 
అశ్చత్థామ దుశ్చర్య అని తెలుసుకొని, భీమాదులు అతణ్ని పట్టి తెచ్చి తగిన శాస్త్రి 
చేశారు. కాని, అశ్యత్తామలో (ప్రతీకారాగ్ని చల్చారలేదు. ఉత్తర గర్భాన్ని లక్ష్యంగా చేసి 
బ్రహ్మా(స్రం (ప్రయోగించాడు. 

ఆ సమయంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి ప్రయాణమై పాండవ భవనానికి 
వచ్చాడు. రాజభవనంలో ఏడుపులు పెడబొబ్బలు విన్నాడు. భవన ప్రాంగణంలోనికి 
కుంతీ ద్రౌపదులు పరుగున వచ్చి శ్రీకృష్ణునికి ఈ సంగతి చెప్పారు. సర్వజ్ఞడైన 
శ్రీకృష్ణుడు రథం దిగీ అంతఃపురంలోనికి వెళ్లాడు. ఉత్తరను చూచాడు. ఆమె 
నేలమీద పడి పార్లి 29 దుఃఖిస్తున్నది. శ్రీకృష్ణుని పాదాలను పట్టుకొని “దేవదేవా! 
నీవు సర్వసమర్షుడవు. ఈ పాండవవంశాంకురాన్ని రక్షించు” అని కడుపుచుమ్మలు 
చుట్టగా కన్నీరు మున్నీరుగా ఏడ్సింది. ఆశృత్లామ (ప్రయోగించిన (బ్రహ్మాస్రానికి 


2 గజేంద్రమోక్షము 


శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రం అడ్డుపెట్టి ఉత్తర గర్భాన్ని రక్షించాడు. ఉత్తర 
గర్భంలోని మృతశిశువును స్పర్శించి (బ్రతికించాడు. పాండురాజవంశాన్ని నిలిపి 
తనను ధన్యురాలిని చేసినందుకు కుంతీదేవి శ్రీకృష్ణుణ్ని స్తుతించింది. 
పర(బ్రహ్మమయిన శ్రీకృష్ణుని వల్ల రక్షితుడైనాడు, కాబట్టి ఉత్తర కన్న కుమారునికి 
(బ్రహ్మరాతుడని సేరు కలిగింది. గర్భస్థ శిశువు మృతినొంది మరల (బతికినందున 
ఆ శిశువునకు పరీక్షిత్తు అని మరొక పేరు వచ్చింది. చతుర్వ్యూహ సహాతంగా 
శ్రీకృష్ణ భగవానుడు అంతర్జానం చెందిన తర్వాత ఈ కర్మక్షేత్రంలో ద్వాపరయుగం 
ముగిసి కలియుగం (ప్రవేశించింది. 

పరీక్షిత్తు పరమధార్మికుడైన మహారాజు. దిగ్విజయం చేసి సార్యభౌముడయ్యాడు. 
అతడు జరిపిన మూడవ అశ్వమేధ యాగంలో దేవతలు స్వయంగా వచ్చీ 
పూజోపహారాలను స్వీకరించారు. 

దుష్టశిక్షణకు  శిష్టరక్షణకు _ పరీక్షిన్మహారాజు _సర్వ|(ప్రదేశాలలో ఆరోపిత 
శరశరాసనధరుడై కనిపించేవాడు. ఒకనా డాతడు కురుజాంగల భూములలో 
పర్యటిస్తూండగా రాజలాంఛనాలు గల ఒక పురుషుడు ఒక. వృషభాన్ని దారుణంగా 
తన్నడం చూచాడు. ఆ ఎద్దుకు మూడు కాళ్ళు దెబ్బతిన్నాయి. ఒకకాలితో అది 
కష్టపడుతూ నడవసాగింది. దాని దురవస్థను చూచి అక్కడున్న గోవు కంటనిరు 
పెట్టుకొన్నది. ఆ వృషభం ధర్మదేవుడు. ఆ గోవు భూదేవి. అతడు కలిపురుషుడు. 
అతడు ధర్మదేవుని కాళ్ల మీద కొట్టాడని, అందుకు భూదేవి దుఃఖ పడుతున్నదని 
పరీక్షిత్తు గ్రహించి మహో(గ్రరోషంతో ఆ కలిపురుషునిపై కత్తి జళిపించాడు. పరీక్షిత్తు 
ఎత్తిన భఖీకరఖడ్గం తన శిరసుపై పడనున్నదని భయపడి కలిపురుషుడు 
గజగజవణకుతూ వచ్చి అతని పాదాలపై పడి శరణువేడుకొన్నాడు. తాను 
కలిపురుషుడనని విన్నవించుకొన్నాడు. తనకు ఈ దేశంలో ఆశ్రయం ఇవ్వవలసిందని 
ప్రార్థించాడు. అర్జున పొత్రుడైన పరీక్షిత్తు శరణాగతుని వధించడానికి ఇష్టపడక 
ద్యూతం, మద్యపానం, వివాహేతర సంబంధంగల స్తీలు,జీవహింస అనే నాలుగు 
ప్రదేశాలు, అనగా అసత్యం, మదం, सड, నిరయత అనే నాలుగు విధాలైన 
అధర్మాలలో నివసించమన్నాడు. కలిపురుషుడు మరొకస్థాన మిమ్మని వేడుకొన్నాడు. 
పరీక్షిత్తు సువర్లం (ధనం)లో కూడా స్థానమిచ్చాడు. అప్పటికి కలిపురుషునికి 
అయిదు స్థానాలు దక్కాయి. అధర్మాలకు మూలకారణాలయిన ఈ అయిదింటికి 


గోపీనయనోత్సలార్శి తవ్యాఖ్య 3 


ఆత్మకళ్యాణకామియెన పురుషుడు దూరంగా ఉంటే ఆతనిపై కలి (ప్రభావం 
ఉండదు. అయిదు (ప్రదేశాలు అతని నివాసానికి ఇచ్చి, ఇతర (ప్రదేశాలలో 
అడుగుపెట్టవద్దని హెచ్చరించి పంపించాడు, తపం ~ శౌచం-దయ అనే మూడు 
పాదాలను ధర్మదేవునికి యథాతథంగా కలిగించి భూదేవికి నిర్భరానందాన్ని 
చేకూర్చాడు పరీక్షిత్తు. 

ఒకనాడు పరీక్షిత్తు వేటకు వెళ్లదలచాడు. అరణ్యాలలో తపోదీక్షలో ఉన్న 
బుషులకు (క్రూరమృగబాధలు తప్పించాలనుకొన్నాడు. వేటకు సర్వం సిద్దం 
చేసుకొని |ప్రసాధనమందిరంలోనికి వెళ్లి చూచాడు. అక్కడ తమ తాతలు 
పాండవులు ముఖ్యంగా శీమసేనుడు జరాసంధుని వధించి ఆతని 
కిరీటాద్యాభరణాలను భ(ద్రపరచిన కావడిపెట్టెలున్నాయి. ఆ పెట్టెలు తెరచి 
రత్నఖచితకిరీటాన్ని, భుజకీర్తులు మొదలైన అమూల్యాభరణాలను పరిశీలించాడు. 
వాటిని తమ తాతలెవ్వరూ ధరించినవారు కాదు. జరాసంధుని రత్న ఖఇచితకిరీటం 
పెట్టుకొని అద్దంలో తన ధీరగంభీరరూపం చూచుకొని అబ్బురపడ్డాడు పరీక్షిత్తు. 
ఆ ఆలంకరణతోనే వేటకు వెళ్ళాడు. అరణ్యంలో కనిపించిన (క్రూరజంతువు నెల్లి 
వేటాడాడు. చాలా అలసిపోయాడు. ఒక జంతువు ఆతని బారినుండి తప్పించుకొని 
పారిపోయింది. పౌరుషంతో దాని వెంటబడ్డాడు. అది శమికమహర్షి ఆ(శ్రమం 
మీదుగా వెళ్లి అదృశ్యమయింది. 

అక్కడ ఒక చెట్టు (క్రింద శమీక మహర్షి తపోధ్యానమగ్నుడై కూర్చున్నాడు. 
పరీక్షిత్తు అక్కడికి వెళ్లి ఆ మృగ మేమయిందని అడిగాడు. మహర్షి పలుకలేదు. 
“నాకు దప్పికగా ఉన్నది. మంచినిళ్లు ఇప్పించు"మని అడిగాడు మార్గాయాసంతో. 
దానికీ సమాధానం లేదు. మహర్షి కళ్లు తెరచి చూడలేదు. 

పరీక్షిత్తు ఆ(గ్రహోదగ్రుడయ్యాడు. (క్రోధపిశాచి అతణ్ని ఆవహించింది. ఆ 
మహర్షిని అవమానింపదలచి అక్కడ చచ్చిపడిఉన్న సర్భాన్ని బాణా(గ్రంతో ఎత్తి 
మహర్షి మెడలో వేసి అసహనంతో వెల్లిపోయాడు. 

పరీక్షిత్తు రాజధానికి చేరి తన మందిరంలోనికి (ప్రవేశించి ఉడుపులన్నిటిని 
తీసివేసిన తర్వాత ఆశ్రమంలో తాను చేసిన దుశ్చర్య గుర్తుకు వచ్చింది. 
పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు. “ఈ మహాపరాధానికి దండన పొందవలపిందే” 
అన నిశ్ళయించుకొన్నాడు. 


4 గజేంద్రమోక్షము 


అక్కడ బుషా(శ్రమంలో శమీకుని పుత్రుడు శృంగి తన తండి మెడలో 
మృతసర్సం (క్రేలాడటం చూచి, “అవమానకరమైన ఇట్టి దుశ్చర్యకు వాల్పడినవాడు 
వారంరోజులలో తక్షక शतरि) ~ అని శపించాడు. ఆ శాపవాక్కులు 
శమీకమహర్షి విని “కుమారా! తొందరపడ్డావు. (క్రోధానికి వేగమెక్కువ. అట్టి (క్రోధం 
సీవంటివానికి రాకూడదు. నీకు అధర్మబుద్ది పుట్టినందుకు ఖేదిస్తున్నాను. ఈ 
లోకంలో ఏకైక ధార్మిక (ప్రభువును, (ప్రజారక్షకుడైన సమ్రట్టును, మన ఆ(శ్రమానికి 
దయచేసిన గౌరవాతిధిని సత్కరించడం మాని అతడు మృత్యువాత పడేటట్లు 
అనుచితంగా శపించావు. ఈ విషయం శాపోపహతుడైన మన (ప్రభువునకు 
తెలియజేయడం అవసరం. దీనికి (ప్రతిక్రియ చేసి మరణం నుంచి తప్పించుకోవడానికి 
సీలు కాగలదేమో!' అని శమీకమహర్షి శాపవృత్తాంతాన్ని పరీక్షిన్మహారాజుకు 
తెలియజేయడానికి తన శిష్యులను పంపాడు. 

శృంగి శాపం విని పరీక్షిత్తు కలత పడలేదు. పాండవ వంశ (ప్రతిష్టను పాడుచేసిన 
తాను (ప్రాయోపవేశం చేసి (ప్రాణాలను విడవడం మంచిదనుకొన్నాడు. 
దయా(్టహృదయులైన ధార్మికులు, అ(క్రోధనులైన తపస్సులు లోకంలో అరుదు 
అను ఆర్యోక్తికి తాను శృంగియే సాక్షీభూతులని భావించి నిరశనవ్రతం చేయడానికి 
నిశ్చయించాడు. తనను పునర్జీవితుని చేసిన (బ్రహ్మణ్యదేవుడైన శ్రీకృష్ణునికి 
అప్రీతికరంగా, (బ్రాహ్మణుని అవమాన పరచిన తాను భగవంతుణ్ని (ప్రసన్నుణ్ని 
చేసుకోవడం ఎలా అని ఆలోచించాడు. తనకీ (బ్రతుకును (ప్రసాదించిన శ్రీకృష్ణ 
భగవానుని స్మరించాడు. సమస్త పురుషార్థాలకంటె (శ్రీకృష్ణ చరణ స్మరణమే 
అత్యంత మహత్త్య పూర్ణమని తలచి పరీక్షిత్తు తనకు ఈ ఏడు రోజులు శ్రీకృష్ణుని 
గూర్చి చెప్పి, తనను ధన్యుని చేయగలవారెవ్వరా? అని అచ్చటికి చేరిన బుషీశ్యరులను 
గమనింప సాగాడు. శ్రీకృష్ణభక్తుడైనవాడే తనకు నిజమైన గురువవుతాడని భావించాడు. 

పరీక్షిత్తు ఈ విధంగా తలపోస్తూ ఉండగా హఠాత్తుగా అక్కడికి శ్రీశుకదేవుడు 
దయచేశాడు. భగవంతుని పట్ట పరమ విశ్వాసమే ఉంటే గురువుకోసం 
వెదుకనక్కరలేదు. గురువే తన శిష్యుని వెదకుకొంటూ వస్తాడన్నట్టుగా హఠాత్తుగా 
దయచేసిన శ్రీశుకులవారిని చూచి అచ్చటి బుషీశ్య్వరులందరు ఆశ్చర్య సం(భ్రమాలతో 
లేచి ఆయనకు (మొక్కారు. ఏ చోటను మూడు క్షణాలైనను నిలువని శ్రీశుకమహర్షి 
ఆసక్తితో అక్కడికి రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. | 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 5 


పరీక్షిత్తు శ్రీశుకమహర్షి పాదాలకు మొక్కాడు. ఆయన హృదయభారం కొంత 
తగ్గింది. తన (ప్రాయోపవేశ నిశ్చయాన్ని తెలిపి “శ్రీశుకదేవా! నేడు నేను 
మహాభాగ్యవంతుడనయ్యాను. మిమ్ము స్మరించిన మాత్రం చేతనే గృహస్టులు 
తత్‌క్షణం పవిత్రులవుతారు. అట్టి మీ దర్శన స్పర్శన పాద(ప్రక్షాళన ఆసనదానాది 
సదవకాశం లభించిందంటే నా భాగ్యం ఎంత గొప్పదో! ఓ మహాయోగీ! ఏకాంతవాసివి, 
అవ్యక్తగతివి, పరమసిద్దపురుషుడవు అయిన నీవు ఇక్కడికి విచ్చేసి ఈ (ప్రాకృత 
మనుష్యునికి దర్శన మివ్వడం, శ్రీకృష్ణభగవానుణ్ని పరమ సుహృత్తుగా పడసిన 
పాండవవంశానికి చెందిన నాపై గల కృపావిశేషమే ఆని నేను విశ్వసిస్తున్నాను. నీవు 
మహాయోగులకు పరమ గురువవు. పరమసిద్ది స్వరూపుడవు. సాధనాపరమైన ఒక 
(ప్రశ నిన్నడుగుతాను. నేను మరణాసన్నుడను కాబట్టి దయతో చెప్పవలసినదిగా 
(ప్రార్థిస్తున్నాను. 

“ఓ పరమయోగీ! మనువ్యమా(త్రుడు ఆచరింపదగిన దేది? ఏ దైవమును గూర్చి 
వినవలె? ఎవనిని జపించవలె? ఎవనిని స్మరింపవలె? ఎవనిని భజించవలైె? 
ఇందునిమిత్తం వదలుకోవలసినవి ఏవి? ఓ (బ్రహ్మస్యరూపా! నీ దర్శనం ఆత్యంత 
దుర్లభం. ఆవు పాలిచ్చినంత సేపయినా నీవు గృహస్థ్రజనుల దగ్గర నిలువవట. 
ఇంతసేపు నీ విక్కడనున్నావనగా అది మా అదృష్ట విశేషము” ఆని పరీక్షిత్తు తన 
మనోరథాన్ని తెలిపాడు. (శ్రోత మనస్సులో తర్కం, వివాదం లేనప్పుడు ఉండేది 
కేవలం రసపిపాస మాత్రమే. అలాంటి (శ్రోత అడిగిన ప్రశ రసస్సోరకమవుతుంది. 
రసావిర్భావానికి అదే కారణమవుతుంది. అప్పుడు శ్రీ శుకదేవుడు - “తస్మాత్‌ 
సర్వాత్మవా రాజన్‌ హరిః సర్వత్ర పర్వడా, अछः కీర్తితవ్యశ్చ స్నర్తన్యో భగవావ్పణామ్‌” - 
(శ్రీమద్భా 2-2-36) “పరీక్షిద్రాజా! మనుష్యుడైనవాడు సర్వకాల సర్వావస్థలలో తన 
సంపూర్ణశక్తితో శ్రీకృష్ణుని గూర్చి వినవలె ఆయనను కీర్తించవలె, స్మరించవలె” అని 
బోధించాడు. 

(శ్రవణ కీర్తన స్మరణ పాదసేవనాదులలో (శ్రవణానికి (ప్రాధాన్యమిస్తూ భగవంతుడు 
శ్రోతవ్యుడని తొలుతగా చెప్పాడు శ్రీ, శుకదేవుడు. “పిబంతి యే భగవత ఆత్మనః సతాం 
కథామృతం శ్రవణపుటేషు సంభృతం పువంతి తే విషయవిదూషితాశయం వ్రజంతి తచ్చరణ 
పరోరుహాంతికమ్‌” (శ్రీమద్భా 2-2-37) “సత్పురుషులు భగవత్కథా మధురామృతాన్ని 
తమ కర్లపుటాలతో (క్రోలుతుంటారు. వారి హృదయాలలో విషయ విష (ప్రభావం 


€ గజేంద్రమోక్షము 


గనుక ఉంటే దాన్ని తుడిచిపెట్టి పరిశుద్దం చేసి ఆ భాగవతకథ వారిని 
శ్రీకృష్ణపాదారవింద సన్నిధికి చేరుస్తుంది.” 

పుణ్యకథా (शीट - వక్త - (శ్రోత ముగ్గురూ పరమపుణ్యులే. భాగవత 
సత్కథలవల్ల లోకానికి జరిగినంత ఉపకారం మరి దేనివల్లను జరుగలేదు. ఇప్పటికి 
లోకంలో మానవత్వం మిగిలి ఉన్నదంటే అది ఇట్టి సత్కథల పుణ్యప్రసాదమే. 
సత్కథల వలననే సదాచారం తెలుస్తుంది. సత్కథలు సదాచారానికి మూర్తిమంతమైన 
ప్రతీకలు. సత్కథల మూలంగా సదాచారహినుడు సదాచారపరుడవుతాడు. 
పతనోన్ముఖుడు ఉత్ణానోన్ముఖుడవుతాడు. సత్కథలు అజ్ఞల్ని, ఏజ్ఞుల్ని, పాపుల్ని, 
పుణ్యుల్నీ అందరినీ ఆకర్షిస్తాయి. మనుష్యులకు ఉత్తమ చరితను అలవరచి 
లోకంలో వారిని మహాపురుషులను కావించినవి సత్కథలే అన్నది ఐతిహాసిక 
సత్యం. భాగవత రామాయణాది సత్కథా(గ్రంథాలు మానవజాతికి సర్వోత్తమ 
విద్యాలయాలు. మనుష్యునికి ఇవి బోధించే పాఠాలు అన్యత్ర దుర్హభాలు. అయితే 
పుణ్యబలం లేకుండా, భగవత్కృప లేకుండా భగవత్కథ వినే, చదివే అవకాశం 
లభించదు. తార్కికుడు భగవత్కథలు వినడం వ్యర్థమనుకుంటాడు. ఇక గృహాసక్తునికి 
చావడానికి కూడా అవకాశం ఉండదు. కథలెలా ००९००८२१ 

శ్రీమద్భాగవతం అష్టమస్కంధంలో ఇరవైనాలుగు అధ్యాయాలున్నాయి. అవి 
నాలుగు (ప్రకరణాలుగా వభక్తమయ్యాయి. ఈ నాలుగు సద్దర్మ నిరూపణం 
చేయడానికి ఉద్దేశించినవి. “మహాంతో (ॐ యే ధర్మా ఆపత్సు హరి సంసృతిఒ సంపత్సు 
సర్వదానాని నిర్వాహ్య వచనం తథా” (భాగవతార్హ ప్రకరణమ్‌ 1-20) ఆ పత్సమయంలో 
శ్రీహరి సంస్మరణకు ఉదాహృతమైనది గజేంద్ర మోక్షణ కథ. సంపత్సమయంలో 
సర్వదానానికి లక్ష్యమైనది బలి చక్రవర్తికథ. స్యోక్తి నిర్వాహం పరమ ధర్మమని 
చెప్పడానికి బలి సుతల ప్రవేశ వృత్తాంతం. తర్వాత మత్స్యావతార చరిత్ర. సద్దర్మ 
నిరూపణకు చతుర్సిధ పురుషార్థ (ప్రాప్తికి ఈ (ప్రకరణ చతుష్టయం ఉద్దేశింపబడింది. 

ప్రాయోపవిష్టుడు, మరణాసన్నుడునయిన పరీక్షిన్మహారాజు (ప్రార్థింపగా, శ్రీ శుక 
యోగీం[ద్రుడు చెప్పిన గజేంద్రమోక్షణ పుణ్యకథను సూతుడు శ్రీ శుకయోగిని 
సంస్మరిస్తూ పరమహర్షంతో ప్రయోజన పూర్వకంగా ఉప(క్రమించాడు. సూతుని 
అనుగ్రహ భాషణానికి చేమోడ్సులు ఘటిస్తూ మునీశృరులు (శ్రద్రాళులై వినసాగారు. 
గజేంద్ర మోక్షణ కథానకం [శ్రోతలకు (శ్రవణాసక్తిని, వక్తకు (ప్రవచ, “త్సాహాన్ని కలిగిస్తుంది. 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 7 


ఈ ఉపాఖ్యాన (ప్రారంభాన్ని బట్టై ఈ గజేం(ద్రమోక్షణకథ ఎంతటి మహిమ 
గలదో, ఎంతగా కర్మబంధ విమోచన సామర్థ్యం గలదో, ఆదెంతటి (ప్రాచీనమైన 
పుణ్యకథానకమో తెలుస్తున్నది. విష్ణుదేవాలయాలలో ఆర్బనా సమయంలో పఠించే 
భగవత్రీ తికరమైన పంచస్తవాలలో 1. శ్రీ విష్ణుదివ్వ సహ(ప్రనామాలు, 2. భీష్మస్తవరాజం 
(108క్టోకాలు) 3. గజేం[ద్ర మోక్షణం 4. గీత, 5. మనుస్మృతి =" స్యావ్యభావే 
విష్ణునామ సహషప్రకం, స్తవరాజం మునిశ్రేష్ట గజేంద్రవ్య చ మోక్షణం, పూజాకాలే తు దేవస్య 
గీతాప్తోత మమస్యృతి: పంచ స్తవా మహాభాగ నుహా ప్రీతికరా ष्ठः అని స్కందపురాణంలోని 
(బ్రహ్మనారద సంవాదంలో (ప్రస్తావింపబడింది. గజేంద్రమోక్ష పఠనంవల్ల దుస్సుష్నాలు 
సమసిపోతాయని ప్రసిద్ధి సర్యదోషశాంతికి, శుభావాప్తికి ఆర్తి (ప్రశమనతకు 
ప్రాతఃకాలంలో ఈ మూడు శ్లోకాలు పఠించడం మన సంప్రదాయంగా ఉంది. 

“ప్రాతః స్మరామి భవభీతిమహార్తిశాంత్యై 
వారాయణం గరుడవాహన మబ్దవాభమ్‌ 
(గాహాభిభూతవరవారణముక్తిహేీతుం 

చక్రాయుధం తరుణవారిజపత్రవేత్రమ్‌ 


ప్రాత రృమామి మవపా వచసా చ మూర్చా 
పాదారవిందయుగళం పరమస్య పుంసః 
వారాయణప్య నరకార్లవతారణస్య 
పారాయణ ,ప్రవణవిప్రపరాయణస్య 


(ప్రాతర్సజామి భజతా మభయంకరం తం 
ప్రాకృర్వజన్న్మకృతపాపభయాపహంతై్య 
యో గ్రాహవక్రపతితాంఘీగజేం ద్రఘోర 
శోకప్రణాశ నుకరోద్ద తశంఖచ[క్రః” 
గజేంద్ర మోక్షణకథ ప్రసిద్దమైన (త్రికూట మనే వర్యత వర్ణనతో 
స్రారంభమవుతుంది. (త్రికూటారణ్యంలో నివసించే గజయూథనాథుడు ఈ 
కథానాయకుడు గజేంద్రుడు. | 
త్రకూటమంటే వేదాంతులు విశేషార్డాలు తీస్తారు. తీయవచ్చుకూడా. 
ఎందుచేతనంటే శ్రీమద్భాగవతం వేదవ్యాస మహర్షి (ప్రోక్తం. బుషి వాక్కులము 
గూర్చి మహాకవి భవభూతి ఏమన్నాడో. చూడండి. “లౌకికానాం హీ పాధూవా మర్థం 


8 గజేంద్రమోక్షము 


నాగనువర్తతే బుషీణాం పునరాద్యానాం వాచమర్గో౭నుధావతి” అన్నట్టుగా, వేదవ్యాసుడు 
మహర్షి ఆయన వాక్కులను అర్థాలు వెంబడించడం కద్దు. అయితే అలా 
వెంబడించి సంగతమైనట్టుగా తోచే అర్థాలే (ప్రధానమైనవని భావింపగూడదు, 
త్రికూట పర్వతారణ్యంలో గజేం|ద్రుడున్నాడనగా వేదాంతులు కొందరు తమ 
విజ్ఞానమంతా వెచ్చించి బహు దూరాలోచన చేయడం కద్దు. అది బుషి\ప్రోక్తం 
కావడమే అందుకు కారణం. వారి పరిశీలన మిది. జీవాత్మ గజేం[ద్రుడు. అతడు 
త్రికూట పర్వతం మీద ఉన్నాడు. త్రికూటపర్ప్వత మొక శరీరం. (త్రికూట 
పర్వతానికి మరొక అర్థం ఏమిటంటే కామ-(క్రోధ-లోభాలు (త్రికూటపర్య్వతమయిందని. 
సంసారం ఒక సరోవరం. సంసారంలోని జీవి కామ| క్రీడాసక్తుడవుతాడు. కాలమనేది 
ఒక మొసలి కామఃక్రీడాసక్తుని మొసలి పట్టుకొంటుంది. మనుష్యుడు తాను కామసుఖాలను 
అనుభవిస్తున్నాననుకొంటాడు. అది అసత్యం. కొమ సుఖాలే అతనిని (క్రమంగా 
(200, వేస్తాయి. “భోగో న భుక్తా వయమేవ कड" భోగాలను నేననుభవించలేదు. 
అవే నన్ననుభవిస్తున్నాయన్నాడు కదా భర్భహరి. కాబట్టి ఇంద్రియాలకు కామభోగం 
కాకుండా భక్తిరసాస్వాదన కలిగితే ఆ జీవికి శాంతి కలుగుతుందని సారాంశం. 

పై విధంగా పురాణకథలకన్నిటికి అర్జాలు కల్పించుకొంటూ పోతే చివరికవన్ని 
పుక్కటి పురాణాలయ్యే (ప్రమాదముంది. వేదార్థాన్ని ఉపబ్బంహితంచేసే పురాణాలు 
ప్రాబీనేతిహాసాలు. జీవుడికి పరమాత్మతత్తం చెప్పి, అతణ్ని ఉజ్జీవింపజేసే లౌకిక 
పారమార్థిక శాస్త్రాలు. వేదవ్యాసుడు భగవంతునికి జీవుణ్ని సన్నిహితుణ్ని చేశాడు. 
అంతేకాదు, జీవుని గుండెలో భగవంతుణ్ని సుప్రతిష్టితుణ్ని చేశాడు. భగవంతుడు 
ఆంశి, జీవుడు తదంశమూ అని గీతార్దాన్ని ప్రతిపదంలోను నిరూపించాడు. 
శ్రీమద్భాగవత. వ్యాఖ్యాతలైన శ్రీధర వంశీధర వఏరరాఘవ స్వామిపాదులు 
రసవిశేషభావనాచతురులు, మహావేదాంతులు, మహాభక్తులు. వారెవ్వరు ఇలాంటి 
విపరీతవ్యాఖ్యలు చేసి 'మూలచ్చేదం పొండిత్యం' అనే లోకోక్తికి ఉదాహృతులైనవారు 
కాదు. ఆ మహనీయులు వేదవ్యాస హృదయాన్ని వెల్లడించడంలో లోకోత్తరమైన 
తమ విజ్ఞతను, బహుజ్జతను (ప్రదర్శించారేకాని, అందీ అందని పొందీ పొందని 
అయోమయమైన వ్యాఖ్యానం చేసి వేదవ్యాసుణ్ని వెనకకు నెట్టి తాము 
గుర్తింపబడాలనుకొన్నవారు కాదు. వాల్మీకి రామాయణం చదివి కుశంకలు, 
కువ్యాఖ్యలు చేసేవారికి వేదవ్యాసమహర్షి జ్ఞానబోధ చేసేందుకు అధ్యాత్మరామాయణం 
రచింపవలసి వచ్చింది. ఆ రామాయణంలో (ప్రథమసర్గగా “శ్రీరామ హృదయం” 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 9 


రచించాడు. ఆందులో విపరీత వ్యాఖ్యలు చేసేవారిని ఇలా మందలించాడు. 
“మాయాతీత శుద్దబుద్ద పరమాత్ముని విషయంలో కూడా మూఢులు తమ 
अचरन्त) ఆరోపిస్తుంటారు. అనగా ఆ పరమాత్ముడు తనవంటి ఆజ్ఞాని అనే 
తలపోస్తుంటారు. కాని, తాము నిరంతరం భార్యాపుత్రుల పట్ల ఆసక్తులమని, 
పామర జీవులమనీ కర్మబంధాలలో ఇరుక్కొని సంసారచక్రంలో పడిపోయిన 
వారమనీ గుర్తెరుగరు. ప్వాజ్ఞాన మప్యాత్మవి శుద్దబుద్దా స్వారోషయవ్రీహ విరప్రమాయే 
పంసారమేవామపరంతి తే వై పుత్రాదిపక్తాః పురుకర్మయుక్వాః (ఆధ్యాత్మరామా. 1-20) 
ఆ సర్గలోనే హనుమంతునికి శ్రీరాముడు చెప్పిన రహస్య విశేషాన్ని పార్వతికి 
శివుడు వెల్లడించాడు. “दौ విముఖావాం హి अनुद ముహ్యాతాం న జ్ఞానం వ చ 
మోక్షః స్యాత్తేషాం జన్మశతైరపి” నాయందు భక్తిని విడిచిపెట్టి चूर ఆగాధ గర్తం 
(గుంట)లో కూరుకొని పోయినవారు నూరు జన్నలెత్తినా జ్ఞానాన్నీ పొందలేరు, 
మోక్షాన్నీ పొందలేరు అని. 

గజేంద్రమోక్షణ పుణ్యకథ చతురమన్వ్యంతరంలోని కథానకము. ఈ 
మన్వంతరంలోగల (త్రికూట పర్య్వతారణ్యయరథార్థ స్టితినే తెలుపుతున్నది ఈ వర్ణన, 
గజేంద్ర మోక్షణ కథ శ్రీమద్భాగవతంలోనే కాక, వామన పురాణంలో కూడా ఉంది. 
ఈ రెండు (గ్రంథాలలోను త్రికూటపర్యతారణ్య వర్లన అతివేలంగా ఉంది. 

కవుల వర్ణనలలో అతిశయోక్ష్యలంకారం గర్భితమై ఉంటుంది. సమస్తాలంకారాలకు 
బీజమైనది ఆతిశయోక్తి, “విమిత్తతో వచో యత్తు లోకాతిక్రాంతగోచరం, మన్యతే 
డతిశయోక్తిం తా మలంకారతయా యథా” అని ఆతిశయోక్తిని నిర్వచించాడు 
ప్రథమాలంకారికుడు భామహాచార్యుడు. ఏదో ఒక నిమిత్తంతో లోకాతి(క్రాంతమూ, 
ఆలౌకికమూ అయిన అర్థాన్ని వర్ణన చేస్తే అది ఆతిశయోక్ష్యలంకారమవుతుందని 
దాని అర్థం. 

కవులు సాధారణంగా పర్ష్యతారణ్య (ప్రదేశాలను వర్లించేటప్తుడు కవి సమయాలను 
పాటిస్తారు. “శైలే మహొషధీ ధాతు నంశకిన్నర వనిర్‌రురాక శృంగ పాదగుహారత్న నవ 
జీవాద్యుపత్యకాః” ఇవి కవి సమయాలు. “అరత్యే హి నరాహిభయూథ సింహాదయో 
ద్రుమాః కాకోలూక కపోతాద్యా భిల్లభల్లూ దవాదయః" 

ఏ పర్ష్వతాన్నయినా, ఏ అరణ్యాన్ని ఆయినా వర్లించేటప్పుడు కవులు ఆతిశయోక్తిని 
(ప్రయోగించడం కవి సమయ సిద్దమైన విషయం. ఆడవి వర్లనలో ఏమగుల ఉనికిని 
చెప్పకపోతే ఆ వరన లోపభూయిష్టమై కవిగారి ఆవ్యుతృన్నతను తెలుపుతుంది. అది 
కావ్యత్యాన్ని కోల్పోతుంది. అదికాక, ఏనుగులున్న అరణ్యమే గహవారణ్యమవుతుంది. 


10 1 ०८० 


| శ్రీమద్భాగవతం సర్వపురాణ శిరోమణి మా(త్రమే కాదు; అది యొక కావ్యమని 
కూడా హేమాద్రి తన ముక్తాఫల వ్యాఖ్యలో పేర్కొన్నాడు. “వేదాః పురాణం కావ్యం 
చ ప్రభుః మిత్రం >> చ బోధయన్తీతి హి ప్రాహుః త్రివృద్భాగవతం పునః శ్రీ మద్భాగవతంలో 
వేద - పురాణ ~ కావ్యాల (త్రిగుణాలు ఉన్నాయి. శ్రీమద్భాగవతం వేదం వలె 
ప్రభుసమ్మితం. (ప్రభువు ఆజ్ఞాపించిన విధానాన్ని మం(త్రులు ఆచరిస్తారు - అది 
नि విచారించకుండా పనిచేస్తారు. శ్రీమద్భాగవతం 
పురాణం వలె మిత్రసమ్మితం. మి(త్రునివలె ప్రమాణయుక్తి సాపేక్షంగా బోధిస్తుంది. 
శ్రీమద్భాగవతం కాంతా సమ్మితం. (ప్రేయసి వలె సరసతను ఆపాదించి బోధిస్తుంది. 
కాబట్టి శ్రీమద్భాగవతం సర్వోత్తమమైనదన్నాడు హేమాద్రి. ఈ విధంగా త్రివిధ 
గుణాలతో సదుపదేశమిచ్చి జీవులను కృతార్ణులను చేస్తుంది శ్రీమద్భాగవతం. 
నిజమేకాని, శ్రీమద్భాగవతాన్ని కేవలం కావ్యంగా భావింపగూడదు. వేదవ్యాసుడు 
కావ్యం రచింపదలచినవాడు కాదు. ఆయన కవి కాదు. ఆయన మహాతత్తవేత్త, 
కవులను మించినవాడు. భగవంతుని జ్ఞానధర్మంగా అవతరించిన మహాపురుషుడు. 
తాను వాస్తవం చెబుతున్నానని భాగవతాదియందే (ప్రతిజ్ఞ చేసినవాడు. “ధర్మః ప్రోజ్ణిత 
కైతవో౭త్ర పరమో నిర్మత్సరాణాం సతాం, వేద్యం వాస్తవ >>( వస్తు శివదం తాషపత్రయో 
మ్మాలనమ్‌” (శ్రీమద్భా 1-1-3) ఇట్టి ఆశయంతో వ్యాసుడు (ప్రవచించిన 
శ్రీమద్భాగవతం కాంతా సమ్మితమైన గోపీభావ రమణీయోపదేశం కూడా చేస్తుందని 
చెప్పడం వల్ల దాని (ప్రాశస్త్యాన్ని, బుషివాక్య మహిమను మనం ఆకళించుకొనవచ్చు. 


గజేంద్ర మోక్రము 
గోపీనయనోత్స లారి తవ్యాభ్యా విలసితము 
& ९५६ < 


మొసలివాతబడిన 1०८92 శ్రీహరి రక్షించాడని శ్రీశుకయోగి చతుర్ణమన్వంత 
రానుచరితం (ప్రారంభించగానే, పరీక్షిన్మహారాజు “ఓ యోగీం[ద్రా! మొసలివాత 
బడిన గజేం[ద్రుణ్ని శ్రీహరి ఎలా రక్షించాడో విని ధన్యుణ్ని కావాలనుకొంటున్నాను. 
ఆ కథ మంగళ (ప్రదమైనది. కర్మబంధ నివారకమైనది. ఉత్తమ క్లోకుడైన శ్రీహరి 
కీర్తనము సుమహత్సుణ్యమైనది” అని తన ఆతురతను వెల్లడించడంలో ఆ 
మహారాజు ఇంతకు ముందే ఈ పుణ్యకథను వినియున్నాడని, దాని మహిమను 
తెలుసుకొన్నాడనీ ద్యోతకమవుతున్నది. ధర్మరాజ కుటుంబంలో జన్మించిన పరీకిత్తుకు 
మహా మహిమోపేతమైన ఈ కథ తెలియక పోలేదు. ఇపుడతడు |ప్రాయోపవిష్టుడు, 
కేవలం శ్రీహరి కీర్తనాసక్తుడు అయినాడు. మహాయోగి అయిన శ్రీశుకుని నోట 
€ పుణ్యకథను చెప్పించుకొని ఎని తరించాలనుకొన్నాడు. 
కం. మునినాథ! ఈ इक వినిపింపుము విన( వాకు వేడుక పుట్టెన్‌ 
వినియెద( గరం ద్రియములు సెమ(బండువు సేయ మనము( బ్రీతింబొందన్‌ 
టీ: మునినాథ = ఓ శుకమహర్షీ! ఈ కథా స్టితిన్‌ = ఈ కథలోని ఉన్నరూపును; వివిపింపుము. 
వినగవేడుక పుట్టెను. కర్ల!-ఇం(ద్రియములు = చెవులు; పెను(బండువు చేయన్‌ = మహోత్సవము 


కలిగింపగా; మనము = మనస్సు; 'ప్రీతిన్‌ పొందన్‌ = సంతృప్తి పడునట్టుగా, వివియెదన్‌ = 
ఎందును. 


తా: ఓ శుకమహర్షీ! ఈ కథ నీ నోట వినవలెనని బుద్ది పుట్టినది. కావున, 
దయతో వినిపింపుము. చెవ్పలకు పండువుగా మనసునకు సంతృప్తిగా వింటాను. 


12 గజే ౦(దమోక్షము 


కం. ఏ కథల యందు బుణ్య శ్లోకు(డు హరి సెప్ప(బడును సూరిజనముచే 
నా కథలు పుణ్యకథలని యాకర్ణ్లింపుదురు పెద్ద అతిహర్షమునన్‌ 

టీ : ఏ కథలయందున్‌= ఏ కథలలో; పుణ్యక్టొకుడు = పుణ్యులచే కీర్తింపబడువాడైన, హరి 
= శ్రీహరి; సూరిజనులచే = పండితులైన వారిచే, చెప్పంబడున్‌ = చెప్పబడునో, ఆ కథలు 
పుణ్యకథలని పెద్దలు, అతిహర్షమునన్‌ = మిక్కిలి సంతోషముతో; ఆకర్లింపుదురు = విందురు. 

తా : పండితులచే ఏయే కథలందు శ్రీహరి వర్లింపబడతాడో అవి 
పుణ్య(ప్రదములైనవని పెద్దలు సంతోషంతో వింటారు. 

పుణ్యకథలే సత్కథలు. భగవత్కథలు 'సతో శబ్దము 1. పరమాత్మవాచకము. 
2. సత్తావాచకము. 3. (శ్రేష్టవాచకము లేదా సాధువాచకము - హృదయంలో క్షమ 
- దయాది ఉత్తమ గుణాలు 4. ఉత్తమ ఆచరణము. 5. ఉత్తమ కార్యము 6. 
భగవదర్థమైన కర్మవాచకము. ఈ ఆరింటితో వర్ణింపబడిన కథ సత్కథ అవుతుంది. 
మానవుడు (ప్రగతిశీలుడైన ప్రాణి. అతడు ఏ ప్రయత్నం చేయకుండానే తాను 
జాన్నత్యం పొందాలని కోరుకోవడం కూడా కద్దు. ఈ కారణంతో అతడు 
జాన్నత్యం పొందడానికి సత్కథలపట్ల ఆకృష్ణుడు కావడం జరుగుతుంది. 

వ. శుకుండు రాజున కిట్లనియె 

8 


సీ. రాజేంద్ర! విను. సుధారాశిలో నొకపర్వ 

తము తికూటంబన( దనరుచుండు 
యోజనాయుత మగు నున్నతత్వంబును 

నంతియ వెడలుపు నతిశయిల్లు( 
గాంచనాయస్స్ఫార కలధౌతమయములై 

మూడు శృంగంబులు మొనసియుండు( 
దటశృంగ బహురత్న ధాతుచిత్రితములై 


దిశలు భూనభములు దేజరిల్లు 


భూరి భూజలతా కుంజ పుంజములును 
మోసి పజతెంచు సెలయేటి మొత్తములును 
మరి తిరిగెడు దివ్య విమానములును 
८०७००७८ (€ ==> కిన్నరచయము గలిగి 
టీ: రాజేంద్ర! = ఓ రాజోత్తమా! విను. సుధారాశిలో = పాలసము॥ద్రంలో, యోజన+అయు తమగు 
= పదివేల ఆమడల పాడవు కలిగిన; ఉన్నతత్యంబును = ఎత్తును; అంతయు వెడలుపు = 


గోపీనయనోత్ప్సలార్భి తవ్యాఖ్య 13 


అంతటి మేరయే వెడల్పును; అఆతిశయిల్లన్‌ = పెంపొందునట్టు; కాంచన+అయన్‌+సార 
కలధౌతమయములై = బంగారు, ఇనుము, వెండితో నిండినవై; మూడు శృంగములు = మూడు 
కూటములు; మొనసియుండున్‌ = కలిగి యుండును; తట శృంగ = (ప్రక్కలనున్న శిఖరములు; 
బహురత్నధాతు చిత్రితములై = పెక్కు రత్నముల చేతను, గైరికాది ఎజ్జని ధాతువులచేతమ; 
చిత్రితములై = చిత్రింపబడినవై; దిశలున్‌ = దిక్కులును; భూ నభములున్‌ = భూమి 
ఆకాశములును; తేజరిల్లున్‌ = (ప్రకాశించును; భూరి = అనేకములైన, భూజు = చెట్ల యొక్కయు; 
లతాకుంజ = పొదరిండ్ల యొక్కయు; పుంజములును = సమూహములును; (మోసి = ధ్యనించి; 
పజతెంచు = (ప్రవహించునట్టి , సెలయేటి మొత్తములును = కొండవాగుల సమూహములుము; 
మరగి = అలవాటుపడి; తిరిగెడు; దివ్యవిమానములును = దేవతల విమానములును; చజులన్‌ 
= కొండ చజియల యందు; (క్రీడించు = విహరించు; కిన్నర చయము = కిన్నరుల సమూహము, 
కలిగి, (త్రికూట౦బన = త్రికూటమను పేరుగల ఒక పర్వతము; తవరు చుండున్‌ = శోభించుచుండును. 

తా: ఓ భాబోత్తమా! వినుము. పాలసముద్రంలో ' (త్రికూటమనే పర్వతమున్నది. 
ఆది పదివేల ఆమడల ఎత్తు అంతే వెడల్సుగాను ఉన్నది. బంగారు, ఇనుము, 
వెండి శిఖరాలు కలది ఆ పర్యతం. ఆ కొండ చజియలలో గల బహువిధరత్శ్నాలు, 
ధాతువులు భూమ్యాకాశాలను ప్రకాశింపజేస్తుంటాయి. పెక్కు పొదరిళ్లతో, రొదచేసే 
సెలయేళ్లతో శోభాయమానమైన ఆ పర్వతాన్ని చూడటానికి దేవతలు విమానాలలో 
వస్తుంటారు. అది కిన్నరులకు (క్రీడాస్థలంగా ఉంది. 

ఆది నుజీయుమ మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాతకామాతక 
సరళ పనప బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార 
ఖత్టూర నారికేళ సింధునార చందవ పిచుమంద మందార జంబు జంబభీర 355०2 
మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళుబిల్యామలక క్రముక 
కదంబ కరవీర కదళీ కపిశ్డ కాంచవ కందరాళ శిరీష శింశుసాశోక పలాశ వాగ పున్నాగ 
చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వపంత సమయ 
సౌభాగ్యపంపదంకురిత పల్లవిత కునుమిత ఫలితలలిత విటప విటపి 
ఏీరున్నిప్థహాలంకృతంబును, 


మణివాలుకానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర వి ద్రుమలతా మహోద్యావ 


త్రికూట వర్వతం సింహళంలో ఉన్నదంటారు. చిత్తూరు జిల్లాలో గల కార్వేటి వగరంలోని హృంద 
పుష్కరిణిలో గజేంద్ర మోక్షం జరిగిందనీ, ఈ విషయం వరాహ, విష్ణు పద్మ పురాణాల్లో ప్రస్తావింపబడిందవీ 


శ్రీ స్వామి లక్ష్మణాచార్యులు గారు ఒక పత్రాన్ని (శ్రీ చల్హా పాంబిరెడ్డిగారికి అందజేశారు. ఇప్పటికి ఆక్కడ 
సమీపారణ్యంలో ఏమగులనేకం ఉండటం వాస్తవమే. కావి, (త్రికూటవర్యతం, పాలసముద్రం మాటేమిటి? 


14 గజేంద్రమోక్షము 


శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట 2 శాఖి శాభాంతర పరిపక్వ 
ఫలరంధ్ర (ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును, 

కమనీయ సలిలకాసార కాంచన కుముద కల్లార కనుల పరినుళ २०९७ 
కబలళాహార సంతతాంగీకార భార పరి।శ్రాంత కౌొంతా సమాలింగిత కునూర మత్తమధుకర 
విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండన 
జలకుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర వివిధ 
కోలాహల బధిరీ భూత భూనభోంతరాళంబును, 

తుహినకరకాంత మరకత కమలరాగ వ జ్రవైడూర్యనీలగోనేధిక పుష్యరాగ మనోహర 
కనక కలధౌత మణిమయా నేక శిఖర తటదరీ నిహరమాణ విద్యాధర విబుధ సిద్ద 


చారణ గరుడ గంధర్వకిన్నర కింపురుష మిథున సంతత సరససల్లాప సంగీత ప్రసంగ 
మంగళాయతనరబును, 


~ ` గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల 
సారంగ సాలావృక వరాహ నుహిష మర్కట మహోరగ మార్గారాది నిఖిల మృగనాధ 


సమూహ సమర సన్నాహ సంరంభసంచకిత శరణాగత శమన కింకరంబునునై _.. 


యొప్సు నప్పర్వత సమీపంబునందు. 

టీ: అది = ఆ (త్రికూట పర్వతము; మరియును, మాతులుంగ = మాదీఫలవృక్షాలు; లవంగ 
= లవంగలతలు, లుంగ = పుల్లని మాదీఫల తరువులు; చూత = మామిడి; కేతకీ = మొగలి; 
భల్లాతకీ = జీడిచెట్లు; ఆమ్రాతక = అంబాళపు చెట్లు; సరళ = తెల్ల తెగడ, పనస = పనసచెట్టు; 
బదరీ = రేగు; వకుళ = పొగడ; వంజాళ = (ప్రబ్బలిచెట్లు; వట = మల్టి; కుటజ = కొండ మల్లె; 
కుంద = మల్లె; కురవక = ఎజ్జగోరంట; కురంటక = పచ్చపువ్వుల గోరంట; కోవిదార = కాంచనపు 
చెట్టు; ఖర్జూర - నారికేళ = ఖర్జూరపు చెట్టు, కొబ్బరి చెట్టు; సింధువార = వావిలి; చందన = 
గంధపు చెట్టు; పిచుమంద = వేపచెట్టు; మందార = మందారపు మొక్కలు; జంబు = నేరేడు 
చెట్టు; జంబీర = నిమ్మచెట్టు; మాధవ = గురువెంద; మధూక = ఇప్పచెట్టు; తాల = తాటి; 
తక్కోల = తక్కోలమనే చెట్టు; తమాల = చీకటి (మ్రానులు; హింతాల = గిరికతాడి; రసాల = 
తీయమామిడి; సాల = మద్దిచెట్టు; ప్రియాళు = మోరటి చెట్టు; బిల్వ = మారేడు చెట్టు;'ఆమలక 
= ఉసిరిక; (క్రముక = పోక; కదంబ = కడిమి; కరవీర = గన్నేరు; కదళీ = అరటి; కపిత = వెలగ; 
కాంచన కందరాళ = జావ్విచెట్టు; శిరీష = దిరిసెన; శింశుపా= విరుగుడు; అశోక = అశోకపుచెట్టు; 
పలాశ = మోదుగ; నాగ = పాన్నలు; పున్నాగ = సురపాన్నలు; చంపక = సంపెంగలు; శతపత్ర 
= తామరలు; మరువక = మరువము; మల్లికా మతల్లికా = ఉత్తమ ణాతి మల్లెలు; ప్రముఖ = 
మొదలైన వృక్షముల చేత; 


గోపీనయనోత్సలార్శి తవ్యాఖ్య 15 


నిరంతర = ఎల్లప్పుడు; వసంత సమయ = వసంతకాల, పౌభాగ్యసంపత్‌ = సౌభాగ్య లక్ష్మిచే, 
అంకురిత = మొలచుటచేత; కుసుమిత = పూయుటచేత; లలిత = మృదువైన; విటపవిటపి = 
కొమ్మలు గలచెట్టు; వీరుత్‌ + నివహ = పొదల గుంపులచే; అలంకృతంబును = అలంకరింపబడీ 
నదియును, 

మణివాలుకా = మణులతో కూడిన ఇసుక; అనేక = నానావిధములైన; పులిన = ఇసుక 
తిన్నెలుగల; తరంగిణీ = నదులతో; సంగత = కూడిన; విచిత్ర విద్రుమ = విచిత్రములైన 
పగడపు; లతా = తీగలునుగల; మహా+ఉద్యాన = పెద్ద తోటలవంటి చోట్ల శుక = చిలుకల; పిక 
= కోయిలల; నికర = సమూహముచే; నిశిత = వాడియైన; సమంచిత = ఒప్పిదమైన; 
చంచూపుట = ముకుదొప్పలచే; रीण = పగుల గొట్టబడిన; च = చెట్ల యొక్క; 
శాఖా+అంతర = కొమ్మల వడుమ యందలి; పరిపక్వ = చక్కగా పండిన; ఫలరం(ధ్ర = 
ఫలరం(ధ్రములనుండి; (ప్రవర్షిత = కురిపింపబడిన; రస (ప్రవాహ = రసధారలచేత; బహుళంబును 
= విండినదియు, 

కనకమయ = బంగారు రంగుతో నిండిన, సలిల = వీరుగల; కాసార = కొలనులందలి, 
కాంచన కుముద = బంగారు కలువల, కల్హార = ఎజుపు తెలుపుగల సౌగంధికముల; పరిమళ 
= సుగంధములచే; మిళిత = కూడిన; కబళ+ఆహార = తిను నాహారముగల (మధువు గల), 
సంతత+ అంగీకార = సర్వదా ఆంగీకరించునట్టి; భార పర్మశ్రాంత = బరువుచే అలసిన; కాంతా 
సమాలింగిత = |ప్రియురాండ్రచే కౌగిలించుకొనబడిన; కుమార = లేత వయస్సునందుండు; 
మత్త మధుకర విట = మదించిన తేనెటీగ లవెడి విటుల; సముదయ = సమూహమునకు, సమీప 
సంచార = దగ్గరగా తిరుగుటచే; సముదంచిత = ఒప్పినటులుండు; శకుంత = శకుంతములు; 
(పక్షులు); కలహంస = హంసలు, కారండవ = కారుండువులను జల పక్షులు; జలకుక్కుట = 
నీటికోళ్ళు, చక్రవాక = జక్కవలు; బక = కొంగ; బలాక = కొక్కెర; కోయష్టిక = చీకు కొక్కెర; 
ముఖరజల విహంగమ = రొదచేయుచున్న జలపక్షుల; విసర = సమూహముచే; వివిధ కోలాహల 
= బహువిధములైన గగ్గోలులచే; బధిరీభూత = చెవుడు పడునట్టుగా చేయబడిన, భూనభీనస్‌ + 
ఆంతరాళంబు = భూమ్యాకాశాల మధ్యభాగము కలదియు; 

తుహినకర కాంత = చంద్రకాంతపు రాళ్లును, మరకత; కమలరాగ; వజ్ర, వైడూర్య, నిల, 
గోమేధిక, వేపష్యరాగములచే మవోహరమై, కనక = బంగారముతోను, కలధౌతమయ = 
వెండితోను నిండిన; అనేక = పెక్కు; శిఖరతటదరీ = కొండ (ప్రక్కలయందలి గుహలలో, 
విహరమాణ = విహారమొనర్చుచున్న;: విద్యాధరులు, దేవతలు, సిద్దులు, చారణులు, 
గరుడులు, గంధర్వులు, కిన్న్షరులు, కింపురుషులు అను దేవతాజాతులయొక్క; మిథున = 
దంపతుల యొక్క; సంతత = ఎల్లవేళల; సరపపల్థాప = రసవంతములైన సంభాషాములతోను; 
సంగీత ప్రసంగ = సంగీత చర్చలతోమ; మంగళ ~ ఆయతనంబును = మంగళములకు 
ఆలయమును, 


16 గజేంద్రమోక్షము 


గంధగజ = మదపు టేనుగులు; గవయ = గురుపోతులు, గండభేరుండ = గండభేరుండములను 
మృగములతోను, ఖడ్గ = ఖడ్గమృగములతోను, కంఠీరవ = సింహము; శరభ = ఎనిమిదికాళ్ల 
మృగము; శార్దూలము = పులి; శశ = కుందేలు; చమర = చమరీమృగము; శల్య = ముళ్లపంది; 
९ = ఎలుగు; సారంగ = జింక; సాలావృక = తోడేలు; వరాహ = అడవిపంది; మహిష = 
అడవిదున్న; మర్కట = కోతి; మహా+ఉరగ = పెనుబాము; మార్గ్జార + ఆది = పిల్లి మొదలగు, 
నిఖిలమృగనాథ = సకల మృగశ్రేష్టము లయొక్క; సమూహ = బృందముల యొక్క; సమర 
సన్నాహ = యుద్దసన్నాహమునందలి; సంరంభసంచకిత = హడావడిచేత భయపడిన వారలై; 
శరణాగత = శరణు వేడుకొనిన; శమన కింకరులును = యమభటులు కలదియు; అయి ఒప్పు 
= శోభిల్లు, ఆ +పర్వత సమీపంబునందు = ఆ కొండ చేరువ. 
శ్రీశుక ఉవాచ 
శ్లో, ఆసీద్గిరివరో రాజంస్ర్తికూట ఇతి విశ్రుతః 
క్షీరోదేనావృతః శ్రీమాన్‌ యోజనాయుతముచ్చి తః 
తావతా విస్తృత: పర్యక్‌ త్రిభిః శృంగైః: పయోనిధిం 
దిశః ఖం రోచయాన్నాస్తే రౌప్యాయస హిరణ్మయెః 
అవ్రైళ్ళ కకుభః సర్వా రత్సధాతువిచిత్రితైః 
నానాద్రుమలతాగుల్ర్మైర్నిరో షైర్నిర్‌రురాంభసాం 
స చావనిజ్యమానాంఘైః సమంతాత్‌ సయ ఊర్మిభిః 
కరోతి శ్యామలాం భూమిం హరిన్మరకతాశ్శభిః 
సిద్దచారణగంధర్య విద్యాధర మహోరగైః 
రో $ 
కిన్నరై రప్పరోభిశ్చ |క్రీడద్భిరుష్లకందరః: 
యత్ర సంగీత సన్నాదై ర్వదద్గుహ మనుర్షయా 
ర | ०५ 
అభిగర్జంతి హరయః శ్ఞాఘినః పరశంకయా 
నానారణ్య పశువాత సంకుల ద్రోణ్యలంకృతః 
చిత్రద్రుమ సురోద్యాన కలకంఠనిహంగమః 
సరిత్సరోభిరచ్చోదైః పులినై ర్మణివాలుకైః 
కవు | 
దేవ'స్తి మజ్జనామోద సొరభామ్స 55८5: 
తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య నుహాత్మనః 
ఉద్యాన మృతుమన్నామ ఆక్రీడం సురయోషితాం 


పీనయనోత్సలార్చి తవ్యాఖ్య 


CEN 


సర్వతో ౬లంకృతం 68; ర్నిత్యపుష్పఫల[ద్రుమైః 
మందారైః పారిజాతైశ్ళ పాటలాశోకచంపకైః 
చూతైః (जः 552 రా(మైరామాతకై రపి 
క్రముకై ర్నారికేలైశ్స षठ द జపూరకైః 
మధూకైః సాలతాలైశ్ళ తమాలై రసనార్ప్షునైః 
అరిష్టోదుంబరప్లక్షైర్వటై: కీంశుకచందవైః 
పిచుమందైః కోవిదారైః పరలైః సురదారుభిః 
ద్రాక్షేక్షురంభా జంబూభిర్భ్స దర్యక్షాభయాములైః 
ऽः కపిత్చెర్ణంబీరై రతో భల్లాతకాదిభిః 
తస్మిన్‌ పరః సువిపులం అసత్కాంచనపంకజమ్‌ 
కుముదోత్సల కల్లార శతపత్ర శ్రియోర్డితమ్‌ 
మత్తషట్సద నిర్శుష్టం శకుంతైశ్ళ ४०5 
హంస కారండవాకీర్లం చక్రాహైః వారపైరపి 
జలకుక్కుట కోయషస్టిదాత్యూహకులకూజితమ్‌ 
మత్సుకచ్చపసంచారచలత్సద్మరజః సయ: 
కదంబచేతననలనీపనంజాలకై రృతమ్‌ 

కుందైః కురవకాకోకైః 6 కుటజేంగుదైః 
కుబ్ద్బకైః స్వర్లయూధథీభిర్నాగపున్నాగ జాతిభి: 
మల్లికాశతప తైశ్ళ మాధవీజాలకాదిభిః 

శోభితం తీరజైశ్సాన్యై ర్నిత్యర్తుభిరలం ద్రుమై:ః 


: క్షీరాబ్ది సమీపంలో (త్రికూటమనే సుందరమూ, (कै అయిన 


సుప్రసిద్ధ్దపర్వతమున్నది. ఆది పదివేల యోజనాల పొడవు గలది. అంతే వైశాల్యంతో 
నలువైపుల విస్తరించి ఉన్నది. ఆ పర్యతానికి 306 - ఇనుము - బంగారు శిఖరాలు 
మూడున్నాయి. ఆ శిఖరాలు తమకాంతులతో సముద్రాన్ని, దిక్కులను 
(ప్రకాశింపజేస్తుంటాయి. రత్న ధాతువుల రంగురంగుల కాంతులతో దిక్కులము 


18 గజేంద్రమోక్షము 


దేదీప్యమానంగా ప్రకాశింపజేస్తుంటాయి. ఆ పర్వతం మీద వివిధ జాతుల వృక్షాలు, 
లతానికుంజాలు, శద్దిస్తున్న సెలయేళ్ళు ఉన్నాయి. సముద్ర తరంగాలు ఆ 
పర్వతరాజ పాదపీరఠాన్ని కడుగుతున్నట్టుంటాయి. అక్కడి నిటి పాచి, పచ్చికబయళ్లు 
భూమిని శ్యామలీకృతం చేస్తుంటాయి. ఆ కొండ గుహలలో సిద్దులు, చారణులు, 
గంధర్వులు, విద్యాధరులు, నాగులు, కిన్నరులు, అప్పరసలు మొదలైనవారు 
విహరిస్తుంటారు. వారి సంగీత ధ్వనులు గుహాముఖాలనుండి ప్రతిధ్య్వనిస్తుంటాయి. 
గర్వించిన సింహం ఆ ధ్వని విని మరొక సింహం గర్జిస్తున్నదనే భ్రమతో (ప్రతిగర్దన 
చేస్తుంటుంది. ఆ పర్వతానికి దిగువ అడవి మృగాలు గుంపులు గుంపులుగా 
తిరుగుతుంటాయి. దేవతల ఉద్యానవనం అక్కడొకటి ఉంది. అందులో వివిధ 
జాతుల తరులతలు అనేకమున్నాయి. పక్షుల కలకూజితాలతో ఆ చోటు 
ముఖరితమవుతుంటుంది. అక్కడ ఎన్నో సెలయేళ్ళు, సరోవరాలు ఉన్నాయి, 
అందలి జలాలు బహునిర్మలాలు. అచ్చటి నదీ పులినాలు మణి శకలాలతో 
మెరుస్తుంటాయి. సురాంగనలు ఆ సరోవరాలలో జల(క్రీడలాడుతుంటారు. వారి 
శరీరసౌరభంతో ఆ జలాలు సుగంధిలమవుతుంటాయి. ఆ సుగంధాలను కలుపుకొని 
మెల్లమెల్లని గాలులు వీస్తుంటాయి. ఆ త్రికూట పర్వత నిమ్న భూమిలో 
వరుణదేవుని ఉద్యానవన మొకటి ఉన్నది. దానిపేరు బుతుమంతము. అక్కడ 
దేవతాగస్త్రీలు ఉల్లాసంగా విహరిస్తుంటారు. అక్కడ శోభాయమానమైన దివ్యవృక్షాలు, 
వాటికి పువ్వులు, ఫలాలు సర్వదా నిండి ఉంటాయి. ఆ ఉద్యానవనంలో 
మందారాలు, పారిజాతాలు, గులాబులు, అశోకాలు, చంపకాలు, పుల్చ్లమామిళ్ళు, 
మోరటి, పనస, తియ్య మామిళ్లు, అంబాళం, పోక, కొబ్బరి, ఖర్జూరం, దాడిమ, 
ఇప్ప, మద్ది, తాడి, మల్టి, మోదుగు, చందనం, వేము, కోవిదారం, దేవదారువు, 
సురదారువు, నేల ఉసిరి, మారేడు, వెలగ,. నిమ్మ, మరువం, తెల్లగగ్గెర, తాండ్ర 
మొదలైన వృక్షాలున్నాయి. ఆ వనంలోనే ఒక పెద్ద సరోవరం ఉంది. అందులో 
స్వర్లకమలాలు వరియబూచ ఉంటాయి. వివధ జాతులకు చెందిన కుముద ఉత్సల 
- కల్హార - శతదళాది పద్యాలు అత్యద్భుత కాంతులతో వఏరాజిల్లుతుంటాయి. 
వాటిపై మదించిన తుమ్మెదలు రుంకృతులు చేస్తుంటాయి. పక్టులు మనోజ్ఞంగా 
కలరవాలు చేస్తుంటాయి. హంస, కారండవ, చక్రవాక, సారస పక్షులు గుంపులుగూడి 
ఉంటాయి. నీటికోళ్లు, నీటిగంపపులుగులు, బాతులు ఇంపుగా కూస్తుంటాయి. 


గోపీనయనోత్ప్సలార్చితవ్యాఖ్య 19 


చేపలు, తాబేళ్లు నీళ్లల్లో ఎగురులాడటం వల్ల కమల పరాగాలు రాలి నీళ్లకు 
సౌభాగ్యాన్ని, సౌగంధ్యాన్ని సంతరిస్తుంటాయి. కదంబ, (ప్రబ్బలి, కిక్కిస, కసవు, 
నిరు, కడిమి, తిమిశం మొదలైన వృక్షాలు ఆ సరస్సును చుట్టుముట్టి దట్టంగా 
ఉన్నాయి. మల్లెలు, గోరంట, అశోకం, దిరిసెన, కొండమల్లి, అంగుదం, నెమ్మి 
పచ్చ మలై, నాగకేసరం, పొన్న, జాజి, మల్లి, శతప(త్ర పద్మం, బండిగురువెంద, 
కాసెమున్నగు తరులతలతో ఆ సరోవరతటం శోభిస్తుంటుంది. 

ఏనుగులు నివసించే ఆడవి వర్లనమిది. అడవులలో ఆడవి ఎద్దులు, దున్నలు, 
१८९०, లేళ్ళు మొదలైన ఆల్బజంతువులు కూడా ఉంటాయి. అవి అక్కడక్కడ 
కొంచెం కొంచెంగా లభించిన పచ్చిక తిని సుఖపడుతుంటాయి. గుహలలో 
తలదాచుకొంటాయి. ఏనుగులు ఆలా కొదు; వాటి ఆస్థానం మదజలధారలతో 
పంకిలమైన వంధ్యా(ద్రై మహావిపినంగాని, మహారాజాల సదనంగాని అయి 
ఉంటుందన్న ఈ సొగసైన కోకాన్ని చిత్తగించండి. “విషేనంతా మేతే వృష మహిషమేషాశ్చ 
హరిణా గృహా క్షుద్రార్షాణి కతిసయత్స జైరేవ పుభఖివః, గజానా మాస్తానం మదసలిల జంబాలిత 
భువాం, తదేకం వింధ్యాద్రే ర్విపిన మధవా భూసపదనమీ.” 

కం. భిల్లీ భల్ల లులాయక భల్టుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చనురి 

©> హరిశరభ కరికిటి మల్లాద్భుత కాకఘూక నమయమగు నడవిన్‌ 
టీ : భిల్లీభల్ల = ఆడు మగ బోయవారు, లులాయక = అడవిదున్నలు, భల్గుక = 


(ప్రాచీనమైన) ఎలుగుబంట్లు ఫలి = సర్శ్భములు; గవయ = గురుపోతులు, బలిముఖ = 
కొండముచ్చులు, చమరీ = చమరీ మృగములు, యొల్లి = ఈల పురుగులు; హరి = సింహములు; 
శరభ = శరభమృగములు, కరి = ఏనుగులు; కిటిమల్ల = (్రేష్టములైన పందులతో; అద్భుత = 
ఆశ్చర్యము గొవ్ప; కాక = కాకులు, ఘూక = గుడ్డగూబలతో; మయమగు = నిండిన, ఆడవిన్‌ 
= (దట్టమైన) అడవిలో 

తా : కిరాత సమూహాలతోను, సింహశరభాది (క్రూరమృగాలతోను, కాకఘూకాది 
పక్షిగణాలతోను భికరమైన అరణ్యమునందు. 

ఏనుగుల పుట్టుకకు నెలవైన ఆడవి ఇంతటి గహనమై ఉన్నదని ఈ వర్లన 
తెలుపుతున్నది. ప్రాచీన మన్వంతరాలలో భౌగోళిక పరిస్థితులను బట్టి మహర్షులు 
శైలారణ్యోద్యానవనాలను గూర్చి చేసిన వర్లన యథావస్తువర్లనమైనప్పటికి, తర్వాతి 
కవులకు అదియొక ఒరవడి అయింది. శైల - అరణ్య - ఉద్యానవనాలను 


20 ` గజేంద్రమోక్షము 


వర్లించేటప్పుడు తెలుగు కవులు వచనాన్ని ఉపయోగించుకోవడం కూడా మహర్షులు 
చూపిన ఛందోవిచితియే కారణమనిపిస్తుంది. “అరణ్యే హి వరాహభయూథసింహాదయో 
(దుమాః కాకోలూక కపోతాద్యాభిల్లభల్లూ దవాదయ:ః ఉద్యానే సరితః సర్వఫల పుష్పలతా దయ; 
పికాలికేలి హంసాద్యాః క్రీడాచాప్యధ్వగ స్టితిః, శైలే మహౌషధీధాతు వంశ కిన్నర నిర్‌ర్సురాః 
శృంగపాద గుహారత్న వనజీవాద్యుపత్యకాః” అరణ్య - ఉద్యాన ~ పర్వతాలను 
వర్లించేటప్పుడు వర్లనీయవస్తువులను ఈ విధముగా కవిసమయాలుగా చేసి 
కేశవమి(శులు తన అలంకారశేఖరంలో తెలిపాడు. 
द्धम. అన్యాలోకన బీకరంబులు జితాశానేకపొనీకమురల్‌ 

వన్వేభంబులు గొన్ని మత్తతనులై వ్రజ్యావిహారాగతో 

దన్యత్వంబున భూరిభూధరదరీ ద్యారంబులందుండి స్తా 

జన్యక్రీడల నీరుగాలివడి కాసారావగాహార్థమై 


శ్లో తతైకదా తద్గిరి కాననాశ్రయః 
కరేణుభి ర్వారణయూథపశ్ళ్చరన్‌ 

సకంటకం కీచక వేణువేత్రన 

ద్విశాలగుల్నం ప్రరుజన్‌ ననస్సతీన్‌ 


టీ : అన్యాలోకన = ఇతరులు చూచుటకు; భీకరంబులు = భయంకరములైనవి, 
జిత+ఆశా+అనేకప+అనికముల్‌ = జయింపబడిన దిక్కులందలి ఏనుగుల గుంపులు గలవియు, 
(దిగ్గజాలను జయించునవియు) కొన్ని, వన్య+ఇభంబులు = అడవి ఏనుగులు; మత్తతనులై = 
మదించిన దేహములు గలవై; (कमु = ఆహారము కొరకు; విహార+ఆగత = తిరుగుటకై వచ్చిన; 
ఉదన్యత్వంబున = దప్పిగొనుటచే; భూరిభూధర = మహాపర్యతాలకు చెందిన; దరీ 
ద్వారంబులందుండి = గుహాద్యారాలనుండి; సౌజన్య కీడలన్‌ = సయ్యాటలతో, నీరుగాలివడి = 
నీటి దప్పికవల్ల, కాసార + అవగాహ+ అర్థమై = సరస్సులందు మునుగుట కొరకై 

తా: చూడటానికి భయంకరములై, దిగ్గజాలను గెలువ దగిన మదపుటేనుగులు 
తమ గుహలనుండి బయలువెడలి విలాసంగా సంచరిస్తూ దప్పిక కలుగగా, 
నడుస్తూ సరస్సులో స్నానమాడటానికి బయలు దేరాయి. 

ఆచ్చటి పర్వతారణ్యంలో నివసించే ఒక మదపుటేనుగు, ఆడ ఏనుగుల 
గుంపుతో గుహలలో నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో (క్రీడిస్తూ వస్తూండగా 
గజరాజాకు దప్పిక అయింది. కాసారంలో మునకలాడాలన్న కోరికతో 
బయలుదేరాయి. | 


గోపీనయనోత్ప్సలార్శితవ్యాఖ్య 21 


గజరాజు కరిణీయూథంతో బయలుదేరగా వాటికి దప్పిక అయింది. కాసారం 
కోసం తిరుగుతుండగా వెదుళ్ల పాద కనిపించింది. మదపుటేనుగులు ఆ వెదుళ్లపాదను 
తొండాలతో విరిచి, అక్కడి వనస్పతిని భిన్నాభిన్నం చేయసాగాయి. “మదేన బహుధా 
భిన్నం మాతంగం మన్యతే జనామ్‌” మదపుటేనుగు చెట్ల కొమ్మలను విరుస్తుంటే 
చూస్తూ వినోదిస్తుంటారు జనులు. ఏనుగులు మొద్దుజంతువులు. వాటి శరీరమూ 
మందమే. బుద్దికూడా మందమే. కాసారాలకు సమీపంలో వెదుళ్లు పెరుగుతాయి. 
కాసారంలో మునుక లాడటానికి వచ్చిన ఏనుగులు వెదురుపొదలను చూచి వాటిని 
భగ్నం చేయడం వాటి మందమతిని తెలుపుతున్నది. ఏనుగులు స్నానం చేయడం 
కూడా ఇంతే. అవి నదులలో స్నానం చేసి, వెలుపలికి వచ్చి ఇసుకను మీద 
చల్చుకొంటాయి. వ్యర్థంగా స్నానం చేసినవి అవుతాయి. వ్యర్థమైన పనులను 
“గజస్నానం” అని పేర్కొంటారు. 

ఇది సిద్దరసమైన ఇతిహాసం. కథానిర్వహణలోనే రసానుగుణమైన వర్లనలు 
చోటు చేసుకొన్నాయి. తత్త్యవేత్తయయిన వ్యాసమహర్షి శా(స్త స్థితి సంపాదనేచ్చతో 
చేసిన వర్లనలు కావివి. ఆనందవరనుడు ధ్యన్యాలోకంలో “తత్ర ఇతివృత్తే యది 
రసావముగుణాం స్థితిం పశ్యేత్‌ తదా ఇమాం భంక్వాపి స్వతంత్రతయా రపామగుణం 
కథాంతరం ఉత్సాదయేత్‌” “ఇతివృత్తంలో రసానికి అనుగుణంగా లేని స్థితి కనిపిస్తే 
దానిని భగ్నపరచియెనా స్వతంత్రంగాను, రసానుగుణంగాను మరొక కథను 
కల్పించాలి. అందులో దోషం ఉండదు” అన్నాడు. వ్యాసభగవానుడు రచించిన ఈ 
ఇతివృత్తానికి అట్టి అవసరం ఉండదు. 


ఆ.వె.అంధకారమెల్ల వ।దిగుహాంతర ఫీధులందు(బగలు ఎణచి ८० 
యెడరు వేచి సంధ్య నిమ(డు నృద్దతమున్న వెడలె నన(గ గుహలు వెడలె( గరులు. 
శ్ఞో' యధద్గంధమాత్రాద్దరయో గజేంద్రా వ్యాఘాదయో వ్యాలముఖాః సఖడాః 
మహోరగాశ్సాపి భయాదద్దవన్తి సగౌరకృష్ణాః శరభా శృమర్యః 
టీ: అంధకారము+ ఎల్లన్‌ = చీకటి అంతయును పగలు = పగటి కాలమునందు (సూర్యుడు 
తీవ్రంగా ఎండలు కాయునపుడు) వెజచి = భయపడి; అద్రి = కొండలయందలి; గుహా +అంతర 
= గుహలలోపలి, వీధులందు = దారులలో; छन्ती = దాగుకొని; ఎడరువేచి = సమయమును 
కనిపెట్టి; సంధ్యన్‌ = సంజకాలమున, ఇను(డు = సూర్యుడు; వృద్దతన్‌ + ఉన్నన్‌ = వార్దక్యమున 
నుండగా; అస్తమయదశలో నుండగా, వెడలెన్‌ = వెలుపలికి వచ్చెవో, అనయన్‌ = ఆనునట్టుగా; 
కరులు = ఏనుగులు గుహలనుండి వెడలెను. 


గజేంద్రమోక్షము 


తా : పర్యతగుహలలో పట్టపగలు చీకట్టు నిండి ఉంటాయి. సూర్య ప్రతాపానికి | 
యపడి చీకట్లు గుహలో జొరబడి, ఆ సూర్యుని వాడిమి వేడిమి తగ్గి 
స్తమింపబోవు సమయంలో, అనగా సాయంసంధ్యా సమయంలో, ఆ చీకట్లు 
'హలను వదలి వెలుపలికి వెడలినవో అన్నట్టు ఎనుగుల గుంపులు బయలు 
రాయి. 

ఏనుగులు నల్లనివి. చీకట్టును 53. ఈ రెంటికి సాదృశ్యము. గుహలు 
ంధకారమయములగుట సహజము. అట్టి గుహలనుండి వెలుపలికి బయలుదేరిన 
నుగులు సూర్యాతపానికి జడిసి, ఆ సూర్యుని ప్రతాపం చల్లారిన తర్వాత మెల్లగా 
'యటికి వచ్చిన చీకట్లు గుంపులో అనునట్టున్నవి! సాదృశ్యమూలకమైన సంభావన 
००९६६०० చేత ఈ పద్యంలో ఉఊత్రేక్షాలంకారం సొగసుగా ఇమిడింది. “సంభావనా 
గ్యాదుత్రేక్షా వస్తుహీతుఫలాత్మనా” ఉపమాన గుణక్రియాదుల సంబంధంతో ఉపమేయం 
పమానంగానే తర్కింపబడితే అది ఉ(త్రేక్ష అలంకారం అవుతుంది. ఈ 
౨లంకారం అనేక విధాలుగా ఉన్నా ముఖ్యమైనవి మూడు విధాలు. వస్తూత్రేక్ష - 
హీతూత్రేక్ష - ఫలోత్రేక్ష అని. ఉ[త్రేక్షలో సంభావనా (ప్రతిపాదకాలైన అనన్‌, 
కంకించు, కాబోలు, ఊహించు, భావించు అనే పదాలుంటాయి. అవి లేకపోతే 
గమ్యో(త్రేక్ష అవుతుంది. ఈ పద్యంలో 'అనగ' అనే వాచక శబ్దం ఉన్నది కాబట్టి 
అది హేతూ(త్రేక్షాలంకారమయింది. 

ఏనుగుల గుంపులను చీకట్టతో పోల్చడం, చీకట్లను ఏనుగుగుంపులతో పోల్చడం 
కవి సమయమవుతుంది. పై పోతనగారి పద్యం గజయూథవర్లనకు చెందినది. ఆ 
ఉత్పేక్షాలంకారంలో (ప్రకృతమైనది గజసమూహం. ఈ (క్రింది సంస్కృత శ్లోకంలో 
(ప్రకృతమైనది అంధకారం. అ(ప్రకృతమైనది గజసమూహం, “పతలితే పతంగమ్న గరాజి 
నిజప్రతిబింబరోషిత ఇవాంబునిధౌ అథ నాగయూథమలినాని జగత్సరితస్తమాంసి పరితస్తరిరే” 
సూర్యుడనే సింహం సముద్రజలాలలో తన ప్రతిబింబం చూచుకొని తన 
ప్రత్యర్థిసింహమని రోషించి సముద్రంలో దూకింది. అప్పుడు ఏనుగుల గుంపుతో 
సమానమైన చీకట్లు నిశ్చింతగా నలువైపులకు తిరుగాడుతున్నవో అన్నట్టు అంధకారం 
అంతట వ్యాపించింది. ఇది అంధకార వర్లన. పోతన చేసినది గజసమూహ వర్లన. 

మన కథానాయకుడైన గజేంద్రుని మదపు వాసన వాయువు వల్ల (ప్రసారమైతే 


చాలు సింహాలు, మహాగజాలు, బెబ్బులులు, సర్భాకారం గల 'హరమృగాలు, ఖడ్గ 


గోపీనయనోత్సలార్శి తవ్యాఖ్య 23 


మృగాలు, పెనుపాములు, తెల్లని నల్లని శరభాలు, చమరీ మృగాలు కూడా 
భయపడి పారిపోతాయి. 

సింహాన్ని చూస్తే ఏనుగు భయపడి పారిపోవడం కద్దు. సింహం గజవైరి. 
మహాపరా(క్రమంగల జంతువు. మన కథానాయకుడైన గజేంద్రుని గండస్టలాలనుండి 
(స్రవించే మదజలవాసనలు గాలితాకున (ప్రసరిస్తే సింహం కూడా భయపడి 
పారిపోతుందని చెప్పడంలో కథానాయకుడైన గజేంద్రుని అపూర్వమైన అద్భుత 
పరాక్రమం వెల్లడవుతున్నది. అంతేకాదు, ఆతని కారణజన్మ విశేషాన్ని సూచిస్తూ 
ఆ ఏనుగు ఆసాధారణమైనదని తెలుపుతున్నది. 

వ్యాలముఖాః = పాము ముఖమువంటి ముఖంగల జంతువులు. (సర్భాకారముఖాః 
అని శ్రీ వంశీధరవ్యాఖ్య 'డైనోసర్‌లు” కావచ్చును) 

కం. తల(గవు కొండలకైనను మల(గవు పింగములకైన మార్కొను కడిమిం 

గలయగవు పిడుగులకైనను నిలబలసంపన్నవృత్తి నేనుగు గువ్నల్‌ 


శ్లో వృకా వరాహా మహిషర్‌క్ష శల్యా గోపుచ్చ శాలానృక మర్కటాశ్చ 
అవ్యత్ర క్షుద్రా హరిణా శృశాదయ:ః చరవ్యభీతా యదమ(గ్రహేణ 

టీ : ఏనుగుగున్నల్‌ = పడుచు ఏనుగులు; ఇలన్‌ = భూమియందు; బలసంపన్నవృత్తిన్‌ = 
మిక్కిలి బలముగల వగుటచే, కొండలకైనన్‌ = కొండలు ఎదురైనను, తలగవు = తొలగిపోవవు. 
మార్కొను కడిమిన్‌ = ఎదిరెంచు శౌర్యముండుటచే, సింవాములకైనన్‌ = సింహము లెదుర్పడినను, 
మలలోవు = తొలగిపోయెడిఏి కావు. పిడుగులకైనను = పిడుగులు పడినను; కలగవు = కలత చెందవు. 

తా : ఆ గుంపునందలి ఎనుగుగున్నలు మిక్కిలి బలముగలవి అగుటచే 
కొండలనైనను, సింహములనైనను, పిడుగులనైనను సరకు సేయవు. స్వేచ్చగా 
ఎహరించునఎ ఆని తాత్సర్యం. 

పిల్లయేనుగులే ఇంతటిసాహసముగలవని చెప్పుటచే ఇక మదపుటేనుగుల 
జొద్దత్యాన్ని గూర్చి చెప్పనవసరం లేదు. కథానాయకోత్కర్ష దీనిచే సూచితమైనది. 
పూర్వకాలపు యుద్దాలలో శృత్రువ్యూహములను శేదించుటకు గజుసైన్యమును 
పంపి వాటి బలమును, మొజకుతనమును ఉపయోగించుకొనుచుండేవారు. 

ఆ మదపుటేనుగు యొక్క ఆను(గ్రహంతో ఆ గజయూథము వెంట తోడేళ్ళు, 
పందులు, ఎలుగుబంట్లు, ముళ్లపందులు, గోలాంగూలాలు, కుక్కలు, కోతులు, 
లేళ్ళు, కుందేళ్ళు మొదలైన उल) జంతువులు కూడా నిర్భయంగా సంచరిస్తున్నాయి. 


24 గజేంద్రమోక్షము | 
త్రికూట పర్వతారణ్యాధిపత్యం గజేం(ద్రునిది. అతని అనుగ్రహంతో 
ఆల్బజంతువులు సైతం సింహాదులవలన హాని లేకుండా నిర్భయంగా 
తిరుగుతున్నాయని తాత్సర్యం. 


ఫీ పులుల మొత్తంబులు 2०८6००८ దూణు 


ఘోరభల్లూకముల్‌ గుహలు रिण) 
భూదారములు నేల బొరియలలో డా(గు 
హరిదంతముల కేయగు హరిణచయము 
మడువుల జొఆ(బాణు మబభాషసంఘంబులు 
గండశైలంబుల( గపులు ప్రాకు 
వల్మీకములు रि) వనభుజంగంబులు 
నీఖకంఠంబులు నింగికెగయు 


[= చమరీమృగంబులు విసరు వాల 
చామరంబుల విహరణ[శ్రమము వాయ 
భయదపరిహేల విహరించు భ[ద్రకరుల 
గాలి వాణీన మాత్రాన జాలి(బొంది 


టీ : భయద పరిహేల = భయము గలిగించు విలాసముతో; విహరించు = విహారము 
చేయుచున్న, భ[ద్రకరుల = మదపుటేనుగుల యొక్క; గాలి సోకిన మా(త్రాన = మదపువాసనతో 
కూడిన గాలి సోకినంతమాత్రం చేతనే; పులుల మొత్తంబులు = బెబ్బులుల గుంపులు, 
పొదరిండ్లన్‌ దూరును; ఘోరభల్లూకములు = భయంకరమైన ఎలుగుబంట్లు, గుహలన్‌ చొచ్చును; 
భూదారముల్‌ = అడవిపందులు; బొరియలలో దాగును; హరిత్‌+అంతములకు = దిక్కుల 
చివరకు; హరిణచయము = లేళ్ల గుంపులు; ఏగును; మహిషసంఘంబులు = కాటెనుబోతుల 
మందలు; మడువులన్‌ = నీటి మడుగులలోనికి; చొరబాణును; కపులు = కోతులు; గండైలములన్‌ 
= బం౦డలతో కూడిన కొండల'ైకి; ఎగబాకును; వనభుజంగంబులు = అడవియందుండెడి 
సర్పములు; పుట్టలన్‌ చొచ్చును; నీలకంఠంబులు = నెమళ్లు, నింగికిన్‌ = ఆకాశమునకు; 
చమరీమృగములు = సవరపు మృగాలు, వెజచి = భయపడి; విహరణ = సంచరించుట వలన 
గలిగిన, (శ్రమలు = అలసటలు, పాయన్‌ = తొలగునట్లు, వాలచామరంబులన్‌ = తోకలనెడి 
చామరములతో వీచుకొనుచుండును. 

తా: ఆ మదపుటేనుగుల గాలిసోకగానే అడవిలోని పులులు పొదలలో 
ఎలుగులు గుహలలోను, పందులు నేలబొరియలలోను దాగుకొంటాయి; ऊ 
నలుదిక్కులకు, మహిషములు మడుగుల లోపలికి, పాష లు పుట్టలలోనికి 


గపీనయనోత్సలార్శి తవ్యాఖ్య 25 


కోతులు గిరి శిఖరాలమీదికి పారిపోతాయి. చమరీమృగములు ఎటు పోజాలక తమ 
దామరములవంటి తోకల నల్లార్భి సేద తీర్చుకొంటున్నాయి. 

ఆ మదపుటేనుగుల మదపు వాసన తగులగానే వన్యజంతువులన్నియు భయపడి 
తమ తమ సురక్షిత స్థానాలకు పరుగిడి దాగుకొంటాయి. చమరీ మృగములు 
వేగముగా పరుగిడజాలవు. కనుక అటునిటు సంచరించడం వల్ల కలిగిన బడలికను 
పోగొట్టుకోడానికి అవి తమ వాలములను వీచుకొంటున్నాయి. 


కం. మదగజదానామోదము( గదలని తమకముల( ద్రౌవి కడుపులు నిండన్‌ 
బొదలుచు( దుమ్మెద కొదమల కదుపులు జూంజుమ్మటంచు గానము సేసెన్‌ 


టీ : మదగజ దాన+ఆమోదము = మదగజముల యొక్క గండస్టలములనుండి (స్రవించు 
జలముయొక్క, పరిమళము; కదలని = స్థిరమైన; తమకమునన్‌ = మోహముతో, కడుపులు 
నిండన్‌, (త్రాగి; పొదలుచు = వర్ణిల్టుచు; జూంజాం అటంచు = రుంకృతులతో, గానము చేసెన్‌, 
తా: ఆ వనమందలి తుమ్మెదల గుంపులు మద టేనుగుల గండభాగములందు 


(స్రవిస్తున్న మదజల పరిమళములకు మోహపడి ఆ మదజలములను కడుపునిండుగా 
(తాగి యుంకారగానములు చేయసాగాయి 

“పొదలుచు' దుమ్మెద కొదమల కదుపులు జాంజుమ్మటంచు గానము సేసెన్‌” 
ఇందలి వర్లవిన్యాసలాలిత్యము (ప్రకృతానికి తగినట్టుగా శోభిస్తున్నది. 

ఏనుగుల కపోలాల జాలు చిక్కని మద(ద్రవానికి దాని మని పేరు. 
యుక్తవయస్సులో ఉండిన మదపుటేనుగుల చెంపలపై ఇలాంటి (ద్రవం (స్రవిస్తుంది. 
ఆ (ద్రవాన్ని, దాని వాసనను ఆశించి ఈగలు, తుమ్మెదలు ముసరడం కద్దు. 
ఏనుగుల మదాతిశయాన్ని తెలపడానికి కవులు దాని కపోలదానధారలను వర్షిస్తారు. 
మదక్షీణమైన ఏనుగుల చెంపలకు ఇట్టి మదధారలుండవు. మదపుటేనుగుల 
కరాత్కటాభ్యాం నేత్రాభ్యాం మే డ్రాచ్చాపి మదస్రుతిః" 'కరాతో” అంటే నాసారం(ధ్రంనుంచి 
అని అర్థం. ఇన్ని చోట్ల మదం (స్రవిస్తుందని శాస్రం. 

కం. తేటి యొకటి యొరుప్రియకును మాటికి మాటికిని నాగమదజల గంధం 

బేటికి నని తను బొందెడి బోటికి నందిచ్చు నిండుబో(టుదనమునన్‌ 

టీ: తేటి యొకటి = ఒక మగతుమ్మెద; ఒరు ప్రియకును = మరొక తేటి (ప్రియురాలికి, 

నాగ-మద జల -గంధంబు = ఏనుగుల మదజలాల పరిమళము; ఏటికి +అని = ఎందులకు? 


ఆని; తనున్‌ = పొందెడి = తనతో సంగమించు, బోటికి = ఆడుతుమ్మెదకు, నిండు २१८६००८ 
దనమునన్‌ = మిక్కుటమైన మగసిరితో; అందిచ్చును = అందజేయును. 


26 7० 


తా: ఒక తుమ్మెద తన ప్రియురాలికి ఏనుగుల మదజలగంధమివ్వడం చూచి, 
దానికిచ్చినందువల్ల ప్రయోజనమేమున్నది? అని మరొక తేటి మగసిరితో మెరసి 
తన (ప్రియురాలికి మదజలగంధము అందిస్తున్నది. ఆ ఆడుతుమ్మెద మదజల 
గంధమును ఆఘ్రాణించి కామోద్రేకముతో విజృంభించినచో ఆ. మగ తుమ్మెద 
దానికి సమజిజ్జీ కాలేదని, తనకున్న మైథునసామర్థ్యము ఆ మగతుమ్మెదకు లేదని. 
ఇందలి వ్యంగ్యార్థము 

కం. అంగీకృత రంగ న్మా తంగీమదగంధమగుచు( దదయు వేడ్కన్‌ 


సంగీత నిశేషంబుల భృంగిగణమొసపె మానుపెటైడి మాడ్కిన్‌ 

టీ: అంగీకృత = సమ్మతింపబడిన రంగత్‌ = (ప్రకాశించుచున్న; మాతంగీ = ఆడయేనుగుల 
యందలి, మదగంధము + ఆగుచు = మదగంధము కలదగుచు, భృంగీగణము = ఆడుతుమ్మెదల 
గుంపు, తద్దయు వేడ్కన్‌ = మిక్కిలి ఉత్సాహముతో; సంగీత విశేషంబులన్‌ = గాన విశేషములచేత 
మ్రానుపొట్టెడి మాడ్కిన్‌ = మ్రాన్సడజేయునట్టుగా, (స్తంభింపజేయునట్టుగా), ఒప్పెన్‌. 

తా : ఆడుతుమ్మెదలు తమకు మగతుమ్మెదలు పియముతో ఇస్తున్న 
మదగజదానజల పరిమళములకు సంతోషపడి వినువారలు (మ్రాన్సడునట్టుగా 
గానవిశేషాలతో ఒప్పుతున్నాయి. 

కం. వల్లభలు పాణీ మునుపడ వల్లభమని ముసరిరేని వారణదానం 

బొల్లక మధుకర వల్లభు లుల్లంబుల( బొందిరెల్ల యుల్లాసంబుల్‌ 

ట్రీ: వల్లభలు = ఆడుతుమ్మెదలు; మునుపడన్‌ = ముందుగా; పాటి = పరుగిడి; 
వారణదానంబు = ఏనుగుల మదజలము, వల్లభమని = (పియమైనదని; ముసరిరి+ఏని = 
(వాలినటులైన; మధుకరవల్లభులు మగతుమ్మదలు ९.९5 (కో లుటకు ఇషపడక, ఉల్లంబులన్‌ 
= మనస్సులందు; ఎల్లఉల్లాసంబుల్‌ = పలువిధములైన వేడుకలను; 3066. 

తా: ఆడుతుమ్మెదలు ఆ ఏనుగుల మదజలగంధమునకు (పియపడి వెళ్ళడం 
చూచి మగతుమ్మెదలు తమలో తాము సంతోషిస్తున్నాయి.. మదజలగంధము 
నాఘ్రాణించి తమవద్దకు చేరిన ఆడుతుమ్మెదల కిక మదన (ప్రేరణచేయవలసిన 
ఆవసరం తమకుండదని వాటి సంతోషము అని ఇందలి వ్యంగ్యార్హము. , 

తుమ్మెదలు పడతుల కన్నులకును, జడలకును (ప్రధానమైన ఉపమానవస్తువు. 
ఏనుగులను, పద్మసరస్సులను కవులు వర్లించేటప్పుడు తుమ్మెదల (ప్రసక్తి తప్పదు. 
సంస్కృత వాజ్మయంలో తుమ్మెదకు అనేక పర్యాయపదములు ఉండటమే 
ఇందుకు నిదర్శనము. శ్రీమద్భాగవతంలో (భ్రమరగీత అత్యంత (ప్రసిద్దమైన 


"పీనయనోత్సలార్చి తవ్యాఖ్య 27 


ధ్యాయము. బృందావనంలోని రాధాదిగోపికల దగ్గరకు పీతపరాగ పింజర 
2९७७९०१९ ఒక (భ్రమరం హఠాత్తుగా వచ్చింది. అంతకు ముందే శ్రీకృష్ణుని 
0.95 దూతగా వచ్చిన ఉద్దవుణ్ని కల్పించుకొని అన్యాపదేశంగా రాధాదిగోపికలు 
ॐ ప్రణయరోషమయ భావభంగీమయ మధురగీతయే భ్రమరగీత. దీనితో 
౩రుకాళ్ల మక్షికమైన తుమ్మెద (ప్రముఖవర్లనీయవస్తువైనది. భాగవత రస విశేషభావనా 
కతురుడైన పోతనగారు కవిసమయ మనుసరించి చేసిన (భ్రమరవర్లన మిది. 
న. అప్పుడు 
టీ: ఆ సమయంలో తుమ్మెదల గుంపులు ఇలా రొదచేస్తుండగా తక్కిన 
ఎనుగులు. 
మ. కలభంబుల్‌ సెజలాడు( బల్వలము లాఘాణించి మట్టాడుచువ్‌ 
ఫల భూజంబులు రాయుచుం జివురు జొంపంబుల్‌ వడిన్‌ మేయుచున్‌ 
బులులం గాతెనుపోతులన్‌ మృగములన్‌ బోవీక శిక్షించుచున్‌ 
కొల(కుల్‌ పాచ్చి కలంచుచున్‌ గిరులపై గొబ్బిళ్లు గోరాడుచున్‌ 
టీ : కలభంబుల్‌ = ఏనుగుగున్నలు; పల్వలములు = చిన్నవైన నీటి మడుగులు; ఆఘ్రాణించి 
= మూచూచి; మట్టాడుచున్‌ = త్రొక్కులాడుచు, ఫలభూజంబులన్‌ = పండ్ల చెట్లను; 
రాయుచున్‌ = ఒరసికొనుచు; చివురు జొంపంబుల్‌ = చిగురాకు గుత్తులను; వడిన్‌ = త్వరగా; 
మేయుచు; పులులను; కాజెను పోతులను = అడవిదున్నలను; మృగములన్‌ = జింకలను; 
పోనీక, శిక్షించుచును; కొల(కుల్‌ = కాసారములను, చొచ్చి; కలంచుచున్‌ = కల్లోలపరచుచు; 
గిరులపై = గుట్టలపైన; గొబ్బిళ్లు గోరాడుచున్‌ = పిల్చ్లల ఆడుకొనుట వలె తొండముతోను, 
ముఖిముతోను కుమ్ములాడుచు. 
తా : ఆ ఏనుగుగున్నలు చిన్ని నీటి మడుగులను (త్రొక్కి వేస్తూ; పండ్ల చెట్లను 
ఒరుసుకొంటూ, కనిపించిన వన్యజంతువులను శిక్షిస్తూ, కొలనులను కలచి వేస్తూ 
గుట్టలను కుమ్మివేస్తూ సాగిపోతున్న వి, 
చిన్నచిన్న మడుగులలోని నీటికి ఏనుగులు ఆశపడవు. ఆ మడుగులలో 
స్నానమాడవు. “ఆ పాతాళ గభీరే మజ్జతి నీరే నిదాఘ సంతప్త, న పుశతి పల్వలాంభః 
పంజర శేషో౭పి కుంజరః కాపి” ఏనుగులకు అతిశయ మెక్కువ. ఏనుగు మండుటెండలో 
పుష్కలంగా నీరున్న గభీరమైన సరస్సులలో స్నానం చేస్తుంది. కాని, ఆది 
బోనునుంచి బైటపడినదైనప్పటికి దప్పిగొని క్షు(ద్రపు మడుగులో నీళ్లు కనిపించినా 
వాటిని తాకనైనా తాకదు. మదపుటేమగులు తమ చెక్కిళ్ల వద్ద రొద చేసే 


28 | ` గజేంద్రమోక్షము 


'తుమ్మెదలను కోపింపవు. ఏనుగు లెప్పుడును తమతో సమానమైన బలం గలిగిన 
జంతువులనే ఎదుర్కొంటాయి. “గండక్టలే హి మదవారి జలౌఘలబ్ద  మత్తభ్రమ।ద్భృమర 
పాదతలాహతో౭పి కోపం న గచ్చతి నితాంతబలో౭పి నాగః తుల్యే బలే హి బలవాన్‌ 
పరికోపమేతి” 

గొబ్బిళ్లను కోరాడటం పరిణతగజములకు సహజం. గిరినానువులను ఆ॥క్రాంత 
మొనర్చుచున్న ఆషాఢమేఘం వ(ప్రకీడయందు పరిణతమైన ఏనుగులాగా ఉన్నదని 
కవికులగురువు కాళిదాసు మేఘదూతలో వర్లించాడు. “ఆషాఢస్య ప్రథమ దివసే మేఘ 
మాశ్తిష్టసానుం, వప్రక్రీడా పరిణతగజ (పేక్షణీయం దదర్శ” (1-2) 

కం. తొండంబుల మదజలనృత గండంబుల( గుంభములను ఘుట్టన సేయం 

గొండలు దల క్రిందై పడు బెండుపడున్‌ దిశలు, సూచి బెగడున్‌ జగముల్‌ 

టీ: తొండంబులన్‌, మదజల వృత = మదజలముతో కూడిన; గండంబులన్‌= చెక్కిళ్లను, 
కుంభములన్‌ = కుంభస్టలములను; ఘట్టన సేయన్‌ = గట్టింపగా ((క్రుమ్మగా) ' కొండలు, 
తల(క్రిందై = (క్రిందు మీదై, పడున్‌; దిక్కులు; బెండుపడున్‌ = బలహీనత నొందును. జగముల్‌ 
= లోకములు, బెగడున్‌ = భయపడును. 

తా: ఆ ఏనుగు గున్నలు తొండాలతో కొట్టగా, చెక్కిళ్లతో. రాయగా, కుంభ 
స్టలములతో పొడవగా కొండలు (క్రిందుమీదవుతున్నాయి. డిక్కులు నిస్సారములవు 
తున్నాయి. లోకములు భయభ్రాంతములవుతున్నాయి. 

ఇందు . మత్తేభవిక్రీడితములు స్వభావ సుందరంగా వర్ణితమైనాయి. ©>) 
ఏనుగుల [ईठलं అయినా మిక్కిలి భీకరములైనవని భావము. 

కం. ఎక్కడ( జూచిన లెక్కకు నెక్కువమై యడవి నడచు నిభయూథములో 

నొక్క కరినాధు( డెడతెగి చిక్కె నొక కరేణుకోటి సేవింపసంగన్‌ 

టీ : ఎక్కడ(జూచినన్‌ = ఏచోట చూచినప్పటికి, లెక్కకు నెక్కువయై = అసంఖ్యాకమై, 

ఆడవియందు, నడచు = సంచరించు, ఇభయూథములో = ఏనుగుల సమూహములో, ఒక్క 


కరినాధథుడు = ఒకానొక గజరాజు, ఎడతెగి = విడిపోయి; ఒక, కరేణుకోటి = ఆడయేనుగుల 
గుంపొకటి; సేవింపన్‌ = తనను సేవించుచుండగా; చిక్కెన్‌ = వెనుక చిక్కెను. 


खः : ` ఈ = అసంఖ్యాకంగా చరించు గజసమూహం నుంచి, ఒక 
గజరాజం లెక్కలేని తనభార్యలతో వెనుకపడ్డది. | 

మొట్టమొదట పేర్కొన్న కథానాయకుడగు గజరాజే ఇతడని (గ్రహింప దగును. 
వ. ఇట్టువెనముక ముందట నుభమ పార్ప్యంబుల( దృషార్దితంబులై యరుగుదెంచు 


“పీనయనోత్సలార్చి తవ్యాఖ్య 29 


వేమయగుగములం గానక తెజంగు దప్పి తొలంగుడుపడి యీూశ్యరాయత్రంబైన 
చీత్తంబు పంవిత్తంబు గాకుండుటంజేపి తానును దన కరేణుసముదయంబును 
నొక్కతెరువై పోవుచు. 
టీ: ఇటు; వెనుకముందర; ఉభయపార్శ్యంబులన్‌ = రెండు (ప్రక్కలను, తృషా+అర్షితంబులై 
= దప్పికచే పీడింపబడినవై, ఆరుగుదెంచు; ఏనుంగు గములన్‌ = ఏనుగు గుంపులను, కానక, 
~ దప్పి = త్రోవతప్పి; తొలంగుడుపడి = ఎడబాసి; ఈశ్యర + ఆయత్రంబయిన = 
దైవమునకు అధీనమైన; చిత్తంబు = మనస్సు; సంవిత్తంబు = తెలివిగలది (మనస్సు స్వాధీనములో 
లేనిదయి) కాకుండుటవలన, తానును, తన, కరేణుసముదయంబును = ఆడయేనుగుల 
సమూహమును, ఒక్క తెరువై = ఒక మార్గమును బట్టి పోవుచు. 
తా: ఈ విధంగా ఆ గజేంద్రుడు తన చుట్టు (ప్రక్కల వచ్చే ఏనుగులు 
కనిపించనందున దైవయోగం వల్ల దారి తప్పి తనతోపాటు వస్తున్న ఆడయేనుగులతో 
మరొకదారి పట్టింది. . 
 ‰. పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక జెలుల కందిచ్చు నచ్చికము లేక 
नन జొంపములగ్రొవెలయు పూగొమ్మల (బ్రాణవల్లభలకు( బాలువెట్టు 
ఘవదాన శీతల కర్ణ్షతాళంబుల దయితల చెముటార్సు( దమన అరసి 
మృదువుగా( గొమ్మల మెల్లన గళములు వివురుచు( బ్రియముతో నెజుపుగజపు 


పీణు(దు చక్కట్లు ९188 (పేీమతోడ డాసి మూర్కొని దివికి( దొండంబు > 


వెద వివేకించు(గ్రీడించు విశ్రమించు మత్తమాతంగ మల్లంబు మహిమతోడ 
టీ : మత్తమాతంగ మలింబు = ఆ గజక్రేష్ణము. మహిమతలోడన్‌ = గొప్పతనముతో; 
పల్వలంబుల = చిన్న నీటిమడుగులయందలి, లేత పచ్చికను, చెలులకు, అచ్చికము లేక = 
కొరతలేకుండగా, మచ్చికన్‌ = అనురాగముతో, ఆందించును; ఇవురు జొంపముల = చిగురాకు 
గుత్తులను; (క్రొపాలయు = అధికముగా పూచిన, పూవుకొమ్మలను, (ప్రాణవల్లభలకు = 
భార్యలకు, పాలు పెట్టును = పంచియిచ్చును; తనువులు + ఆరసి = దేహములను చూచి; 
ఘనదానశీతల = గొప్పదైన దానజలముచే చల్లనైన, కర్ణతాళంబులన్‌ = విసనకజ్ఞిలవంటి చెవుల 
చేత, చెమట +ఆర్చును = చెమటను పోగొట్టును. మృదువుగా = సుకుమారముగా; కొమ్ములన్‌, 
2०53, గళములు = మెడలను, నివురుచు, వలపును, నెజపున్‌ = ఆగుపరచును; పిజుద 
చక్కట్లు = పితుదుల వైపునకు సమీపించి, (ప్రేమతోడ, మూర్కొని = వాసన చూచి; డివికి = 
ఆకాశమువైపునకు, తొండమును, చాచును; వెద = బుతుధర్మమును; దివేకించి = తెలిసికొని, 
(క్రీడించున్‌ = రమించును; విశ్రమించున్‌ = విశ్రాంతిగొనును. 
తా: ఆ మదగజేం[ద్రం ఆ విధంగా వెళుతూ తన (షపియురాడ్రయందలి 


30 | | గజేంద్రమోక్షము 


మోహంతో మడుగుల చెంత మొలిచిన లేతపచ్చిక నందిస్తున్నది. చిగురు 
జొంపాలను పూలకొమ్మలను తన (ప్రియలకు పంచిపెడుతున్నది. విసనకజ్ఞల 
వంటి తన చెవులతో తన (పియల దేహాలకు పట్టిన చెమటను పోగొట్టుతున్నది. 
వాటి మెడలను తొండముతో నాకుచు అనురాగమును చూపుతున్నది. కొన్ని 
ఏనుగుల పిజుదులదరికి చేరి వాసన చూచి, తన తొండమును 38 
బుతుధర్మమును తెలుసుకొంటున్నది. కొన్నిటితో క్రీడిస్తున్నది. కొంతసేపు 
సేదదీర్చుకొంటున్నది. 

ఈ పద్యంలో “పిజుదు చక్కట్టు డగ్గరి (ప్రేమ(జూపు, డాసి మూర్కొని దివికి. 
దొండంబు సాయ” అనునది పశులక్షణము. పశువులకు ఎద కలిగినప్పుడు అవి 
ఇలా (ప్రవర్తిస్తుంటాయి. పశుబుతువును ఎది అంటారు. ఎదకు రూపాంతరం 
“వెద”. 


సీ. తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములు పయ్యెదకొంగు @ ता 


దన యానగంభీరతకు( జాల కబలల యానంబు లందెల ॐ5 © ८६0०5116 
దన కరశ్రీ( గని २७८६ బాలల == దొడలు మేఖలదీప్తి( దోడు పిలున( 
దన దంతరుచి కోడీ తరుణుల నగవులు ముఖచం;ద్రదీప్నుల మునుగు దిగువ 


దనదు లావణ్యరూపంబు దల(చి చూడ నంజనాభ్రము కపిలాది హరిదిభేంద్ర 
దయితలందణు దనవెంట దగిలి నడున( గుంభివిభు(డాప్పె నొప్పులకుస్సవోలె. 
టీ : తన కుంభముల పూర్ణతకున్‌ = తన కుంభస్టలముల సమగ్రతకు; డిగ్గి = తక్కువయై; 
యువతుల = యౌవనవతుల, కుచములు = వక్షోజములు, పయ్యెద కొంగులు = పైట చెరగులు, 
ఈ(గన్‌ = ఇయ్యగా; తన యాన గంభీరతకు = తన నడకలలోని గాంభీర్యానికి; చాలక = 
చాలనందువలన; అబలల = పడతుల, యానంబులు = నడకలు; అందెలను, అండగొనగ = 
ఆందెలను సహాయమును పొందగా; తన కరశ్రీన్‌ = తన తొండము యొక్క సౌందర్య సంపదను; 
కని = చూచి; తల(కి = భయపడి; బాలల చిజు తొడలు = పడుచుల చిన్ని తొడలు, మేఖలదీప్తిన్‌ 
= బంగారు ఒడ్డాణముల కాంతిని; తోడు పిలువన్‌ = సహాయమర్థింపగా; తన దంతరుచికిన్‌ + 
ఓడి = తన దంతముల కాంతులకు ఓడిపోయి; తరుణుల = యౌవనవతుల, నగవులు = 
నవ్వులు; ముఖ చంద్రదీప్తులన్‌ = ముఖమనెడి చంద్రుని కాంతులతో; ముసుగు దిగువన్‌ = 
ముసుగువైచికొనగా; తనదు లావణ్యరూపంబు = తన సుందర రూపము; ©> = భావించి, 
చూడన్‌ = చూడగా; అంజన-అ(భ్ర-కపిల = ఉత్తర దిగ్గజము, తూర్పు దిక్కున గల ఏనుగు; 
ఆగ్నేయదిశయందలి ఏనుగు; ఆది = మొదలైన; హరిత్‌ + ఇభ + ఇ ద్ర = దిగ్గజ (>© 


ఎనయనోత్సలార్చితవ్యాఖ్య 31 


ుక్క; దయితలు = (ప్రియురాం|డ్రు; అందరు; తన వెంటన్‌, అంటుకొని నడువన్‌ = తనతో 
'డినడువగా; కుంభివిభు(డు = ఆ గజేంద్రుడు : ఒప్పులకుప్పవోలెన్‌ = అందాలరాశివలె, 
ప్పిన్‌ = శోభిల్లైను. 

తా: ఆ గజేంద్రుని కుంభస్థలములతో పోలవని కాబోలు యువతులు తమ 
క్షోజముల పై పైట గప్పుకొని యుందురు. ఆ గజేంద్రుని నడకల సొగసుతో తమ 
డకలు సాటిరావని యెంచి కాబోలు పడతులు అందెల సహాయాన్ని ఆర్థించి 
०००८०८०. ఆ గజేంద్రుని దంతకాంతులకు తమ చిర్షగవులు సరిపోలవని 
పెంచి కాబోలు ముగ్గాంగనలు మేలి ముసుగులు ధరించి యుందురు. అంజనాది 
ష్టదిగ్గజముల భార్యలు తమ భర్తలను విడనాడి 'తనతో కూడి తిరుగునంతటి 
ూవణ్యాతిశయము కలిగి ఆ గజేం(ద్రుడు సౌందర్యరాశివలె శోభిల్లుతున్నాడు,. ' 

యువతుల వక్షోజాలకు ఏనుగుకుంభ స్థలాలు ఉపమాన వస్తువు. కాగా, ఇచ్చట 
)నుగు కుంభ స్ట్రలాలతో సరిరానందున యువతులు తమ వక్షోజాలపై సైటచెరగు 
కప్పుకొన్నారని ఉత్రేక్షింపబడింది. ఆట్లే మదవతులైన. యువతుల నడకలను గజ 
(మనంతో పోల్చడం కవిసమయం. కాగా, ఇచ్చట గజయానంతో తమ నడకలు 
ఫాటిరానందున పడతులు ఆందెల సహాయాన్ని పొందినారనడమూ ఉ(త్రేక్షయే 
ఏనుగు తొండముతో యువతుల ఊరువులను పోల్చడం కవిసమయం. కాగా, 
గజతుండముతో తమ తొడలు సామ్యం కాజాలవని పడతులు నడుమునకు 
బంగారు ఒడ్డాణాన్ని ధరింప వలసి వచ్చింది. నవయౌవనుల నగవుల కాంతిని 
గంజదంతపు శోభతో పోలుస్తారు. గజదంతశోభకు తమ హాసకాంతులు సాటిరావని 
కాబోలు ముగ్గాంగనలు మేలి ముసుగు ధరిస్తుంటారు. 

ఏనుగు కుంభస్థలాలు పడతుల వక్షోజాలకు (ప్రసిద్దమైన ఉపమానము. కాగా, 
సంస్కృత నైషధీయ కావ్యకర్త ఒక చక్కని వైచిత్రిని (ప్రదర్శించాడు. “ఆభ్యాం 
కుచాభ్యా మిభ కుంభయోః శ్రీరాదీయతే= పావనయోః క్వ తాభ్యాం, భయేన గోపాయిత 
सड తౌ ప్రవ్యక్త ముక్తాభరణావిమౌ యత్‌ (7-75) “ఆ పడుచుగత్తె వక్షోజాలు 
ఏనుగు కుంభస్థలాల శోభను పరి(గ్రహించాయి. కాని, ఏనుగు కుంభస్థలాలు 
మా(త్రం ఆమె వక్షోజసౌందర్యాన్ని పొందలేక పోయాయి. అందుకు కారణం ఏనుగు 
తన మస్తకంలో ముత్యాలున్నవృటికీ అది దాచిపెట్టుకోవడమే. కావి, 
ముక్తాహారయుక్తంగా ఆమె వక్షోజాలు బాహిరమై ఏనుగు కుంభస్థలాలను మిరెచి 
శోభిస్తున్నాయి” ఆని. పడతుల ఊరువులను ఏనుగు తొండంతో పోలుస్తారు. కాని, 


30 | | గజేంద్రమోక్షము 


మోహంతో మడుగుల చెంత మొలిచిన లేతపచ్చిక నందిస్తున్నది. చిగురు 
జొంపాలను పూలకొమ్మలను తన పియలకు పంచిపెడుతున్నది. విసనకజ్జల 
వంటి తన చెవులతో తన ప్రియల దేహాలకు పట్టిన చెమటను పోగొట్టుతున్నది. 
వాటి మెడలను తొండముతో నాకుచు అనురాగమును చూపుతున్నది. కొన్ని 
ఏనుగుల పిజుదులదరికి చేరి వాసన చూచి, తన తొండమును పైకెత్తి 
బుతుధర్మమును తెలుసుకొంటున్నది. కొన్నిటితో క్రీడిస్తున్నది. కొంతసేపు 
సేదదీర్చుకొంటున్నది. 

ఈ పద్యంలో “పిణుదు చక్కట్టు డగ్గరి ప్రేమ(జూపు, డాసి మూర్కొని దివికి. 
దొండంబు సాయ” అనునది పశులక్షణము. పశువులకు ఎద కలిగినప్పుడు ©> 
ఇలా (ప్రవర్తిస్తుంటాయి. పశుబుతువును 'ఎది అంటారు. 'ఎదికు రూపాంతరం 
"వెద. 

సీ. తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములు పయ్యెదకొంగు @ तो 

దన యానగంభీరతకు( జాల కబలల యానంబు లందెల 35०८६0०5 11 

దన కర శ్రీ( గని తల(కి బాలల చిజు దొడలు మేఖలదీప్తి( దోడు పిలువ( 

దన దంతరుచి కోడి తరుణుల నగవులు ముఖచంద్రదీప్పుల ముసు(గు దిగువ( 


దనదు లావణ్యరూపంబు దల(చి చూడ నంజనాభ్రము కపిలాది హరిదిభేంద్ర 
దయితలందణు దనవెంట దగిలి నడువ గుంభివిభు(డాప్పె నొప్పులకుప్పవోలె. 
టీ : తన కుంభముల పూర్ల్ణతకున్‌ = తన కుంభస్టలముల సమగ్రతకు; డిగ్గి = తక్కువయె; 
యువతుల = యౌవనవతుల, కుచములు = వక్షోజములు, పయ్యెద కొంగులు = పైట చెరగులు, 
ఈంగన్‌ = ఇయ్యగా; తన యాన గంభీరతకు = తన నడకలలోని గాంభీర్యానికి; చాలక = 
చాలనందువలన; అబలల = పడతుల, యానంబులు = నడకలు; అందెలను, అండగొనగ = 
ఆందెలను సహాయమును పొందగా; తన కరశ్రీన్‌ = తన తొండము యొక్క సౌందర్య సంపదను; 
కని = చూచి; తల(కి = భయపడి; బాలల చిజు తొడలు = పడుచుల చిన్ని తొడలు, మేఖలదీప్తిన్‌ 
= బంగారు ఒడ్డాణముల కాంతిని; తోడు పిలువన్‌ = సహాయమర్థింపగా; తన దంతరుచికిన్‌ + 
ఓడి = తన దంతముల కాంతులకు ఓడిపోయి; తరుణుల = యౌవనవతుల, నగవులు = 
నవ్వులు; ముఖ చంధద్రదీప్తులన్‌ = ముఖమనెడి చంద్రుని కాంతులతో; ముసుగు? దిగువన్‌ = 
ముసుగువైచికొనగా; తనదు లావణ్యరూపంబు = తన సుందర రూపము; తలచి = భావించి, 
చూడన్‌ = చూడగా; అంజన-అ(భ్ర-కపిల = ఉత్తర దిగ్గజము, తూర్పు దిక్కున గల ఏనుగు; 
ఆగ్నేయదిశయందలి ఏనుగు; ఆది = మొదలైన; హరిత్‌ + ఇభ + ఇ ద్ర = దిగ్గజ శ్రేష్టముల 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 31 


యొక్క; దయితలు = (పియురాండడ్రు; అందరు; తన వెంటన్‌, అంటుకొని నడువన్‌ = తనతో 
కూడినడువగా; కుంభివిభు(డు = ఆ గజేంద్రుడు : ఒప్పులకుప్పవోలెన్‌ = ఆందాలరాశివలె, 
ఒప్పెన్‌ = శోభిల్లైను, | 

తా: ఆ గజేంద్రుని కుంభస్థలములతో పోలవని కాబోలు యువతులు తమ 
వక్షోజములపై పైట గప్పుకొని యుందురు. ఆ గజేం(ద్రుని నడకల సాగసుతో తమ 
నడకలు సాటిరావని యెంచి కాబోలు పడతులు ఆందెల సహాయాన్ని అర్థించి 
యుందురు. ఆ గజేంద్రుని దంతకాంతులకు తమ చిర్నగవులు సరిపోలవని 
యెంచి కాబోలు ముగ్గ్జాంగనలు మేలి ముసుగులు ధరించి యుందురు. ఆంజనాది 
అష్టదిగ్గజముల భార్యలు తమ భర్తలను విడనాడి తనతో కూడి తిరుగునంతటి 
లావణ్యాతిశయము కలిగి ఆ గజేంద్రుడు సౌందర్యరాశివలె శోభిల్లుతున్నాడు.... 

యువతుల వక్షోజాలకు ఏనుగుకుంభ స్థలాలు ఉపమాన వస్తువు. కాగా, ఇచ్చట 
ఏనుగు కుంభ స్ట్రలాలతో సరిరానందున యువతులు తమ వక్షోజాలపై పైటచెరగు 
కప్పుకొన్నారని ఉత్రేక్షింపబడింది. అట్లే మదవతులైన. యువతుల నడకలను గజ 
గమనంతో పోల్చడం కవిసమయం. కాగా, ఇచ్చట గజయానంతో తమ నడకలు 
సాటిరానందున పడతులు అందెల సహాయాన్ని పొందినారనడమూ ఉత్రేక్షయే. 
ఏనుగు తొండముతో యువతుల ఊరువులను పోల్చడం కవిసమయం. కాగా, 
గజతుండముతో తమ తొడలు సామ్యం కాజాలవని పడతులు నడుమునకు 
బంగారు ఒడ్డాణౌన్ని ధరింప వలసి వచ్చింది. నవయౌవనుల నగవుల కాంతిని 
గంజదంతపు శోభతో పోలుస్తారు. గజదంతశోభకు తమ హాసకాంతులు సాటిరావని 
కాబోలు ముగ్గ్దాంగనలు మేలి ముసుగు ధరిస్తుంటారు. 

ఏనుగు కుంభస్థలాలు పడతుల వక్షోజాలకు (ప్రసిద్దమైన ఉపమానము. కాగా, 
సంస్కృత నైషధీయ కావ్యకర్త ఒక చక్కని వైచిత్రిని (ప్రదర్శించాడు. “ఆభ్యాం 
కుచాభ్యా మిభ కుంభయోః శ్రీరాదీయతే= పావవయోః క్వ తాభ్యాం, భయేన గోపాయిత 
మౌక్తికా తౌ ప్రవ్యక్త ముక్తాభరణావిమౌ యత్‌ (7-75) “ఆ పడుచుగత్తె వక్షోజాలు 
ఏనుగు కుంభస్థలాల శోభను పర్మగ్రహించాయి. కాని, ఏనుగు కుంభస్థలాలు 
మాత్రం ఆమె వక్షోజసౌందర్యాన్ని పొందలేక పోయాయి. అందుకు కారణం ఏనుగు 
తన మస్తకంలో ముత్యాలున్నవ్పటికీ అది దాచిపెట్టుకోవడమే. కాని, 
ముక్తాహారయుక్తంగా ఆమె వక్షోజాలు బాహిరమై ఏనుగు కుంభష్టలాలను మిరెచి 
శోభిస్తున్నాయి”' ఆని. పడతుల ఊరువులను ఏనుగు తొండంతో పోలుస్తారు. కాని, 


32 | గజేంద్రమోక్షము 


ఒక కవి ఉప్రేక్షించిన తీరులో 598 ఉన్నది. “మన్యే తదూరూ సంభావ్య 
హస్తసర్వస్వ్యహారిణా, వహంత్య స్పృశ్యతాహేతోః మాతంగత్వం మతం7గజాః" ఏనుగులను 
మతంగజములని కూడా పేర్కొంటారు. ఆ సుందరి ఊరుయుగళం తమ 
తొండపు సొగసులు సర్వస్వం అపహరించడం చేత మతంగజాలు మాతంగత్యం 
పొంది అస్పృశ్యతాదోషంతో అడవులబట్టి పోయాయని ఉటత్రేక్షించాడు. ఉపమాన 
- ఉపమేయాలలో సాదృశ్య సంభావనను చానిపితే అది ఉ(త్రేక్షాలంకారమవుతుంది. 
సంభావన సర్వదా సాదృశ్య మూలకమై ఉండాలి. 

యౌవనవతి అయిన సుందరి అవయవాలపై మెరిసే మిలమిలలు ముత్యాల 
తారళ్యంతో పోలుస్తారు. దాన్ని లావణ్య మంటారు. “ముక్తాఫలేషుచ్చాయాయాస్తరళత్వ 
మివాంతరాా ప్రతిభాతి యదంగేషు తల్పానణ్య మిహోచ్యతే”, “నిభాతి లావణ్యమివాంగనాసు” 
ధ్వన్యాలోకం. | 

గజేం(ద్రుని వర్లనలో మానవీకరణ ముండటం ఒక విశేషం. మానవుడు 
స్వాభావికంగా భగవదాకారచిత్తుడు. భగవంతుడు ఆకాశం లాగా సర్వవ్యాపకుడు 
- సర్వాంతర్యామి. ఆ ధర్మమే మానవుని చిత్తానికి ఉంది. అపుడప్పుడు మానవుని 
చిత్రం అధర్మం వైపు, విషయవాసనల వైపు మరలుతుంది, దుఃఖానుభవం 
పొందుతుంది. దుఃఖాదులు చిత్తానికి స్యాభావికమైనవి కావు. అవి ఆగంతుక = 
లక్షణాలు. వాటిని పోగొట్టుకొని చిత్తాన్ని పరిశుద్దం చేసుకోడానికి భగవద్భక్తి 
అవసరం, తీవ్రమైన భక్తియోగం ఆనే పుటం పెట్టి ఈ చిత్తసువర్ణానికి యథార్థ 
సతిని కలిగింపవలసి ఉంది. మనుష్యుడు తన మూర్భతచేత స్వయంగా 
బంధితుడవుతాడు. పైగా దుఃఖాలను పిలిపించుకొని వాటితో దగ్గుడవుతుంటాడు. 
విలాసిత, పారివారిక సంబంధాల దురుపయోగితల వల్ల మనుష్యుడు పథ(భ్రష్ణుడవుతాడు. 

వ. మణేయు నానా గహన విహరణ మహిమతో నుదగజేంద్రము మార్గంబు 

దప్పి పీపాసా పరాయత్రచిత్తంబున మత్ర్తకరేణు మొత్తంబును దానును జని చని, 

టీ : మరియు, నానాగహన = ఎవధములైన కీకారణ్యాలలో, > €> = తిరుగుట యందలి; 
మహిమతో = ఆధిక్యముతో; పిపాసా పరాయత్త = దప్పికకు లోబడిన, చిత్తంబున = మనస్సుతో; 
మత్తకరేణు = మదించిన ఆడు ఏనుగుల; మొత్తంబును = సమూహమును, తానును, వెళ్లి, వెళ్లి, 

తా: ఆ గజేంద్రుడు అనేక గహనాటవులలో సంచరిస్తూ దారి తప్పి దప్పిక 
గొన్నవాడై తనను అనుసరిస్తున్న ఆడ ఏనుగుల గుంపుతో వెళ్లి వెళ్లి 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 33 


మదమనగా దర్పమనీ, ఏనుగు చెక్కిళ్లనుండి (ప్రవించు మదజలమని 

రెండర్జాలున్నాయి. “932 దర్చేభదానయోః” అని నిఘంటువు. 
శ్లో సఘర్మతప్తః కరిభిః కరేణుభి రృతో మదచ్యుత్కలభైరధి(ద్రుతః 
గిరిం గరిమ్లా పరితః ప్రకంసయన్‌ నిషేన్యమాణొ=ళి కులైర్మదాశనై 

తా: ఆ గజేంద్రము ఎండదెబ్బకు తట్టుకోలేక పోయింది. దాని వెంట గున్న 
ఏనుగులు, పిల్లయేనుగులు నడచి వస్తున్నాయి. వాటి మదజలధారలు తాగే 
తుమ్మెదలు కూడా వాటితో పాటే వస్తున్నాయి.ఆ ఏనుగులు స్వాంగ గౌరవంతో 
కొండలను (ప్రకంపింప జేస్తున్నాయి 

కలభో హస్తి శాబకః” అని అమరం. ఏనుగు పిల్లను కలభమంటారు. తుమ్మెదలు 
దానభోజనులు. మదజలమే భోజనంగా కలవి అని ఆర్థం. 

మ. అటయాంచెం గరిణీవిభుండు నవపుల్లాంభోజకల్తారమున్‌ 
నటదిందీవరవారమున్‌ గమఠమీనఃగ్రాహదుర్వారమున్‌ 
వటహింతాళరసాలసాలసుమునోవల్లీకుటీతీరమున్‌ 
జటులోద్దూతమరాళచ క్రబకసంచారంబు( గాసొరమున్‌ 

టీ : అటన్‌ = ఒకానొకచోట; కరిణీవిభుండు = ఆడుఏనుగులకు నాయకుడైన గజేంద్రుడు, 

నవపుల్ల+అంభోజ కల్హారమున్‌ = (క్రొత్తగా విప్పారిన తామరలు, సౌగంధికాలును; నటత్‌ + 
ఇందీవరవారమున్‌ = ఆడుచుండిన తుమ్మెదలు కలదానిని; కమఠ = మీన - (గ్రాహ - 
దుర్వారమున్‌ = తాబేళ్లు చేపలు, మొసళ్ళు వీటిచేత నివారింపరాని దానిని; వట ... తీరమున్‌ = 
=, గిరిక చెట్టు, తియ్యమామిడి చెట్టు, మద్దిచెట్టు, పూచిన తీగెలు, పొదరిండ్డు - వీటితో 
కూడిన ఒడ్డు గలదానిని; చటుల = తీవ్రముగా; ఉద్దూత = ఎగిరెడి; మరాళ = హంసలయొక్కయు; 
చక్ర = చక్రవాక పక్టుల యొక్కయు, బక = కొంగలయొక్కయు; సంచారమున్‌ = సంచారము 
గలదానిని; కాసారమున్‌ = సరస్సును, కాంచెన్‌ = చూచెను. | 

తా: ఆ గజేంద్రుడు పద్మాలును, కల్పారాలును, వానిపై ముసరి ఆడెడి 

తుమ్మెదలును, మొసళ్ళు మున్నగు జలచరసముదాయమును కలదానిని, తీరాన 
నానావిధ వృక్షసంతతులు కలిగిన ఒక కాసారాన్ని చూచాడు 
వ. ఇట్లనన్యపురుషపంచారంబయి నిష్కళంకంబైన యప్పంకజొకరంబు(బొడగని 
టీ : ఇట్లు, అనన్యపురుష సంచారంబు+అయి = ఇతరులెవ్వరు సంచరింపని చోటయి; 
ష్కలంకంబైన = నిర్మలమైనదైన; ఆ+పంకజాకరంబు = ఆ తామరకొలనును, పొడగని = చూచి 


తా : ఇతర జీవసంచారంలేని నిర్మలమగు నీటితో కూడిన ఆ వద్మసరన్సూను 
చూచి, _ 1 "~ ५ .". ~ ` ` ~ 


34 గజేంద్రమోక్షము 


‰. తోయజగంధంబు దో(గిన చలని 2392 గాడ్సుల మేను లలర 
గమలనాళాహారఏమలనాకు.లఅహంసరనములు సెవుల పండువులు సెయ 
పుల్లదిందీవరాంభోరుహామోదంబు (ఘాణరంధ్రంబుల గారవింప 
నిర్మలకల్గోలనిర్గతాసారంబు వదనగహ్యరములవాడు ७८५८ 


ద్రిజగదభిననసౌభాగ్యదీప్రమైన విభన మీక్షణములకును విందుసేయ 
నరిగి పంచేంద్రియవ్యవహారములను మరచి మత్తేభయూథంబు మడుగు किम) 
టీ: తోయజగంధంబు = పద్యాల పరిమళము, తోంగిన = మునిగిన, చల్లని మెల్లని గాడ్సులన్‌ 
మేనులు+అలర = దేహములు హాయినొందగా; కమలనాళ+ ఆహార = తామర తూడులు 
ఆహారముగా గల, విమల = నిర్మలమైన వాక్‌+ పలుకులుగల; కలహంస రవముల = 
రాజహంసల చప్పుడులు; చెవుల పండువులు చేయగా; పుల్లత్‌+ఇందీవర+అంభోరుహ+ 
ఆమోదంబు = వికసించుచున్న పద్మముల, సౌగంధికముల పరిమళము, (ఘాణరం(ధ్రంబులన్‌ 
= ముకుదొప్పలను; గారవింప = ఆనందింపజేయగా; నిర్మల కల్లోల = స్వచ్చములైన 
అలలనుండి, నిర్గత = బయలువెడలిన; ఆసారంబు = నీటితుంపురులు; వదన గహ్యరముల = 
గుహలవంటి నోళ్లయొక్క:; వాడుతీర్సన = ఎండిపోవుటను మాన్సించగా; (త్రిజగత్‌ + అభినవ = 
ముల్లోకాలకు (క్రొత్తదైన; సౌభాగ్య = సౌభాగ్యముచే; దీప్తమైన = (ప్రకాశవంతమైన; విభవము = 
వైభవము; ఈక్షణములకున్‌ = నేత్రములకు, విందు సేయన్‌ = వేడుక చేయగా, అరిగి = వెళ్లి, 
పంచ+ఇం(ద్రియ వ్యవహారములను = ఇం(ద్రియకృత్యములనైదింటిని, మజచి, మత్తేభయూథంబు 
= మదగజముల గుంపు, మడుగులో (ప్రవేశించెను 
తా : ఆ కాసారమునందలి తామరపూల సువాసనలు చలని మెలని గాలులు 
ఆ ఏనుగుల దేహములకు హాయి చేకూరుస్తుండగా, సరోవరమునందలి జలపక్షుల 
కలరవములు చెవులకు పండుగ చేస్తుండగా, వికసిత పద్మసుగంధములు 
(ఘాణతర్నణం చేస్తుండగా, చిరుగాలి కెరటాలను రేపి జలబిందువులు పిడుచగట్టిన 
నోళ్లను తడుపుతుండగా, నవనవోన్మీలితపద్మసౌభాగ్యం కళ్లకు ఆనందం 
కలిగిస్తుండగా, పంచేండ్రియ(ప్రవర్తనం మరచి మదపుటేనుగుల గుంపు ఆ 
కాసారంలోనికి (ప్రవేశించింది. 
త్వక్‌ - శ్రోత్ర - ఘ్రాణ - జిహ్వా - చక్షువులు పంచేంద్రియాలు. ఇవి జ్ఞానానికి 
సంబంధించినవఏ. రూప రస గంధ స్పర్శ శబ్దములయిదింటిని పంచతన్న్మాత్రలంటారు. 
ఇంద్రెయార్డాలనీ పేర్కొంటారు. ఈ అయిదు భూమిమీద జన్మించిన జీవికి 
పంచభూతములనుండి ఏర్పడ్డాయి. పృధివి, అప్పు (నీరు), తేజస్సు (సూర్యుడు- 
అగ్ని), వాయువు, ఆకాశం. వీటిని పంచభూతాలంటారు. సాంఖ్య సంప్రదాయ 


గోపీనయనోత్ప్సలార్శ్చితవ్యాఖ్య 35 


వేత్తలు సృష్టినిర్మాణ(క్రమాన్ని తెలిపారు. వారి సిద్దాంతాన్ని అనుసరించి మొట్టమొదట 
'ప్రకృతివల్ల మహత్తత్యం ఉత్సన్ష్నమయింది. మహత్ర్తత్యం నుంచి అహంకారం, 
అహంకారం నుంచి పదహారు పదార్థాలు పుట్టాయి. ఆ పదహారు పదార్థాలు 
పంచజ్ఞానేం(ద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనస్సు, అయిదు తన్మాత్రలు 
అయినాయి. ఇందులో కూడా ఈ పంచతన్మాతలనుంచి పంచమహాభూతాలు 
ఉత్పన్న మవుతాయి. అనగా శబ్ద తన్మాత్ర చేత ఆకాశం ఉత్సన్నమయింది. 
ఆకాశం యొక్క గుణం శబ్దం. శబ్ద స్పర్శలు అనే రెండు తన్మా(త్రల చేత వాయువు 
ఉత్సన్షమయింది. శబ్ద స్పర్శలు రెండూ వాయుగుణాలు. శబ్ద సృర్శ రూపములు 
అనే మూడు తన్మాత్రలచే తేజస్సు ఉత్సన్న మయింది. శబ్ద స్పర్శ రూపాలు 
మూడూ తేజస్సు యొక్క గుణాలు. శబ్ద స్పర్శ రూప రసాలు అనే నాలుగు 
తన్మాత్రల సంయోగం చేత జలం ఉత్సన్ష్నమయింది. ఈ జలమునకు శబ్ద. స్పర్శ 
రూప రసములన నాలుగు గుణాలున్నాయి. ఈ నాలుగు, గంధం - ఈ అయిదు 
తన్మాత్రల సంయోగం చేత పృథ్వి ఉత్సన్ష్నమయింది. ఈ పృథ్రిలో ఈ అయిదు 
గుణాలున్నాయన్నది సాంఖ్యమత సిద్దాంతం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు 
- పంచతన్మాత్రలు. 

द. పరోవిలం పంకజరేణురూషితం 23135 విదూరా వ్మదవిహ్యాలేక్షణ: 

వృతః ప్వయూధథేన తృషార్దితేవ తత్‌ సరోవరాభ్యాశమథాగము ద్రుతమ్‌ 

తా: ఆ గజేంద్రుని కళ్ళు మదవిహృ్వలములయ్యాయి. అతనికి మహా దాహమయింది. 
వ్యాకులుడయ్యాడు. అతనితోపాటు వస్తున్న ఆడేనుగుల గుంపు కూడా దప్పిక 
గొన్నది. ఆ సమయంలో దూరంనుండి కమలపరాగసువాసితములై (ఘాణతర్శణం 
చేస్తున్న సుగంధవాయువులను బట్టి క్షణంలో ఆ సరోవరం దగ్గరికి వెళ్లాయి. 

కం. తుండంబుల౯ బూరించుచు గండంబుల( జల్లుకొముచు గళగళరనముల్‌ 

మెండుకొవి వలుదకడుపులు విండన్‌ వేదండకోటి వీరుంద్రావెవ్‌ 

టీ : వేదండకోటి = ఆ ఏనుగుల సమూహము; తుండంబులవ్‌ = తొండములతో; 
(జలమును) పూరించుచు = నిండించుకొనుచు; గండంబులన్‌ = చెక్కిళ్లపైన, చల్లుకొమచున్‌, 
గళగళరవముల్‌ = ((త్రాగునపుడు) గడగడ (త్రాగుచప్పుళ్చు, మెండుకొనన్‌ = ఆధికముకాగా; 
వలుద కడుపులు = విశాలమైన పొట్టలు; నిండన్‌, వీరున్‌, [త్రావెన్‌ = 'శత్రాగెను. 

తా: ఆ ఏనుగులు తొండాల నిండుగా నీరు (గ్రహించి పైన చల్లుకొ 


చెంపల మీద చలుకొంటూ గడగడ ధ్వనులతో తమ పెద కడుపులు నిండునటుగా 
నిళ్లు (త్రాగాయి 


36 గజేంద్రమోక్షము 


వ. అపుడు 
ను. ఇభలోకేం|దు(డు హస్తరం(ధ్రమున నిరెక్తి, పూరించి చం 
డభమారంబున కెతి నికు. వడ నుడాడించి పింజింప నా 
రభటిన ఎరములోనం? బెలైగసి నక్ర్షగ్రాహపాఠీనముల్‌ 
నభమందాడెడు మీనకరా టములన్‌ జటెన్‌ సురల్‌ మానొడన్‌ 
టీ : ఇభలోక+ఇం(ద్రుడు = ఏనుగుల సమూహమునకు (ప్రభువైన గజేంద్రుడు, హస 
రంధ్రములన = తొండపు రంధ్రాలలోనికి, నిరెక్సించి, పూరించి = నిండించి, చండభ 
మార్గంబునకు = 52 మార్గమునకు; ఎత్తి, నిక్కి = నిక్కి నిలిచి, వడిన్‌ = వేగముగా; 


rt ned 
ఉడ్డాడించి = ఇటునటు కదలించి; పింజింపన్‌ = నీళ్లు చిలకరింపగా, ఆరభటిన్‌ = పెద్ద ధ్వనితో 


నీరములోన = నిటిలోనుండి, పెల్లు+ ఎగసి = తీవ్రముగా పైకి ఎగసి, నక్ర-గ్రాహ-పాఠీనముల్‌ 


= ఎండ్రకాయలు, మొసళ్లు చేపలు, నభమం దాడెడు = ఆకాశమున వర్తించెడి, మీన 
కర్కటములన్‌ రాశిని టకరాళిని, సురల్‌ = దేవతలు; (మ్రాన్నడన్‌ = (చూచి) 
నిశేష్ణులగునట్లుగా; పట్టెన్‌ కొనెను 
* గజరాజా తన తొండమునిండ సీరెకి_ంచుకొని పెద పెటున పెకి మ్మగా 
ఆ ౧రు వెంట తొండములోనికి చేరిన సరోవరమందలి నక్షగ్రాహపాఠరీనములు 
మింటనుండిన మీనరాశిని, కర్కాటక రాశిని పట్టుకొన్నవి. అది చూచి దేవతలు 
ఆశ్చర్యంతో నిక్నేష్టులయ్యారు 
గజేంద్రుని దె్‌హబలము, మదపుటేనుగు నీళ్ల (త్రాగు విధము, భావి కథాసూచన 
ఈ పదంలో అనితరసాధ్యంగా వర్లించారు పోతనగారు. సరోవరజలాలలో గల 
మీన కర్కటములు ఆకాశమందలి శింశుమారచ[క్రంలోని మీన- కరా టక రాసులను 
००९० ` అత్వదుతమైన విషయం 
జేయు నగ్గజేంద్రంబు నిరర్గ్షళ విహారంబున, 
£ : మరియు, ఆ గజేంద్రుడు; నిరరళ = అడ్తులేని, విహారమందు 
గజరాజు ఈ విధంగా సరోవర జలంలో అడులేకుండ విహరించేటప్పుడు 
సీ. కరిణీ కరోజ్‌రయిత కంకణచ్చట( దో సెలయేటి నీలా ద్రిచెలువు( దెగడు 
హస్తినీహస్తవిన్యస్తపద్మంబుల వేయికన్నులవానినెరవు సూపు 
కలభసముత్కీర్ణకల్లారరజమున( గనకాచలేంద్రంబు ఘనత ८००९१ 
కుంజరీపరిచితకుముదకాండంబుల ఫణిరాజమండన ప్రభ వహించు 


3 


మదకరేణుముక్తమౌక్తికశుకుల మెజయగు మొగిలుతోడ మేలమాడు 
నెదురులేని గరిమ-నిభరాజమల్లంబు వనజగేహకేళి (వాలునపుడు 


గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య 37 


టీ : ఇభరాజు మల్లంబు = గజరాజాలలో శ్రేష్టుడైన గజేంద్రుడు, ఎదురులేని గరిమన్‌ = తనను 
అడ్డుపెట్టెడివారు లేరన్న గొప్పు తనముతో; వనజగేహాకేళి = పద్మసరస్సునందు జలక్రీడకు, 
వాలునపుడు = దిగునపుడు, కరిణీకర = ఆడ ఏనుగుల తొండముల నుండి; ఉజ్‌రిిత = 
విడువబడిన; కంకణచుటన్‌ = జలబిందువుల సముదాయముచే, తోగి = తడుపబడినదై 
సెలయేటి నీలాద్రి =సెలయేళ్లు గల నల్లని కొండ యొక్క; చెలువున్‌ = సొగసును, తెగడున్‌ = 
పరిహసించును; హస్తినీ హస్త = ఆడయేనుగుల తొండములచే, విన్యస్త = ఉంచబడి 
ద్శంబులన్‌ = తామర పూలచేత; వేయి కన్నులవాని = సహ(స్రాక్షుడైన డేవేం|ద్రుని యొక్క, 
వె వు విధమును; చూపును; - కలభ సముత్కెర్ల = గున్నయేనుగుల చేత చల్లబడిన, 
కల్లారరజిమునన్‌ = కలువల పుప్పాడిచే; కనకాచలేంద్రంబు = బంగారు కొండ (మేరుగిరి) 
యొక్క, ఘనత(దాల్బున్‌ = గొప్పతనమును పొందును; - కుంజరీ పరిచిత = ఆడ ఏనుగులచే 
ఏర్ఫరుపబడిన, కుముద కాండంబులన్‌ = కలువ తూడులచేత, ఫణిరాజు = ఆదిశేషుని యొక్క; 
మండన ([ప్రభన్‌ = ఆభరణ కాంతిని; వహించున్‌ = ధరించును; మదక రేణు ముక్త = మదించిన 
ఆడేనుగులచే వదలబడిన; మౌక్తిక శుక్తులన్‌ = ముత్యాల చిప్పులతో; మెజుగు మొగిలుతోడ = 
మెజపు గల మేఘముతో మేలమాడు = ఎకసక్కెమాడును. కించ పరచును 

తా: గజేండ్రుడు ఆ కాసారంలో స్వేచ్చగా, నిరాటంకంగా విహరించేటప్పుడు 
ఆడయేనుగులు తొండాలతో చల్లిన జలధారలతో గజరాజు కొండవాగులతొ 
కూడిన నీలాఃద్రిలాగా ఉన్నాడు. ఆడయేనుగులు సరోవరంలోని తామరపూలను 
గజరాజుపై ఉంచినప్పుడు అతడు దేవేం[ద్రువలె శోభిల్లాడు. ఆడయేనుగులు తమ 
తొండాలతో పద్నపరాగం చల్తినపుడు అతడు బంగారు కొండవలె [పకాశించాడు 
ఆడయేనుగులు తామరతూడులను తీసి గజరాజుపై ఉంచినప్పుడు అతడు 
ఆలంకృతుడైన ఆదిశేషుని వలె విరాజిల్లాడు, ఆడయేనుగులు సరోవరం నుండి 
తీసి గజరాజుపై ఉంచిన ముత్తెపు చిప్పలచే అతడు మెజపుతో కూడిన మేఘంలాగా 
ठ दृष्ट. | | 

ఈ పద్యంలో ఏనుగుల ९ స్వభావ వర్లన మున్నది. గజరాజుపై 
ఆడయేనుగులకు గల (ప్రేమాతిశయం వ్యక్తమవుతున్నది. కథానాయకుడైన గజేంద్రుని 
రూపరేభఖావిలాషపాలను పోతనగారు సందర్భోచితంగా, ఆత్యంతసుంధరంగా 
వర్గించారు. ఈ వర్లనలో పేర్కొన్న “నీలాద్రి” నల్గొండయేయని భావించవచ్చు. 
పోతనగా రచ్చట కొంతకాలము నివసించారనే ఐతిహ్యమువది 

र విగావ్య తస్మి వ్నమృతాంబు నిర్మలం హీమారవిందోత్సలరె ణుదూషితం 

పపౌ నికామం విజపుష్కరోద్దుత మాత్మావ మద్ది: ప్ప్నపయవ్‌ గతక్లమః 


१८९ 


38 గజేంద్రమోక్షము 


తా : ఆ సరోవరంలో గల సుధాస్వాదువులు, కమలోత్సలకేసరాలతో 
సుగంధిలములునైన నిర్మలజలాలను. గజేంద్రుడు తన తొండంతో కడుపు 
నిండుగా త్రాగాడు. ఆ తర్వాత ఒడలి మీద పోసికొని స్నానం చేసి శ్రమను 
పోగొట్టుకొన్నాడు. 

ఈ గజేంద్రుడు కొంత సరసుడే. ఆడయేనుగులపై నిళ్ళు చిమ్మి తన (పేమ 
నొలకబోశాడు. సాధారణంగా గజన్నానం నిష్పలమంటారు. ~ 
బాధితుం ధ్రువం, సరోవిశతి న స్నాతుం గజస్నానం హి నిష్పలమ్‌”. 

న. మణియు నా సరోవరలక్ష్మి మదగజేం(డ్రవివిధవిహారవ్యాకులితనూతన 
లక్ష్మీనిభవయై యనంగవిద్యానిరూఢ పల్లవ ప్రబంధపరికంపి తశరిరాలంకారయగు 
కుసునుకోములియును బోలె, వ్యాకీర్ల చికుర నుత్తమధుకర నికరయు, 
విగతరసవదనకమలయు, = నిజస్థానచలితకుచరథాంగ  యుగళయు, 
అంపటితప్పులినతభయునై యుండె నంత, 

టీ : మరియు, = సరోవరలక్ష్మి = ఆ సరోవరం యొక్క శోభ; మదగజేం|ద్ర = గజేంద్రుని, 
వివిధవిహార = పలు విధములైన విహరణములచే, వ్యాకులిత = కలత పెట్టబడినదై (కలంచబడినద్దై, 
నూతన = (కొత్తదైన, లక్ష్మీ విభవంబునన్‌ =  సంపద్వైభవంతో,  అనంగవిద్యా = 
కామకళాశా(స్తమునందు; నిరూఢ = ప్రసిద్దికెక్కిన, పల్లవ = వటుని, ప్రబంధ = చౌపీతిబంధాల 
(84); పరికంపిత = మిక్కిలి కదలాడుచున్న శరీరాలంకారయగు = దేహాలంకారము గలది 
యగు; కుసుమకోమలియునుంబోలె = పువ్వువంటి మేను గలదానివలె, వ్యాకీర్ల = చెదరియున్న, 
చికుర = ముంగురులన దగిన; మత్తమధుకర నికరయు = మదించిన తుమ్మెదల గుంపు 
గలదియు; విగతరస = గతించిన రసము గల, వదన = ముఖమనే, కమలయు = పద్మములు 
గలదియు; నిజస్తాన చలిత = స్వస్థానమునుండి కదలిన, కుచ = వక్షిజములనదగు, రథాంగ 
యుగళము = చక్రవాక పక్షి జంటలు గలదియు; లంపటిత = (శ్రమపెట్టబడిన, జఘన = మొల 
అనెడి; పులినతలయు = ఇసుక తిన్నెలు గల (ప్రదేశము గలదియునై యుండెను - ఆ తర్వాత, 

తా: ఆ సరోవరశోభ మదగజేం[ద్రుని వివిధ విహారాలచేత ((త్రిప్పటులచేత) | 
కల్లోలిత మయింది. కామ बू కళా కోవిదుడైన విటునిచే చౌసీతి బంధాల 
పొలయి చెల్లాచెదరయిన శరీరాభరణాలు గలిగిన కుసుమకోమలివలె ఉన్నది. 
చెదరి చలించు ముంగురు లనదగిన తుమ్మెదలగుంపు గలదయి ఉన్నది. అధర 
రసం కోల్పోయిన ముఖపద్మం గలది వలె ఉన్నది. స్వస్థానం నుంచి (భ్రష్టమైన 
వక్షోజయుగ మనెడి చక్రవాకపక్షి జంటలు గలది వలె ఉన్నది. కలచి వేసిన | 
జఘనస్థ్రల మనెడి పులిన స్థలులు గలదిగా ఉన్నది, సరోవ శోభను ఇట్లు చేసిన 


గో నయనోత్సలార్శితవ్యాఖ్య 39 


గజరాజు కామకళా ధురంధరుడైనను అధమవిటుడు. కామతం(త్రంలో నిర్హజ్ఞాడు. 
రతికేళిలో కర్కశుడు. పద్మసరస్సు కుసుమకోమలి. వివిధరతుల నలయించినట్లుగా 
కల్పొలపరిచాడు. ఆభరణాలు ఆస్తవ్యస్తములు కావడం, ముంగురులు చెదరి 
పోవడం, అధరరసం అడుగంటడం, స్తనాలు సస్థానాన్ని విడవడం, జఘనం గాసి 
చెందడం మొదలైనఏ సురత నివృత్తిదశను తెలుపుతాయి. “మరతం పాక్షాన్నావాకరణ 
కల్పితం” అని శా(స్తం. కామశా(స్తంలోని వివిధ బంధాలను సూచించినంతమా(త్రం 
చేత పోతనగారు (స్తీలంపటత్వం గలవాడని భావించడం తగదు. కవికి కామశాస్త్ర 
పరిజ్ఞానం ఉండటం తప్పుకాదు. ఉండక పోవడమే తప్పవుతుంది. పోతనగారు 
మహాకవి. లోకజ్జాడు కావ్యజ్ఞాడు అయిన కవి వర్లనీయ వస్తునిష్టతో తన 
ప్రజ్ఞావిశేషమై న (ప్రతిభను (ప్రదర్శించిన సందర్భమిది. శక్తి ర్నిపుణతా లోకశాప్ర 
కావ్యాద్యవేక్షణాత్‌ గలవాడాయన. కవియైన వాని కెన్నెన్నో విషయాలు తెలియాలి. “వ 
స శబ్దో న తద్యాచ్యం న స వ్యాయో న సా కలా, జాయతే యవ్న కొవ్యాంగ మహో భారో మహాన్‌ 
కవే” అని ఆచార్యభామహులు కవి బహుశాస్రభరం ధరించిన వాడై ఉండాలన్నారు. 
అదీకాక ఇక్కడ వర్లనీయ విషయం సరోవరశోభ. సౌందర్యానికి శృంగారానికి 
అఆవిచ్చేద్యమైన సంబంధ ముంటుంది. పాఠకులను ఉన్ముఖులను చేయడానికి, 
కావ్యశోభను పెంచడానికి శృంగారరసాంగాల వర్లన ఎంతగానో తోడ్స్చడుతుంది. 
కనుక ఇచ్చట శృంగార (ప్రసక్తి దోషం కాదు. శృంగార రసం వల్ల వినయోపదేశాలను 
పాఠకులు సుఖంగా సంతోషపూర్వకంగా (గ్రహిస్తారని ఆచార్య ఆనందవర్హనులన్నారు. 
“వినేయానున్ముఖీ కర్తుం కావ్యశోభార్థమేన వా” ధ్యన్యాలోకం. (3-30) ఇందులో శ్రిష్టశబ్ద 
నిబంధనమగు రూపకాలంకారమున్నది. రూపం యొక్క ఆరోపమే రూపకము. 
అన్యత్ర అన్యధర్మాన్ని ఆరోపించడం రూపకం 
శ్లో. ప్వపుష్కరేణోద్దత శీకరాంబుభి ర్నిపాయయన్‌ సంన్నపయవ్‌ యథా గృహీ 
ఘు ణీ కరేణూః కరభాంశ్చ దుర్మదో వాచష్ట కృచ్రం కృపణో 2౬ జమాయయా 
తా: ఆ గజేంద్రుడు గృహస్థపురుషుని వలె మోహ(గ్రస్తుడై తన తొండంతో 
జలకణాలను కురిపిస్తూ; ఆడయేనుగులను ఏనుగుగున్నలను స్నానం చేయిస్తున్నాడు 
వాటి నోళ్లల్లొ తొండం పెట్టి నీళు (త్రాగిస్తున్నాడు. భగవన్మాయవల్ల అతడు పరమ 
మోహితుడై ఉన్మత్తుడు కాసాగాడు. పాపం ఆ దీనుడు తవకు మహావిపత్తు 
రానున్నదని ఎరుగడు. విషయసుఖవాంఛయే దుఃఖానికి ఆవాహనమవుతుంది. 


40 । గజేం దమోక్షము 


~ 


क. తం తత్ర धवन దైవచోదితో గ్రాహో బలీయాం శ్చరణే రుషా గ్రహీత్‌ 
, యదృచ్చయెనం న్యసనం గతో గజో యధథాబలం సోఎతిబలో విచక్రమే 
తా: ఓ రాజా! ఆ సమయంలో ప్రారబ్ద ప్రేరణతో చాలా బలం గలిగిన ఒక 
ల్రి క్రోధంతో సరసరా వచ్చి ఆ ఏనుగు కాలిని పట్టుకొన్సది. హఠాత్తుగా తనకీ 
విధమైన ఆపద కలగగానే ఆ .ఏనుగు తన శక్ష్యనుసారంగా దాని పట్టు 
విడిపించుకోడానికి ప్రయత్నించింది. కాని, ఆ మొసలి తన పట్లు విడువ లేదు 
| స్తీ భుగభుగాయితభూరిబుద్బు దచ్చటలతో। గదలుచో దివికి భంగంబు లెగయ 
_ భుననభయంకరపూత్కారరవమున ఘోరన।క్రగాహకోటి బెగడ 
.. వాలనిక్షేసదుర్వారరుంర్వూనిలవశమున ఘుముఘుమావర్త మడరః 
वि । గల్లోలజాల సంఘట్టనంబుల( దటితరు అమూలంబులై ¢ ४६३८ గూల 


" సరసిలోనుండి 2८02 సం భ్రమించి యుదరి కుహించి అంఘించి, హుంకరించి 
` భానుంగబళించి పట్లు స్వర్భానుపగిది నొక. మకరేందు( డిభరాజు నొడిసి పటై 
ట్రీ ఒక్క మకరేం[ద్రుడు ఒక మొసలి రేడు; భుగభుగాయిత = భుగభుగ ధ్వనులతో భూరి 
= గొప్పునైన బుద్భుదచ్చటలతో = బుడగల సమూహముతో కదలుచున్నప్పుడ; భంగములు = 
కెరటాలు; దివికిన్‌ = ఆకాశమునకు; ఎగయన్‌ = ఎగురగా; భువన భయంకర = లోకములకు 
భీతిగొల్పునట్టి: పూత్కార రవమునన్‌ = పూయను ధ్వనులచే, ఘోర నక్ర్షుగ్రాహ కోటి 
భయంకరమైన మొసళ్లు, ఎం[డ్రకాయల గుంపు; బెగడన్‌ = భయపడగా; వాల విక్లేఏ = తోకను 
దల్బుటచేత; దుర్వార = నివారింపశక్యముకాని; రుంరూనిలవశమునన్‌ = ప్రచండమైన గాలి 
వలన; తటితరులు = ఒడ్డునగల చెట్టు; అమూలంబులై = [వ్రేళ్లు లేనివై (పెల్లగింపబడిననై) 
ధరణిన్‌ = భూమి యందు, కూలగా; సరసిలోనుండి = కాసారము నందుండి; పొడగని = 
(గజేంద్రుని) చూచి, సంభ్రమించి = తొట్రుపడి; ఉదరి. = అదరిపడి; లంఘించి = దుమికి 
హుంకరించి = హుమ్మని ధ్వని చేసి; భానున్‌ కబళించు సూర్యుని (మైంగి వేయునట్టి; స్వర్భాను 
పగది = రాహువు వలె; ఇభరాజున్‌ = గజేంద్రుని; ఒడిసి 3९5 = ఎగసి పటుకొనెను 
“తాః లఆ కాసారంలో ఒక పెద మొసలి ఉన్నది అది నీటిలో ంచరించేటప్పుడు 
పెక్కు బుడగలు, అలలు ఏర్చడినవి. దాని పూత్కారంతో అందున్న జలజంతువులు 
'ఆటునిటు పరుగిడుతున్నవి: ఆ మొసలి తన తోక (త్రిపుటచే కాసారజలాలలో 
సుడ్డు లేర్చడినవి. ఆ అలలు ఒడ్డునకు. దన్నుటచేత ఒడ్డునగల వృక్షాలు పెల్లగిలి 
నేలపై వ్రాలినవి. = మొసలి సరస్సులో ఒక తావున నుండి గజేంద్రుని చూ 
సం(బ్రమించి, హుంకారమొ నర్భి దుముకుతూ ` వచి సూర్యుణ్ని రాహువు 
పట్లుకొన్నట్లుగా ఎగన అతణ్ని పట్టుకొన్నది 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 41 


కం. వడి( దప్పించి కరీంద్రుడు నిడుడద కరంబెత్తి వేయ వీరాటంబుం 
బొడనడయణగనట్టు జలముల బడి కడువడి( బట్టెంబూర్య్వపదయుగలళంబున్‌ 
టీ : కరీంద్రుడు = గజరాజు; వడిన్‌ = వేగమును, తప్పించి, నిడుద కరంబున్‌ = పొడవైన 
తొండముతో; ఎత్తివ్రేయన్‌ = పైకెత్తి కొట్టగా; నీరాటంబున్‌ = ఆ మొసలియు; పొడవు + 
అడగినట్టు = రూపుమాయునట్టు; జలముల బడి = వీటిలో పడి; కడువడిన్‌ = చాలతొందరగా; 
మజలి=తిరిగి, పూర్వ పదయుగళంబున్‌ = ముందు కొళ్ల రెంటిని, పట్టెన్‌ = పట్టుకొనెను. 
తా : గజేం(ద్రుణ్ని మొసలి పట్టుకోగానే దానికి పట్టుపడకుండా గజేంద్రుడు 
తొండంతో ఒక దెబ్బ కొట్టాడు. అది చచ్చినట్లు పడియుండి తటాలున లేచి వచ్చి, 
ఆ ఏనుగు ముందు కాళ్లను రెంటిని పట్టుకొన్నది. 
చం. పదములు పట్టినం దల(కుపాటొకయింతయు లేక శూరతన్‌ 
మదగజవల్లభుండు ధృతిమంతు(డు దంతయుగాంతఘట్టవన్‌ 
బెదర(గ( జిమ్మ నమ్మకరి చిప్పలు పాదులు దప్ప నొప్పరన్‌ 
వదలి జల[గహంబు కరినాలము మూలము( 222८ గోఆలన్‌ 
టీ : పదములు పట్టినన్‌ = మొసలి గజేంద్రుని కాళ్ళను పట్టుకొనగా; ధృతిమంతుడు = 
ధైర్యశాలియెన, మదగజ వల్లభుండు = ఆ గజేంద్రుడు; తల(కుపొటు = తత్తరపాటు (భయము) 
ఒకయింతయు లేక = ఏ మాత్రమును లేక; శూరతన్‌ = శౌర్యముతో; దంత = యుగ + ఆంత 
ఘట్టనన్‌ = దంతముల రెండింటి కొనల చేత కొట్టుట చేత, ఆ + మకరిన్‌.= ఆ మొసలిని; చిప్పలు 
పాదులు = దాని శరీరమందలి బొలుసులు కుదుళ్లు, తప్పన్‌ = ఊడి పోవునట్టుగా; చిమ్మన్‌ = 
విసరగా; జల(గ్రహంబు = (అప్పుడు) మొసలి; వదలి = ఏనుగుకాళ్లను వదలినదై; కరివాలము 
మూలమున్‌ = ఏనుగు తోకను మొదలంట; కోజులన్‌ = దంతములతో, చీరెన్‌ = చీల్ఫెను. 
తా: ఆ విధంగా మొసలి తన పాదాలను పట్టుకొనగా, గజేం(ద్రుడు శౌర్యాన్ని 
చూపి తన దంతాలతో ఆ మొసలి ఒంటిమీద చిప్పలు కదలిపోయేటట్టుగా పొడిచాడు. 
అప్పుడు మొసలి ఏనుగు కాళ్లను వదలి, దాని తోకను పట్టి కోరలతో చీల్సింది. 
కం. కరిందెగుచు మకరి 5८2३८ గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్‌ 
గరికి మకరి మకరికి(గరి భరమనుచును నతలకుతలభటు లదిధి పడన్‌ 
టీ: కరిన్‌ = ఏనుగును, సరసికి = కాసారములోనికి, మకరి = మొసలి, తిగుచున్‌ = లాగును; 
కరి = ఏనుగు, మకరిన్‌ = మొసలిని; దరికి = ఒడ్డునకు, తిగుచువ్‌ = లాగున. కర కరి బెరయన్‌ 
= (క్రౌర్యము అధికముకాగా, కరికి మకరి = ఏనుగునకు మొసలి, మకరికి కరి = మొసలికి ఏనుగు, 
భరమనుచున్‌ = ఒక దానికొకటి భారమైనవి అనుచు, ఆతల కుతల లోకములందుండెడి 
వీరులు, అదిరి పడవ్‌ = భయపడునట్టుగా. 


40 | = 


[| 


 ‰ తం తత్ర इद) దైవచోదితో గ్రాహో బలీయాం శ్నరణే రుషాగ్రహీత్‌ 
¦ యదృచ్చయెవం వ్యసనం గతో గ కో యధథాబలం సో౭తిబలో ॐ (> 
 : 2 రాజా! ఆ సమయంల (పబ్రారబ్దగురణతొ చాలా బలం గలిగిన ఒక 
మొసలి (క్రోధంతో సరసరా వచ్చి ఆ ఏనుగు కాలిని పట్టుకొన్నది. హఠాత్తుగా తనకీ 
విధమైన ఆపద కలగగానే ఆ -ఎనుగు తన శక్త్యనుసారంగా దాని పట్టు 
విడిపించుకోడానికి ప్రయత్నించింది. కాని, ఆ మొసలి తన పట్టు విడువ లేదు. 
సీ. భుగభుగాయితభూరిబుద్బుదచ్చటలతో( గదలుచో దివికి భంగంబు లెగయ 
_ భుననభయంకరపూతా_రరవమున ఘోరనకగాహకోటి బెగడ 
ञ्छ 2०८८०5४० ఘుమఘుమావర 259 €< 
గల్ఫ్‌ అజాలసంఘట్టనంబుల( దటితరు అనమూలంబులై ధరణి గూల 


"०० పాడని, సంభ్రమించి యుదరి కుహ్నించి అంఘించి, హుంకరించి 


ष 

|`. ` ०८299 పట్టు :3९0ग 39305 నొక్క మకరం ద్రు( డిభరాజు నొడిసి పట్టై 

' టీఃఒక్క మకరేం[ద్రుడు = ఒక మొసలి రేడు; భుగభుగాయిత = భుగభుగ ధ్వనులతో, భూరి 
= గొప్పువైన, బుద్బుదచ్చటలతో = బుడగల సమూహముతో; కదలుచున్నప్పుడ; భంగములు = 
కెరటాలు; దివికిన్‌ = ఆకాశమునకు; ఎగయన్‌ = ఎగురగా; భువన భయంకర = లోకములకు 
ఖీతిగొల్పునట్టి: పూత్కార రవమునన్‌ = పూయను ధ్యనులచే, ఘోర నక్రగ్రాహ కోటి = 
భయంకరమైన మొసళ్లు, ఎం[డ్రకాయల గుంపు; బెగడన్‌ = భయపడణగా; వాల విక్షేప = తోకను 
కదల్చుటచేత; దుర్వార = నివారింపశక్యముకాని; రుంరూనిలవశమునన్‌ = ప్రచండమైన గాలి 
వలన; తటితరులు = ఒడ్డునగల చెట్లు; అమూలంబులై = न లేనివై (పెల్లగింపబడినవై) 
ధరణిన్‌ = భూమి యందు, కూలగా; సరసిలోనుండి = కొసారము నందుండి; పొడగని = 
(గజేం|ద్రుని) చూచి, సం('భ్రమించి = తొట్రుపడి; ఉదరి = అదరిపడి; లంఘించి = దుమికి 
హుంకరించి = హుమ్మని ధ్వని చేసి; భానున్‌ కబళించు = సూర్యుని మైంగి వేయునట్టి; స్వర్భాను 
పగది = రాహువు వలె; ఇభరాజున్‌ = గజేంద్రుని; ఒడిసి పట్టెన్‌ = ఎగసి పట్టుకొనెను 
खन : © కాసారంలో ఒక పెద్ద మొసలి ఉన్నది. అది నీటిలో సంచరించేటప్పుడు 
పెక్కు బుడగలు, అలలు ఏర్పడినవి: దాని పూత్కారంతో అందున్న జలజంతువులు 
అటునటు పరుగిడుతున్నవి ఆ మొసలి తన తోక (खय కాసారజలాలలో 
సుడు లేర్చడినవి. ఆ అలలు ఒడ్డునకు. దన్నుటచేత ఒడ్డునగల వృక్షాలు పెల్లగిలి 
నేలపై |వాలినవి. ఆ మొసలి సరస్సులో ఒక తావున నుండి గజేంద్రుని చ 
సం(భ్రమించి, హుంకారమొనర్భి దుముకుతూ వచ్చి సూర్యుణ్ని రాహువు 
పట్టుకొన్నట్టుగా. ఎగసీ అతణ్ని పట్టుకొన్నది. 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 41 


కం. వడి( దప్పించి కరీం|ద్రుడు నిడుద కరంబెత్తి వేయ వీరాటంబుం 
బొడనడ(గినట్టు జలముల బడి కడువడి( బట్టెంబూర్య్వపదయుగళంబువ్‌ 
టీ : కరీంద్రుడు = గజరాజు; వడిన్‌ = వేగమును, తప్పించి, నిడుద కరంబున్‌ = పొడవైన 
తొండముతో; ఎత్తివ్రేయన్‌ = పైకెత్తి కొట్టగా; నీరాటంబున్‌ = ఆ మొసలియు; పొడవు + 
అడగినట్టు = రూపుమాయునట్టు; జలముల బడి = నీటిలో పడి; కడువడిన్‌ = చాలతొందరగా; 
మజలి=తిరిగి, పూర్వ పదయుగళంబున్‌ = ముందు కాళ్ల రెంటిని, పట్టెన్‌ = పట్టుకొనెను. 
తా : గజేం(ద్రుణ్ని మొసలి పట్టుకోగానే దానికి పట్టుపడకుండా గజేంద్రుడు 
తొండంతో ఒక దెబ్బ కొట్టాడు. అది చచ్చినట్లు పడియుండి తటాలున లేచి వచ్చి, 
ఆ ఏనుగు ముందు కాళ్లను రెంటిని పట్టుకొన్నది. 
చం. పదములు పట్టినం దల(కుపాటొకయింతయు లేక శూరతన్‌ 
మదగజవల్లభుండు ధృతిమంతు(డు దంతయుగాంతఘట్టనన్‌ 
బెదర(గ( జిమ్మ నమ్మకరి చిప్పలు పాదులు దప్ప వొస్సరన్‌ 
వదలి జల(గ్రహంబు కరివాలము మూలము( 282८ గోఆలన్‌ 
టీ : పదములు పట్టినన్‌ = మొసలి గజేంద్రుని కాళ్ళను పట్టుకొనగా; ధృతిమంతుడు = 
ధైర్యశాలియెన, మదగజ వల్లభుండు = ఆ గజేంద్రుడు; తల(కుపాటు = తత్తరపాటు (భయము) 
ఒకయింతయు లేక = ఏ మాత్రమును లేక; శూరతన్‌ = శౌర్యముతో; దంత - యుగ + అంత 
ఘట్టనన్‌ = దంతముల రెండింటి కొనల చేత కొట్టుట చేత, ఆ + మకరిన్‌.= ఆ మొసలిని; చిప్పలు 
పాదులు = దాని శరీరమందలి బొలుసులు కుదుళ్ళు, తప్పన్‌ = ఊడి పోవునట్టుగా; చిమ్మన్‌ = 
విసరగా; జల(గ్రహంబు = (అప్పుడు) మొసలి; వదలి = ఎనుగుకాళ్లను వదలినదై; కరివాలము 
మూలమున్‌ = ఏనుగు తోకను మొదలంట; కోజులన్‌ = దంతములతో, చీరెన్‌ = रल]. 
తా: ఆ విధంగా మొసలి తన పాదాలను పట్టుకొనగా, గజేంద్రుడు శౌర్యాన్ని 
చూపి తన దంతాలతో ఆ మొసలి ఒంటిమీద చిప్పలు కదలిపోయేటట్టుగా పొడిచాడు. 
అప్పుడు మొసలి ఏనుగు కాళ్లను వదలి, దాని తోకను పట్టి కోరలతో చీల్సింది. 
కం. కరి(దిగుచు మకరి సరసికి( గరి దరికిని మకరి దెగుచు గరకరి బెరయన్‌ 
గరికి మకరి మకరికి౧గరి భరమనుచునము నతలకుతలభటు ०88 పడవ్‌ 
టీ : కరిన్‌ = ఏనుగును, సరసికి = కాసారములోనికి, మకరి = మొసలి, తిగుచున్‌ = లాగును; 
కరి = ఏనుగు, మకరిన్‌ = మొసలిని; దరికి = ఒడ్డునకు, తిగుచున్‌ = లాగును. కర కరి బెరయన్‌ 
= క్రౌర్యము అధికముకాగా, కరికి మకరి = ఏనుగునకు మొసలి, మకరికి కరి = మొసలికి ఏనుగు, 
భరమనుచున్‌ = ఒక దానికొకటి భారమైనవి ఆనుచు, ఆతల కుతల లోకములందుండెడి 
వీరులు, ఆదిరి పడన్‌ = భయపడునట్టుగా. 


42 గజేంద్రమోక్షము 


తా: ఈ విధంగా విద్వేషంతో ఏనుగును మొసలి కాసారంలోనికి ఈడ్చుతున్నది. 
ఎనుగు మొసలిని ఒడ్డుకు లాగి వేస్తున్నది. రాను రాను ఏనుగునకు మొసలి 
భారమైనది. ఏనుగు మొసలికి భారమైనది. అతల కుతలలోకములందు నివసించు 
వీరులు ఇవి రెండును ఒకదానికొకటి అసాధ్యమైనవని భయపడసాగారు. 

విశ్వంలో ఒక విభాగాన్ని లోకమనీ, భువనమనీ పేర్కొంటారు. సాధారణంగా 
స్వర్గ - మర్త్య - పాతాళలోకాలను మూడింటిని పేర్కొంటారు. విశ్యంలోని విశేష 
విభాగాలను పేర్కొనేటప్పుడు 14 లోకాలంటారు. వాటిలో ఏడు ఊర్హ్యలోకాలు, 
ఏడు అధోలోకాలు. అధోలోకాలు ఏడింటికి సప్తపాతాళాలని పేరు. అవి ఇవి : అతల 
~ వితల ~ సుతల - రసాతల ~ తలాతల ~ మహాతల ~ పాతాళములు. ఏడు 
ఊర్యలోకాలు. అవి ఇవి : భూలోక - భువర్గోక - స్వర్గోక - మహర్థోక - జనలోక 
- తపోలోక - సత్యలోకములు. కుతలమంటే భూలోకం. 'కు' అంటే భూమి. 
తెలుగులో కుజుడు, కుధరం, కువలయం, కుజం మొదలయిన సమాసాలలోనే 
దీనిని (ప్రయోగిస్తారు. 

శ్లో తథధాతురం యూథపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయసా 
విచుక్రుశర్డీనధియో పరే గజాః పార్‌ష్షిగ్గ్రహా స్తారయితుం న చాశకన్‌ 

తా: తక్కిన ఏనుగులు, ఆడయేనుగులు, ఏనుగు గున్నలు గజేంద్రుని స్థితిని 

చూచి జాలి పడ్డాయి. మొసలి బలంగాను, వేగంగాను ఏనుగును లోపలికి 
లాగుతున్నది. ఎనుగులకు భయం కలిగింది. దుఃఖంతో ఆరిచాయి. వాటి మనస్సు 
వికలమయింది. గజేంద్రుని బయటికి లాగాలనుకొన్నాయి. కాని, ఆ పనికి అవి 
అసమర్హములయ్యాయి. 

వ. ఇట్లు కరి మకరంబులు రెండును నొండొండ సముద్దండ దండంబులై తల 
పడి నిథిలలోకాలోకన భీకరంబులై, యన్యోన్య విజయ శ్రీ కరంబులై, సంక్షోభిత 
కమలాకరంబులై, హరి హరియును, గిరి గిరియునుం దాకి పిటుతివియక 
సపెనంగు తెజంగున నీరాటంబయిన ఫపోరాటంబునం బట్టుచు, వెలికి లోనికిం 
దిగుచుచు( గొలంకు గలంకం బొంద గడువడీ ०९९३८ బడి ८६८२०८६४ 
र బుగులు బుగుల్లను చప్పుళ్ళతో నురువులు గట్టుచు, 
జలంబు లుప్పరం బెగయం జప్పరించుచు(దప్పక వదన 1०६८०४०७ 
నప్పుళించుచు నిశిత నితాంత దురంత దంత కుంతంబుల నింతింతలు 


గోపీనయనోత్ప్సలార్చితవ్యాఖ్య 43 


తునియలయి నెప్పళంబునం బుముక చిప్పలు గుదుళ్ళు దప్పి రక్తంబులు( 
గ్రమ్ముదే ర వహుమ్మని యొ క్కుమ్మడి © జిమ్ముచం నితరేతర 
సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలి పట్టు వదలక కుదురై 
వర్తించుచు( బరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు మకర కనుఠ 
కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా 
వొండొంటిందా(కు రభసంబున నిక్కలువడ మ్రైక్కంద్రాక్కుచు మెండు 
చెడి బెండు వడి నా(చుగుల్ల సిపుతండంబుల( బరస్సర తాడనంబులకు 
వడ్డంబుగా నొడ్డుచు వోల మాసగొనక గెలుపు దలంపులు బెట్టిదంబులై 
రెట్టింప వహోరాత్రంబులుం బోలె గ్రమ[క్రమ విజృంభమాణంబులై జహుకాల 
కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై యవక్ర పరాక్రనుఘోరంబులై 
పోరుచున్న సమయంబున 
టీ : ఇట్టు కరి మకరంబులు = ఏనుగును మొసలియు; ఒండొండ = ఒకదానితో మరొకటి; 
సముద్దండ = మిక్కిలి అధికమైన; దండంబులై + అతిశయము १९३ తలపడి = ఎదుర్కొని; 
నిథిలలోక = సకల లోకములకును; ఆలోకన = చూచుటకు; భీకరంబులై = భీతి గొల్పునవై; 
అన్యోన్య విజయశ్రీ = ఒకదాని నొకటి గెలువ వలయునను సంపదకు; వశీకరంబులై = 
లోబరచుకొనినవై; సంక్షోభిత కమలాకరంబులై = కల్లోల పరుపబడిన పద్మసరస్సు గలవై; హరి 
హరియును = సింహము సింహమును, గిరి గిరియును = కొండ కొండను, తాకి = ఎదుర్కొన, 
పిజుతివియక = వెనుదీయకః; పెనంగు తెఆంగున = పోరాడు విధమున; నీరాటంబైన = నీటిలో 
జరుగుచున్నరైన; పోరాటంబునన్‌ = యుద్దమునందు; పట్టుచు, వెలికి లోనికి, తిగుచుచు = 
లాగుచు; కొలంకు = కాసారము; కలంకం బొందన్‌ = కల్లోల మగునట్టుగా; కడున్‌ వడిన్‌ = 
మిక్కిలి వేగముగా; ఇట్టట్టున్‌ పడి, తడ(బడక = తత్తరపడక; బుడబుడ + అనుకారంబులై = 
బుడబుడ శబ్దములతో, బుగులు బుగుల్లను చప్పుళ్లతో; నురుగులు గట్టుచు; జలంబు 
ఉప్పరంబెగయ =ఆకాశమునకు ఆంటగా, వదన గవహ్వారంబులన్‌ = గుహలవంటి నోళ్లతో; 
అప్పలళించుచు = కొట్టుచు; నిశిత = పదునైన; నితాంత = దట్టమైవ; దురంత = అంతులేని, 
దంతకుంతంబులన్‌ = జల్లెముల వంటి కోరలతో; ఇంతింతలు = చిన్నచిన్నవియగు; తునియలై, 
నెప్పళంబులన్‌ = తొందరలతో; పునుక చిప్పలు = सदुः కుదుళ్లు తప్పి; రక్తంబులు; 
క్రమ్ముదేరన్‌ = వెలువడువట్టు, హుమ్మను ధ్వనితో, ఒక్కుమ్మడిన్‌ = ఒక్కసారిగా; చిమ్ముచున్‌; 
ఇతర+ఇతర సమాకర్షణంబులన్‌ = ఒకదానివొకటి లాగుటచేత; కదలక; పదంబుల మొదలి 
పట్టువదలక = మొదట పట్టిన పాదములను వదలక; కుదురుపడి; ఉండుచు, పరిభ్రమణ 
వేగంబున = సుడుల వేగముతో; జలంబుల తిరుగుచు; మకర కమర కర్కటి గండక 
మండూక+ఆది = మొసళ్ళు, తాబేళ్లు ఎం(డ్రకాయలు, చేపలు, కప్పులు మొదలైన, పలిల 


44 | గజేంద్రమోక్షము 


నిలయంబులు = నీటి జంతువులు; ప్రాణంబులు క్షీణంబులు గాన్‌= (ప్రాణాలు సన్నగిలునట్టుగా; 
ఒండొంటిని కొట్టుకొను, రభసంబున = వేగముతో, ఇక్కలు వడన్‌ = తమ నివాసాస్థనములు 
(భ్రంశమగునట్టుగా; మ్రక్కన్‌ (छन. = అడుగంటునట్లుగా త్రొక్కుచు; మెండు చెడి = 
ఆధిక్యమును కోల్పోయి; బెండు వడి = తేలికపడి; నాచుగుల్ల చిప్ప - తండంబులన్‌ = 
సమూహములను; పరస్సర తాడనంబులకు = ఒకరొకరి దెబ్బలకు; అడ్డంబుగా ఒడ్దుచు; 
ఓలమాస గొనక = మజుగు పడక; (దేహమునందు ఆశ వదలి), గెలుపు తలంపులు, 
బెట్టిదంబులై = తీవ్రములై; రెట్టింప = ద్విగుణీకృతముకాగా, అహోరాత్రంబులుంబోలె = పగలు 
రాత్రుల వలె; (క్రమ (క్రమ విజృంభ మాణంబులై = (క్రమ(క్రమముగా చెలరేగినవై; బహుకాల కలహ 
వఏహారంబులై = చాల కాలము యుద్దమునందు విహరించునవై; ०९ నిద్రా+ఆహారంబులై = 
నిద్రను ఆహారమును వదలినవై; ७5 పరాక్రమ ఘోరంబులై = మొక్కవోని పరాక్రమముచే 
భయంకరములై, పోరుచున్న సమయంబున = పోరాడుచున్న సమయమందు. 

తా: ఈ వఏధంగా కరి మకరుల పోరాటము సింహం సింహంతోను, కొండ 
కొండతోను తలపడినట్టయి ఆ సరోవరం కల్లోల మయింది. జలజంతువుల 
కన్నిటికి ప్రమాద మేర్పడింది. ఏనుగు మొసలి సుడివేగంతో తిరుగుతూ పోరునప్పుడు 
సరోవరంలోని జలజంతువులు అణగిపోవడమేకాక, వాటి నివాసస్తానాలు 
ధ్వంసమయ్యాయి. జలజంతువులను కరి మకరులు పరస్పరతాడనాలలో అడ్డు 
వెట్టుకొన్నాయి. ఆ రెండూ రేయింబగళ్ళు లాగా, (క్రమ(క్రమంగా విజృంభిస్తూ, 
బహుకాలం యుద్ద సన్నాహంతో ని(ద్రాహారాలు విడిచి, మహాపరాక్రమంతో 
పోరాడుతున్న సమయంలో - 

కం. జవమును జలమును బలమును వివిధములుగ( బోరు కరటి వీరతకు భువిన్‌ 


దిని మకర మీన కర్కట నివహము లొక్కటన మిత్రనిలయము( బొందెన్‌ 
టీ.: భువిన్‌ = భూమియందు; జవమును = వేగమును; చలమును = పట్టుదలయు, 
బలమును, వీటితో; వివిధములుగ = వేరువేరుగా, పోరాడు; కరటి వీరతకు = ఏనుగు యొక్క 
వీరత్వమునకు, 3698, దివి = ఆకాశమందలి; మకర = మొసలి, మీన = చేప, కర్కటము 
= మకరరాశి, మీనరాశి - కర్కాటకరాశులయొక్క, నివహము = సమూహము. 
తా : గజేంద్రుడు మహాకౌర్యంతో, పట్టుదలతో విజృంభించి సరసిలోని 
మొసలితో పోరాడటం చూచి ఆకాశమందలి మకర మీన కర్కటక రాశులు 
భయపడి మి(త్రుని (సూర్యుని) ఆ(శయించాయి. | | 
మెత్రుడనగా సూర్యుడని అర్థము. సూర్యుని ఆశ్రయించాయనడంవల్ల చాలా. 
కాలం గడిచిందని ప్రతీయమానార్దం. 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 45 


శా. ఆటోపంబున( జిమ్ము జొమ్మగల వజ్రాభీలదంతంబులన్‌ 
దాటించున్‌ మెడ( జుట్టి పట్టి హరిదోర్డండాభశుండాహతివ్‌ 
నీటన్‌ మాటికి మాటికిన్‌ దిగువగా నీరాటమున్‌ నీటి పో 
రాటం దోటమిపౌటు( జూపుట కరణ్యాటంబు వాచాటమై 
టీ : నీటన్‌ = సరసీ జలములందు, మాటికి మాటికి, తిగువగా = లాగగా, నీరాటమున్‌ = 
నీటిలో సంచరించునదియైన మొసలిని, నీటి పోరు+ఆటందున్‌ = నీటిలో చేయు పోరునందు; 
ఓటమిపాటు చూపుటకు = అపజయము కలిగించుటకు, ఆరణ్యాటంబు = అడవిలో 
సంచరించునదియైన ఏనుగు, వాచాటమై = పెక్కు మాటలాడునది వలె, ఆటోపంబున = వేగిర 
పాటుతో, చిమ్మున్‌; తొమ్ము + అగలన్‌ = రొమ్ము పగులునట్లుగా; వ(జ్ర+ఆభీల = పిడుగువలె 
భయంకరమైన; దంతంబులన్‌ = దంతములతో; హరి - దోర్డండ+ఆభ = దేవేంద్రుని 
భుజదండము వలె ప్రకాశించెడి; తుండ + ఆహతిన్‌ = తొండము దెబ్బతో, మెడచుట్టు పట్టుకొని, 
తాటించున్‌ = కొట్టును. 
తా: ఆ మొసలి పదేపదే గజరాజును మడుగులోనికి లాగుతున్నది. గజరాజు 
వెనుదీయక, దానిని ఓడించడానికి వజ్రాయుధం వంటి తన దంతాలతో, దాని 
రొమ్ము పగులునట్టుగా కొట్ట సాగింది. 
వ. అప్పుడు 
తా: ఆ సమయమందు 
ఆ.వె. మకరితోడంబోరుమాతంగ విభుని నొ క్కరుని డించి పోవ గాళ్ళ రాక 
కోరి చూచుచుండె( గుంజరీయూధంబు మగలు తగులు గారె మగునలకును, 
టీ : మకరితోడ పోరు = మొసలితో యుద్దము చేయు, మాతంగవిభుని = గజరాజాను, 
ఒక్కరుని, డించి పోవన్‌ = విడిచిపెట్టి పోవుటకు; కాళ్ళురాక = బుద్ది పుట్టక (పోలేక), కుంజరీ 
యూథంబు = ఆడయేనుగుల గుంపు; కోరి చూచుచుండెన్‌ = తన విభుని జయమును 
అపేక్షించి చూచుచుండెను. మగలు = భర్తలు, మగువలకున్‌ = ఆడవారికి (భార్యలకు) 
తగులుకారె = ఆడ్డము గదా! (తగులాటము) 
తా : ఆ విధంగా మొసలితో ఘోరంగా పోరాడుతున్న తమ భర్తను ఒంటరిగా 
విడిచిపెట్టి పోవడానికి బుద్ది పుట్టక ఆడయేనుగుల గుంపు భర్మవిజయాశతో అక్కడే 
ఉండి చూస్తున్నాయి. ఆడవారు తమ ఇష్టానుసారంగా నడచుకోవడానికి మగవారు 
(ప్రతిబంధకమవుతారు కదా! 
శ్లో వియుధ్యతో రేవమిభేంద్రవక్రయోః వికర్ణతో రంతరతో బహిర్మిథః 
పమాస్పహప్రం వ్యగమ న్యహీపతే! పప్రాణయోక్సిత్రమమంపతామరాః 


46 12०८०१5 


తా : పోరాడుతున్న ఆ గజేంద్రము మొసలి రెండూ బలము కలవి. గజేంద్రము 
మొసలిని బయటకు లాగుతుంది. మొసలి ఏనుగును లోపలికి లాగుతుంది. 
ఓరాజా! ఇలా అవి రెండూ ఒకదానితో ఒకటి పోరాడుతుంటే వెయ్యేండ్లు 
గడిచాయి. ఈ ఘటనను చూచి దేవతలు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. 

వ. అంత 

ఆ,.వె.జీవనంబు తనకు జీవనంబై యుంట నలపు( జలము నంతకంతకెక్కి 

మకర => द, డస్సె మత్తేభమల్లంబు బహుళపక్ష శీతభాను పగిది 

టీ : మకరము = మొసలి; జీవనము = నీళ్లు; తనకు జీవనంబై ఉంటన్‌ = తన |బ్రతుకునకు 

ఆధారమై ఉండుట చేత; అలవు = బలము; చలము = పట్టుదల; అంతకంతకు, ఎక్కి 


అధికమై; ఒప్పెన్‌ = అతిశయించెను. మత్తేభ మల్లంబు = మదగజశ్రేష్టము. బహుళపక్ష 
కృష్ణపక్షమందలి శీతభాను పగిది = చంద్రునివలె. డస్సెన్‌ = క్షీణించెను (అలసి పోయెను) 
తా : స్థానబలం వల్ల మొసలికి అంతకంతకు బలం, పట్టుదల అధికమయింది. 
గజేంద్రుడు కృష్ణపక్షంలోని చంద్రునివలె క్ల్షీణింపసాగాడు. 
నో తతో గజేంద్రస్య మనో బలొజసాం కాలేన 62 € మహానభూద్య్యయః 
వికృష్యమాణస్య జలేఒనసీదతో విపర్యయో=భూత్‌ సకలం జలౌకసః 
తా : బహుకాలం నిళ్లలోనికి లాగబడుతున్న గజేంద్రుని మనోబలం, దేహబలం, 
ఇం(ద్రియబలం క్షీణించి పోయాయి. ఇందుకు విపరీతంగా మొసలికి దేహేం[ద్రియ 
మనోబలాలు అధికం కాసాగాయి. 
మ. ఉణుకుం గుంభయుగంబుపై హరి(క్రియన్‌ హుమ్మంచు( బాదంబులన్‌ 
_ నెణయుం గంఠము వెన్నుదన్ను నెగయున్‌ హేలాగతిన్‌ వాలమున్‌ 
జఅుచున్‌ నుగ్గుగం దా(కు ముంచు మును(గున్‌ శల్యంబులున్‌ దంతముల్‌ 
విలుగన్‌ వేయుచు బొంచిపొంచి కదుమున్‌ వేదండయూధథోత్తమున్‌ 
టీ : (గజేంద్రుని బలము క్షీణించుట గమనించి) ఆమొసలి, కుంభయుగంబుపై = 


కుంభస్థలముపైకి, హరి(క్రియన్‌ = సింహము వలె; హుమ్మంచు = హుంకరించుచు; ఉజుకున్‌ 
= దూకును; పాదంబులన్‌ = పాదములను, నెజయున్‌ = ఆ[క్రమించును; కంఠము వెన్ను 
దన్నున్‌ = గొంతుకను, వీపును తన్నున్‌; హేలాగతిన్‌ = తిరస్కారముతో, ఎగయున్‌: వాలమున్‌ 
= తోకను, చజుచును నుగ్గుగ = పొడియగునట్టుగా, తాకును, ముంచు = ఆ ఏనుగును నీళ్లలో 
ముంచును, మునుగున్‌ = (తాను) మునుగును; శల్యంబులున్‌ దంతముల్‌ = ఎముకలు, 
కోరలు, విజుగన్‌ = విరిగిపోవునట్టుగా, (వ్రేయుచున్‌ = కొట్టుచు, వేద. కయూథ+ ఉత్తమున్‌ = 


గోపీనయనోత్సలార్భి తవ్యాఖ్య 47 


ఆ ఏనుగుల గుంపులో ఉత్తముడైన గజేంద్రుని, పొంచి పొంచి కదుమున్‌ = దాగి దాగి 
దెబ్బకొట్టును. 
తా: ఆ పెనుమొసలి గజేంద్రుని కుంభస్థలము మీదికి సింహం వలె ఎగిరి 
దుముకుతూ హుంకరించి, కాళ్లను పట్టుకొని మడుగులోనికి ఈడుస్తున్నది. 
మెడమీద, వీపు మీద దెబ్బ కొడుతూ, తోకను పట్టి లాగుతున్నది. బలాత్కారముగా 
ఏనుగును మడుగులోనికి ముంచుతున్నది. తాను మునుగుతున్నది. ఎముకలను, 
దంతాలను విరగ గొడుతూ, పాంచి పొంచి గజరాజును దెబ్బతీస్తున్నది. 
మ. పొడ గావంబడకుండ డా(గు, వెలికిం బోవంగ( దానడ్డమై 
పాడపూపుం, జరణంబులం 2256759० బోరాక రారాక బె 
గడిలం గూలయగ దాయ, లేచుతతి ముద్దాటించు, అంఘంచు, ॐ 
ల్వడి( జీరుం దగులన్‌ మలంగు నొడియున్‌ వేధించు( గ్రోధించుచున్‌ 
టీ : (ఆ మొసలి) పొడగానంబడకుండ = తన ఉనికి తెలియకుండునట్టు (నీళ్లలో) డాయగున్‌ 
= దాగుకొనును; వెలికింబోవంగన్‌ (ఏనుగు) వెలుపలికి పోబోగా; తాన్‌ + ఆడ్డమై = తాను అడ్డుగా 
నిలిచి; పొడసూపున్‌ = కనిపించును; చరణంబులన్‌ పెన గొనన్‌ = కాళ్లను పెనవేయుచు; పోరాక 
రారాక = వెలుపలికి పోనీయక, లోపలికి రానీయక; బెగ్గడిలం గూల(గ(దాయ = భయపడునట్టుగా, 
కూలిపోవునట్టు కొట్టును - లేచుతతిన్‌ = మరల లేచు సమయమున; ఉద్దాటించుచున్‌ = 
వ్రచ్చుచు (భేదించుచు), లంఘించును = దుముకును; బల్వడిన్‌ = మిక్కిలి వేగముతో, చీరున్‌ 
= చీల్చును; తలయగున్‌ = తప్పుకొనును; మలయగున్‌ = ఆదృశ్యమగును; ఒడియున్‌ = ఒడిసి 
పట్టుకొనును; వేధించున్‌ = బాధించును; (క్రోధించుచున్‌ = కోపగించుచు. 
తా : ఆ మొసలి తాను ఏనుగునకు కనిపించకుండా మడుగులో దాగుకొంటుంది. 
ఏనుగు వెలుపలికి పోబోగా, చప్పున వచ్చి అడ్డు పడుతుంది. ఏనుగు కాళ్లను 
పెనవేసుకొంటుంది. అది కుప్పగూలునట్లుగా వంచి వేస్తుంది. ఆది లేచే సమయంలో 
దెబ్బకొడుతుంది. ఆ ఏనుగును వెలుపలికి పోనీయదు - లోపలికి రానీయదు. ఆది 
తన మీదికి వచ్చినప్పుడు చప్పున తప్పించుకొంటుంది. ఈ విధంగా గజేంద్రుని 
కాలిని గట్టిగా పట్టుకొని (క్రోధంతో వేధిస్తున్నది. 
శ్లో ఇత్తం గజేంద్ర: స ०८०८२ २ ప సంకటం 
ప్రాణవ్య దేహీ వివశో యదృచ్చయా 
అపారయవ్నాత్మవిమోక్షణే చిరం 
దధ్యా వినూం బుద్దినుథాభ్యపద్యత 


48 గజేంద్రమోక్షము 


తా: ఈ విధంగా గజేం(ద్రుడు హఠాత్తుగా (ప్రాణసంకటంలో పడిపోయాడు. 
మొసలి పట్టునుంచి విడిపించుకోవడంలో అసమర్జుడయ్యాడు. మొసలి బారి 
నుంచి తప్పించుకోవడానికి ఎంతో సేపు ఎన్నో ఉపాయాలను ఆలోచించాడు. 
చివరికి ఇలా నిశ్చయానికి వచ్చాడు. 

వ. ఇట్లు > 2 నక్ర చక్రంబయి నిర్వక్రవిక్రమంబున నల్ఫ్ప హృదయజ్ఞానదీపంబు 
నతిక్రమించు మహామాయాంధకారంబునుంబోలె నంతకంతకు నుత్సాహ 
కలహ సన్నాహ బహువిధ జలావగాహంబయిన గ్రాహంబు మహాసాహసంబున( 
బోరె మతేయు. 

టీ : वथ, విస్మిత © చక్రంబయి = ఆశ్చర్యపడిన మొసళ్ల గుంపు కలదై, నిర్వ(క్ర 

విక్రమంబున = మొక్కవోని పరాక్రమముతో; అల్ప హృదయ జ్ఞానదీపంబున్‌ = छलतः 
హృదయమునందలి జ్ఞానమనెడి దీపికను, ఆతి(క్రమించు = దాటిపోవు, మహామాయా + 
అంధకారంబునున్‌ పోలె = గొప్పమాయ (అజ్ఞానము) అనెడి చీకటి వలె; అంతకంతకు; ఉత్సాహ 
= ఉత్సాహముతో కూడిన, కలహ సన్నాహ = యుద్ద ప్రయత్నములైన, బహువిధ = పెక్కు 
విధములగు; జల + అవగాహంబయిన = నీటిలో మునుకలు గలదియెన, (గ్రాహంబున్‌ = 
మొసలియు; మహా సాహసంబున = గొప్ప తెగువ (తెగింపుతో. 

తా: ఈ విధంగా ఆ మొసలి మడుగులోని తక్కిన మొసళ్లన్నియు 

ఆశ్చర్యపడునట్టుగా, అల్బ్పుని హృదయంతో ఉన్న స్వల్పమగు జ్ఞానాన్ని 
మహామాయాంధకారం కప్పివేసినట్టుగా, అంతకంతకు విజృంభించి మడుగులో 
పలువిధాలుగా మునుగుతూ తేలుతూ మహాసాహసంతో. 

శా పాదద్వంద్య్వము నేలమోపి, పవనుం బంధించి, పంచేం[ద్రెియో 
న్మాదంబుం బరిమార్చి, బుద్దిలతకున్‌ మారాకు హత్తించి, ని 
ష్టదబ్రహ్మపదావలంబనగతిన్‌ (గ్రీడించు యోగీంద్రు మ 
ర్యాదన్‌ నక్రము > క్రమించె( గరిపాదాక్రాంతనిర్యక్రమై 

టీ: నృక్రము = మొసలి; పాదద్వంద్య్వము = రెండు కాళ్లను, నేలమోపి = భూమిపై దృఢముగా 

ఆనించి; పవనున్‌ = వాయువును, బంధించి = బిగియబటి పంచ+ఇం(ద్రియ+ఉన్మాదంబున్‌ 
= పంచేంద్రియాల స్వేచ్చాచారమును, పరిమార్చి = అరికట్టి బుద్దిలతకున్‌ = తీవలు 
సాగుబుద్దికి, మాజాకున్‌ = అవలంబనమును, హత్తించి = చేకూర్చి; నిష్టేద = విచారములెేని, 
(బ్రహ్మ = (బ్రహ్మము యొక్క, పద = స్థానమును, అవలంబనగతిన్‌ = అవలంబించు రీతిగా; 
(ఆనందమయ (బ్రహ్మ పదవిని అధిరోహించినట్లుగా) (క్రీడించు = అనుభవించు; యోగీం[ద్రు 
మర్యాదన్‌ = యోగీం[ద్రుని మాదిరిగా; కరి పాద + ఆ (క్రాంత= ఏనుగు కాళ్లను ఆక్రమించుటచేత, 
నిర్వక్రమై = అడ్డు లేనిదై, విక్రమించెను = పరాక్రమించెను. 


9 నోతలా వా 
గోపనయ తృలార్శితవ్యాఖ్య 49 


తా: ఆ మొసలి నేలమీడ తన పాదాలను దృఢంగా మోపి, శ్వాస (ప్రశ్యాసలను 
బంధించి, పంచేం(ద్రియాల స్వేచ్చా (ప్రవృత్తిని ఆరికట్టి, బుద్దికి ఆవలంబనం 
చేకూర్చి, (బ్రహ్మానందాన్ని అనుభవించు యోగీంద్రునివలె, ఏనుగు పాదాలను 
దృఢంగా పట్టుకొని పరా(క్రమించింది. 
గజేంద్రుడు తనను బలంగా లాగి ఎత్తి పడవేయకుండా మొసలి తనపాదాలను 
దృఢంగా భూమి మీద మోపింది. పవనుని బంధించింది. ఆనగా శ్వాస (ప్రశ్యాసల 
గతిని నిరోధించింది. దమ్ము పట్టిందని అర్హం. రేచక - పూరక - కుంభకముల 
ద్వారా బాహ్యాభ్యంతరాల రెండు స్థానాలను నిరోధించడాన్ని ప్రాణాయామమంటారు. 
మొసలికి ఆసనసిద్ది జరిగింది. దాని వల్ల యోగికి శీతవాతబాధలుండవు. ఆకలిదప్పికల 
ద్వంద్య్వమూ ఉండదు. ఆసన సిద్ది అయిన తర్యాతది (ప్రాణాయామం. “తప్మివ్‌ పతి 
శాన ప్రశ్యావయో గ్గతి విచ్చేదః 'ప్రాణాయామః” ఆసనసిద్ది ఆయిన తర్వాత శ్వాస 
ప్రశ్యాసల గతిని నిరోధించడమే (ప్రాణాయామము. బయటి వాయువును నాసిక 
ద్వారా లోపలికి ప్రవేశపెట్టడం శ్వాస. లోకడుపున గల వాయువును నాసిక ద్వారా 
బయటికి వదలడం (ప్రశ్వాస. బుద్ది అనెడి ఒక లతకు అవలంబనమును 
కల్పించాలి. అనగా బుద్దికి భగవత్తత్య చింతనం ఉండాలి. అదే దానికి మారాకు 
- అనగా అవలంబనం. ఆ బుద్ది భగవచ్చింతనంలో పైకి పైకి ప్రాకి పోతుంది. 
అలా చేయక పోతే అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు ఉన్మాదస్థితికి 
వస్తాయి. వాటి ఉన్మాదాన్ని అరికట్టకపోతే అవి మనోమయకోశాన్ని కల్మషం 
చేస్తాయి. ఎలాగంటే : ఈ పంచేం(ద్రియాలు ఉన్మాదితములై ఆత్మను ఆచ్చాదించి 
సంశయరహితమైన ఆత్మను సంశయ (గ్రస్తమైన దానినిగాను, శోకమోహరహితమైన 
ఆత్మను శోకమోహయుక్తమైనదిగాను, దర్శ్భనరహితమైన ఆత్మను దర్శనాది 
కర్పరూపంగాను మార్చివేస్తాయి. యోగాన్ని గూర్చి కఠోపనిషత్తు ఇలా చెబుతున్నది. 
“యదా పంచావతిష్టంతే జ్ఞావాని మవపా సహ బుద్దిశ్చ వ విచేష్టతి తమాహుః పరమాం గతిం 
తాం యోగమితి మన్యన్తే ప్లిరామిండగ్రియధారణాం అప్రమత్తన్తదా భవతి యోగో హీ (कस 
పంచేంద్రియాలను మనస్సుతోపాటు సుస్థిరపరచాలి. బుద్ది చేష్టారహితమై 
ఉండాలి. అనగా చిత్త వృత్తులను నిరోధపరచాలి. పరమగతికి చిత్తం చేరుకోవాలి. 
ఆప్పుడు ఆ యోగి (ప్రమాద రహితుడై శుద్దపరమాత్మస్యరూపంలో ఆవస్థితుడవుతాడు. 
యోగం (ప్రభవస్థానమూ అవ్యయస్థానమూ కూడా, “పర్వ ద్వారాణి పంయమ్య మనో 


50 గజేంద్రమోక్షము 


హృది నిరుధ్యచ మూరాధాయాత్మన: ప్రాణమాస్టితో యోగధారణమ్‌” (గీత 8-12) ఓ 
అర్షునా! సకలేం(ద్రియాల ద్వారాలను బంధించి, అనగా ఇంద్రియ విషయాలను 
అరికట్టి మనస్సును హృద్దేశంలో స్థిరపరచి (ప్రాణాన్ని (బ్రహ్మరం(ధ్రంలో స్టాపనం 
చేయడం యోగధారణమని శ్రీముఖోక్తి. > ~ పదావలంబనము అనగా 
మోక్షప్రాప్తి. ఆ దశలో జీవుడు సమాధిగతుడై నిస్తరంగ పదప్రాప్తిని పౌంది 
పర(బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తాడు. 

ఆ.వె. వన గజంబు నెగుచు వనచారి( బొడగని వనగజంబ కాన వ(జిగజము 

వెల్లనై సురేం(ద్రు వేచి సుధాంధులు పట్ట బట్టనిక బయలు (>०८इ 
టీ; వనగజంబు = అడవి యేనుగు అయిన గజేంద్రుని, నెగుచు = బాధించు, వనచారిన్‌ 
= జలసంచారియైన మొసలిని, పొడంగని = చూచి, వ[జ్రిగజము = దేవేంద్రుని ఐరావతగజము; 
వన గజంబె కాన = (అదియు) జలమునందు పుట్టిన ఏనుగే కాబట్టి, (భయపడి) 32 = 
తెలతెలబోయినదై (వివర్లత నొందినదై) సురేంద్రున్‌ = దేవేంద్రుని; వేచి = పడవేసి, సుధాంధులు 
= దేవతలు; పట్టన్‌ = పట్టు కొనుటకు యత్నింపగా; పట్టనీక = పట్టనీయకుండగా, బయలు (ప్రాకె 
= అకొశమున (ప్రాకి పోయెను. 

తా: ఈ విధంగా మొసలిచేత బాధింపబడుతున్న వనగజమైన గజేంద్రుని 
దైన్యాన్ని చూచి, ఇంద్రుని ఐరావతగజము తానును వన గజమే కాబట్టి (నీట 
బుట్టినది) తెల్లబోయి, పైనున్న దేవేం[ద్రుని పడవేసి, దేవతలు పట్టబోయినప్పటికి 
దొరకకుండా భయపడి ఆకాశవీధులవెంట పరుగెత్తింది! 

उ మనగా అడవి ~ నీరు అని రెండర్భాలున్నవి. కనుక 'వని శబ్దాన్ని 
శ్రిష్టశబ్దమంటారు. వనగజము = అడవి ఏనుగు అనీ, నీటియందు పుట్టిన ఏనుగు 
ఐరావతగజమని రెండర్జాలు. వనచారి = 'జలములందు సంచరించునది మొసలి 
అని అర్థము. ఇం|ద్రుని ఐరావతమునకు శ్యేతగజమని (ప్రసిద్ది. కాగా వనగజమైన 
గజేంద్రుడు మొసలి చేత బహువిధాలుగా బాధింపబడటంచూచి వనంలోనే 
జన్మించినదైన్‌ ఐరావతగజం భయపడి తెల్లతెల్లబోయిందనీ, వివర్లమయిందనీ 
ఇచ్చట హేతువు ఊహింప బడింది. ఐరావతానికి గల సహజమైన తెల్లదనం 
అపహ్నవింపబడింది, అపహ్నవం అంటే కప్పిపుచ్చడమని అర్థం. “దీనికి ముఖ 
పృష్ట్రాలలో రెండు వైపుల తోకలున్నాయి. ఇది ఎలాంటి దున్న?” అని ఏనుగును 
చూచి అడిగాడు ఒక పల్లెటూరివాడు నాగరికుణ్ని. “అది దున్నకాదు కాదు, 
ఎనుగుగున్న. ఒకటి తోక రెండవది తొండము అని తెలియజెప్పాడు నాగరికుడు. 


గోపీనయనోత్ప్సలార్చి తవ్యాఖ్య 51 


పల్లెటూరివాడు తొండమని తెలిసీకూడా దానిని “కప్పిపుచ్చి” చమత్కారంగా 
(ప్రశ్నించాడు. “వాగరిక సమధికోన్నతిరిపా మహిషః కోయ ముభయతః పుచ్చ: నహి నహి 
కరికలభో2౭పౌ శుండాదండో౭య మన్య వ తు పుచ్చమ్‌”. 
ఐరావతం శ్వేతగజం. దానికి నాలుగుదంతాలు. సము(ద్రమథనంలో ఉద్భవించిన 
పధ్నాలుగు రత్నాలలో ఐరావతమొకటి. ఆది ఇంద్రుని వాహనం. శ్రీకృష్ణ దేవేం[ద్రుల 
యుద్దంలోను, వృత్ర ఇం(ద్రుల యుద్దంలోను ఐరావతం గరుత్మంతునిచేతను, 
వృత్రాసురునిచేతను పరాజితమయిందని శ్రీమద్భాగవత కథనం, 
ఉ. ఊహ కలంగి జీవనపు టోలమునంబడి పోరుచున్‌ మహో 
మోహాలతానిబద్దపదమున్‌ విడిపించుకొవంగ లేక వం 
దేహము బొందు దేహిక్రియ దీవదశవన్‌ గజముండె భీషణ 
గ్రాహదురంతదంతపరిఘట్టితపాదభురాగ్రశల్యమై 
టీ : ఊహ కలంగి = బుద్ది కలత చెంది; జీవనము + ఓలమునం బడి పోరుచున్‌ = నీటి 
మరుగున పడి పోరాడుచు, జీవితపు క్లేశములో పడిపోరాడుచు, మహా మోహలతా = గొప్పదైన 
అజ్ఞానమను తీగచే, నిబద్ద = కట్టబడిన, పదమున్‌ = పాదమును; స్థానమును; విడిపించుకొనంగ 
లేక, సందేహము పొందు = తన భవిష్యత్తును గూర్చి శంకించు, దేహి(క్రియ = (लत, గజము 
= (మన కథానాయకుడైన) గజేంద్రుడు: భీషణ = భయంకరమైన; (గ్రాహ = మొసలి యొక్క 
దురంత = చేటు కలిగించు, దంత = కోరలచే, పరిఘట్టిత = గట్టిగా కరవబడిన 
పాదభఖుర+అ(గ్రశల్యమై = కాలి గిట్టలపై యెముక కలదై, దీనదశన్‌ = దీనావస్థలో, ఉండెన్‌. 
తా : బుద్ది (భ్రమించి సంసారక్లేశంలో పడిపోరాడుచు, అజ్ఞానపాశంతో 
బంధితమైన తన స్థానాన్ని విడిపించుకోలేక ప్రాణాపాయాన్ని శంకిస్తూ ఖిన్నుడైన 
జీవివలె గజేం('ద్రము భీషణమైన ఆ మొసలి కర్కశపు నోటి పట్టునుండి తనకాలిని 
విడిపించుకోలేక దయనీయమైన స్థితిలో ఉన్నది 
కాళ్లలో శక్తి సన్నగిల్లిన దనగా మరణాసన్నమైనట్లే భావించాలి. 
వ. ०९९००००८ 
తా: ఈ విధమైన దీనావస్థలో నిమగ్నమయినదై. 
కం. అలయక పాలయక వేసట నొలయక కరి మకరితోడ నముద్దండత రా 
త్రులు సంధ్యలు దినపంబులు సలిపెన్‌ బోరొక్క వేయి సంవత్సరముల్‌ 
టీ : కరి = గజేంద్రుడు; ఆలయక = విసుగుచెందక; సాలయక = చెనుడీయక; వేపటన్‌ 
ఒలయక = (శ్రమము పొందక; మకరితోడ = మొసలితో, రాత్రులు, (ఉభయ) సంధ్యలు, 
దివసంబులు = పగళ్ళు (ఇట్లు) ఒక్క వేయేండ్డు; ఉద్దండతన్‌ = అధికముగా పోరు సలిసెను, 


52 గజేంద్రమోక్షము 


తా: ఈ విధంగా గజేంద్రుడు విసుగు విరామం లేకుండా, అలపు సొలపు 
లేకుండా మొసలితో దివారా!త్రాలు, ఉభయ సంధ్యలు నిరంతరం ఒక వేయి 
సంవత్సరాలు వెనుదీయక పోరాడినాడు. 
బహుదీర్ణకాలమని చెప్పడానికి “సమాః నహస్రం” అని సంస్కృతమూలంలో 
ఉంది. ఇట్టివి అత్యుక్తులుగా అభియుక్తులు (గ్రహిస్తారు. ఏనుగు స్థ్రలచరము. 
మొసలి జలచరము ఏనుగు జలాశయంలోనికి దిగితే మొసలి పట్టుకొంటుంది. 
అప్పుడది దుర్భలమవుతుంది. ఈ సంసారమనేది ఒక సరోవరం. జీవుడు 
గజేంద్రుడు. ఆ సరోవరంలోనికి జీవుడు దిగి కాలమనే మొసలిచేత పట్టుబడ్డాడు. 
సాంసారిక సుఖాలలో ఆసక్తుడైనవాడు కాలాన్ని గమనించడు. ఇక్కడ జీవుడు 
గజేంద్రుడు. అతనిది మందబుద్ది. అదీకాక, అతడు అతికాముకుడు. కామ క్రీడాసక్తుని 
బుద్ది మరీ జడమవుతుంది. అలాంటివాడు కాలమనే మొసలివాత పడటం తప్పుదు. 
సంసారంలోని ఇలాంటి జీవికి కాలానికి పెక్కేండ్లనుంచి పోరాటం (ప్రపంచంలో 
జరుగుతూనే ఉంది. 
శో నమామిమే జ్ఞాతయ ఆతురం గజాః కుతః కరిణ్యః ప్రభవంతి మోచితుం 
గ్రాహణ పొశేన విధాతురావృతో =ప్యహం చ తం యామి పరం పరాయణమ్‌ 
తా: ఈ మొసలి విధాతృని పాశమే. దిని బారిబడి నేను ఆతురుడ 
నవుతున్నాను. నాతో సమమైన ఏ గజరాజు కూడా ఇట్టి విపత్తునుంచి తప్పించుకో 
జాలదు. ఇక ఈ ఆడయేనుగులు నన్ను విడించడానికి సమర్థమైనవి ఎలా 
అవుతాయి? కాబట్టి నేను (బ్రహ్మాదులకు ఎకైకాశ్రయభూతుడైన సర్వే శృరుణ్ని 
శరణువేడుకొంటాను. 
శ్లో యః కళ్ళ్చనేశో బలినోఎన్తకోరగాత్‌ ప్రచండవేగా దభిధానతో భృశమ్‌ 
భీతం |ప్రపన్నం పరిపాతి యద్భయాత్‌ మృత్యుః ప్రధావత్యరణం తమీమహి 
తా: మృత్యుదేవత చాలా బలశాలి. మృత్యువనే కాలసర్సం (ప్రచండవేగంతో 
తరుముకొని వెంటబడుతుంది. దానికి భయపడినవాడు భగవంతుణ్ని 
శరణువేడుకొంటే ఆ (ప్రభువు తప్పుక అతణ్ని రక్షిన్తాడు. ఆ భగవంతుని భయం 
వలన మృత్యువు కూడా భయపడి పారిపోతుంది. ఆయన అందరికీ ఆ(శ్రయుడు. 
నేను ఆ భగవంతుణ్నే శరణు వేడుకొంటాను. 
మ. పృథుశక్తిన్‌ గజ మా జల(గ్రహముతో( బెక్కేండ్డు పోరాడి సం 
శిధథిలంబై తనలావు - వైరిబలముం జింతించి మిథ్యామనో 


గోపీనయనోత్సలార్భి తవ్యాఖ్య 53 


రథ మింకేటికి? దీని గెల్వు సరి పోరంజాల రాదంచు న 
వ్యథమై యిట్లను బూర్యపుణ్యఫలదివ్యజ్ఞానసంపత్తితోన్‌ 

టీ : పృథుశక్తిన్‌ = అధికమైన సామర్థ్యంతో, గజము = గజేంద్రుడు; ఆ జల(గ్రహముతో = 
ఆ మొసలితో, పెక్కేండ్డు = అనేక సంవత్సరములు, పోరాడి, సంశిథిలంబై = (తన శరీరము) 
సంధులు సడలినదై; తన లావు = తన బలము; వైరి బలమున్‌ = శత్రువైన మొసలి 
బలాధిక్యమును, చింతించి = ఆలోచించి, మిధ్యామనోరథము = గెలుతునన్నట్టి వ్యర్ణమైన కోరిక, 
ఇంకేటికి = ఇక నెందుకు? దీని గెల్వన్‌= ఈ మొసలిని గెలుచుటకు; సరిపోరం జాలరాదు+అంచున్‌ 
= సరిసమానముగా పోరుటకు శక్యము కాదని; అవ్యథమై = వ్యథలేనిదై, పూర్వపుణ్యఫల = 
పూర్వజన్మమునందు చేసికొన్న పుణ్యఫలము వలన కలిగిన, దివ్యజ్ఞాన సంపత్తితోన్‌ = 
దివ్యజ్ఞానమనెడి భగవద్భక్తి భాగ్యముతో, ఇట్లనున్‌ = ఈ విధముగా అనుచున్నది. 

తా : అత్యధికమైన బలంతో గజేంద్రుడు చాలా కాలం మొసలితో పోరాడాడు. 
తన బలం క్షీణించడం, మొసలిబలం ఆధికాధికం కావడం తెలుసుకొన్నాడు. ఇక 
దీనితో పోరాడలేను. వ్యర్ధమైన ఆశ దేనికి? అని పూర్వజన్మ పుణ్యంవల్ల తాను 
పొందిన దివ్యజ్ఞానంతో ఇలా అనుకొన్నాడు. 

దివ్యజ్ఞానమనగా, భగవంతుడు, ఆయన్ను భజించే सरयु = ఆర్థం. 
“వాపుదేవః పర్వమితి” అనేదే దివ్యజ్ఞానం. తత్త్యజ్ఞానం మనుష్యుని పూర్వ స్వభావాన్ని 
మార్శివేస్తుంది. 

దివ్యజ్ఞానం మనుష్యుణ్ని దీనుణ్ని చేస్తుంది. భగవదాశ్రయానికి దారితీస్తుంది. 
అవసానదశలో మనుష్యుడు ఏకాకి అయినప్పుడే అతనిలో యథార్థమైన జ్ఞానం 
జాగృతమవుతుంది. భగవంతుణ్ని శరణువేడుకొంటాడు. నిర్భలులకు బలం 
భగవంతుడే కదా! 

గజేంద్రుడు ఒంటరివా డయ్యాడు. తాను ఇం[ద్రద్యుమ్నుడనే మహారాజై 
ఉన్నప్పుడు అతనికి అభ్యస్తమైన పరమస్తోత్రాన్ని పఠించాడు. దేహాత్మలు (ప్రత్యేక 
జన్మలలో భిన్న భిన్నమైనవిగా ఉంటాయి. ఇం(ద్రద్యుమ్నునిది ఇప్పుడు గజరూపంతో 
కూడిన ఆత్మ కావడంవల్ల పూర్వజన్మ స్మృతి ఉండదు. ఉన్నదంటే అది క్షేత్రజ్ఞుడైన 
భగవంతుని దివ్యపేరణతోనే అయ్యుండాలి. 

గజేంద్రుడు “జవ్మజవ్మాంతరాభ్యాపభక్తిమావ్‌ గరుడధ్య్వజే” అని వామన పురాణం 
చెబుతున్నది. భగవత్స్మరణం తప్పు సర్యారంభాలను పరిత్యజించాడు గజేంద్రుడు. 
భక్తుడు చేసే (ప్రార్థన శబ్దబాహుళ్యంతో కూడినదైతే ఆది కేవలం ఆనుకరణ 


54 గజేంద్రమోక్షము 


మా(త్రమవుతుంది. తీరుబాటుగా కూర్చుండి చేసే ప్రార్థన కూడా అలాంటిదే. 
ప్రార్థన చేసే భక్తునికి (శ్రద్దా విశ్వాసాలుండటం ముఖ్యం. భగవంతుని కృపాళుత్వం 
పట్ట పరమ విశ్వాసం ఉంటే భక్తుణ్ణి తన ఒడిలోనికి చేర్చుకొంటాడు భగవంతుడు 
తల్లిలాగా. 

శ్లో ఏవం వ్యవసితో బుద్దా సమాధాయ మనోహ్పోది 

జజాప పరమం జప్యం ప్రాగ్గన్మన్యనుశిక్షితమ్‌ 

తా : గజేంద్రుడు తన బుద్దిని ఈశ్యరాధీనం చేశాడు. ఏకాగ్రతతో పూర్వజన్మలో 
నేర్చిన పరమస్తోత్రాన్ని జపించాడు. 

గజేం|(ద్రుడు తాను పూర్వజన్మలో ఇం(ద్రద్యుమ్నుడుగా ఉన్నప్పుడు భగవద్ద్యానం 
చేయడం అభ్యసించాడు. అది గజేం!ద్రుడుగా, అనగా మూఢజంతువుగా తాను 
పుట్టినప్పుడు కూడా అప్పటి డైవధ్యానం సంక్రమించింది. ఏ రూపంలో, ఎన్ని 
జన్మలెత్తినప్పటికి భక్తి నశించదు. “కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి” (గీత 9- 
31) అని శ్రీకృష్ణభగవానుడు శపథపూర్యకంగా చెప్పమని అర్జునుణ్ని ఆజ్ఞాపించాడు. 
బహిరంతర మూఢ జంతువైన ఏనుగుగా పుట్టినప్పటికీ అతని పూర్వజన్మలోని 
భక్తికి క్షతి కలగలేదు. 

సాధారణంగా పూర్వజన్మలో చేసినవన్నీ మరుజన్మలో మరచిపోవడం 
జరుగుతుంది. భగవద్భక్తులైన పుణ్యాత్ములకు అలాంటిది జరగదు. నిద్రించి 
లేచినవాడు నిద్రపోయే ముందు చేస్తున్న పనిని మేల్కొన్న తర్వాత మరచిపోకుండా 
ఏ విధంగా చేస్తాడో ఆవిధంగానే పుణ్యాతులైనవారు పూర్వజన్మలో ఆరంభించిన 
యోగాన్ని (భక్తియోగాన్ని) మరుసటి జన్మలో మరవకుండా ఆచరిస్తారు. గీతలో 
శ్రీకృష్ణభగవానుడీ విషయాన్ని కూడా వివరంగా తెలిపాడు. “తత్ర తం బుద్ది 
సంయోగం లభతే పూర్వదైహికం యతతే చ తతో భూయః जतुः కురునందన 
పూర్వాభ్యాపేన తేనైన హ్రియతే హ్యవశో౭పి సః (గీత 6-43, 44) యోగ[భ్రష్టుల 
యింట్లో జన్మించిన యోగభ్రప్పుడు పూర్వజన్మలో తాను ఆర్జించిన యోగజ్ఞానాన్ని 
ఆనాయాసంగా పొంది యోగసిద్దికై ఆ జన్మలో తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అతడు 
తన జన్మ సంస్కారంతో యోగంలో తనకు తెలియకుండానే (ప్రవర్తిస్తాడు. అని 
యోగ మాహాత్మ్యం గూర్చ్భి తెలిపాడు శ్రీకృష్ణభగవానుడు. అదే “పూర్వపుణ్యఫల 
దివ్య జ్ఞాన సంపత్తి”. అవసానకాలంలో భీష్ముడు భగవంతుణ్ని స్మరించాడు. 
కురుపాండవ యుద్దం సమాప్రమయింది. ధర్మరాజ పటాభిషేకోత్సవం కూడా 


[न 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 55 


జరిగింది. ఒకనాడు యురధిష్టిరుడు శ్రీకృష్ణుని మందిరంలోనికి (ప్రవేశించాడు. 
అప్పుడు శ్రీకృష్ణుడు మంచం మీద కూర్చుండి ధ్యానమగ్నుడై ఉన్నాడు. యుధిష్టిరుడు 
శ్రికృష్ణుని క్షేమ మడిగాడు. కాని, శ్రీకృష్ణుడు బదులు పలకలేదు. శ్రీ కృష్ణుడంతగా 
ధ్యానమగ్నుడై ఉండటం చూచి ఆశ్చర్యపడి యుధిష్టిరుడు “ప్రభూ! తాము ఎవరిని 
ధ్యానిస్తున్నారు? దయతో చెప్పండి. నేను మిమ్మల్ని శరణువేడుకొంటున్నాను” అని 
సాష్టాంగ పడ్డాడు. 

అప్పుడు శ్రీకృష్ణుడిలా అన్నాడు. “ధర్మరాజా! శరశయ్య మీదున్న నరశార్ణూల 
సదృశుడైన భీష్ముడు నన్ను ధ్యానిస్తున్నాడు. నేనతణ్ని స్మరిస్తున్నాను. ఈ 
సమయంలో నేను మనస్సు ద్యారా భీష్ముని దగ్గరున్నాను. వేదాలు, ధర్మాలు 
సంపూర్ణంగా తెలిసినవాడు, (బ్రహ్మచారి, గొప్ప ఆనుభవశాలి, కురుకుల సూర్య 
పితామహుడు అస్తమించనున్నాడు. జగత్తులో జ్ఞానసూర్యుడు నిస్తేజుడు కానున్నాడు, 
కాబట్టి నీవు ఆ మహనీయుని దగ్గరకు వెళ్లి, ఆయన ఉపదేశాలను విను” అన్నాడు. 

జీవిత (ప్రారంభం నుంచి భగవన్నామస్మరణ చేసినవానికి ఆంతకాలంలో 
నిర్మలబుద్ది కలిగి, నిశ్చయాత్యుడై, భగవంతుణ్ని స్మరించి ఉత్తమలోకాలకు 
చేరుకొంటాడు. జీవితమంతా సంసార తాపత్రయంతో, ధనసంపాదనమే 
పరమాశయంగా భావించిన గృహవ్రతునికి అవసాన సమయంలో భగవత్‌ స్మరణ 
కలగదు. 

ఒక గృహస్థు కడు వృద్దుడయ్యాడు, ఆతనికి అవసానదశ ప్రాప్తించింది. 
జీవితంలో ఆతడెన్నడు భగవంతుణ్ని స్మరించినవాడు కాడు. మహాస్వార్థపరుడు. 
అతడు మరణోన్ముఖుడయ్యాడు. అతని మంచాన్ని ఎట్టి ఇంటి వరండాలోనికి 
చేర్చారు కుమారులు. ఆ వృద్దుడు మంచం మీద పరుండే వాకిలివైపు సాలోచనగా 
చూస్తున్నాడు. తలెత్తి తన కుమారుల ముగ్గుర్నీ చూస్తున్నాడు. మాట పడి పోయింది, 
తండ్రి తాను దాచిపెట్టిన నిధిని ఎరుక పరచడానికి (ప్రయత్నిస్తున్నాడనుకొన్నారు 
కుమారులు. ఆయన నోటివెంట ఒక్క మాట వస్తే బాగుండుననుకొన్నారు. వైద్యుని 
దగ్గరికి పరుగెత్తారు. “వెయ్యి రూపాయల మందున్నది. అది ఇస్తే మీ తండ్రి 
ఒక్కమాట మా(త్రం పలుకగలుగుతాడ"ని వైద్యుడు చెప్పాడు. వెయ్యి రూపాయలూ 
ఇచ్చి వైద్యుణ్ని తోడ్కొని వచ్చి, ఆ మందు ఇప్పించారు. ఆ మందు ప్రభావంతో 
ఆ తండ్రి ఒక్క మాటే పలికాడు. ఆది ఇది : “ఒరే! వాకిట్లో కుక్క చీపురుకట్టను 
అలా పాడుచేస్తూ ఉంటే చూస్తూ ఊరకుంటారేమిటిరా” అని. మొగం వేలవేసి కన్ను 


56 గజేంద్రమోక్షము 


మూశాడు వృద్దుడు. అతడు జీవితంలో ఎన్నడూ భగవద్ద్యానంలో అయిదునిమిషాలు 
కూడా గడపినవాడు కాదు. కాబట్టి, చచ్చే సమయంలో కూడా సంసారతాప(త్రయాన్ని 
విడువలేక పోయాడు. “ముసలితనం ముప్పునందు కాలకింకరులు ముంగిట్స్‌కి 
వచ్చిన వేళ నీ స్మరణకల్లునొ కల్లదొ నాటికిప్పుడే తప్పక సేతు మీ భజన” అని 
భావించి ముందు జాగగ్రత్తపడిన రామదాసాది భక్తులెందరో ఉన్నారు. 

భగవంతుడు తన సృష్టిలో ఏ జీవికి (ప్రసాదింపని వాక్కును మనుష్యునికి 
అనుగ్రహించాడు. భగవద్దుణ కీర్తనానికి వాక్కును ఉపయోగించక దానిని వ్యర్థం 
చేయడం పశుత్య్వమవుతుంది. తన జిహ్వను భగవన్నామోచ్చారణకు ఉపయోగించిన 
` వాడు మోక్ష నిశ్రేణిని ఆరోహింపగలుగుతాడు. “జిహ్వాం లబ్బాపి యో విష్ణుం కీర్తనీయం 
న కీర్తయేత్‌, లబ్బాపీ మోక్షనిశ్రేణిం స నారోహతి దుర్మతిః” జిహ్వ గలిగిన మనుష్యుడు 
కీర్తనీయుడైన శ్రీకృష్ణుని కీర్తించని కుత్సిత దుర్చుద్ది గలవాడు మోక్షమనే నిచ్చెన 
దగ్గరలో కలవాడైనప్పటికి దానిని ఎక్కడానికి అసమర్షుడవుతాడు. 

భగవంతుని యెడ భక్తి శ్రద్దలు కలగడం భగవత్కృపమిదనే ఆధారపడి ఉంటుంది. 
భగవత్కృప లేనిదే మనుష్యునికి భగవన్నామం మిద విశ్వాసం, (శ్రద్ద కలుగవు. 
కాబట్టి భక్తి ఉన్నా లేకపోయినా మనుష్యుడు తన జీవన (ప్రారంభంనుండి 
భగవన్నామాన్ని అభ్యసించాలి. తద్వారా భక్తిని గడించాలి. తన జీవిత (ప్రారంభ 
కాలంనుంచి భగవన్నామోచ్చారణను అభ్యసింపనివాడు మృత్యు సమయంలో 
భగవన్నామాన్ని ఉచ్చరించడం బహుకఠినమవుతుంది. శ్రద్ధాభక్తులతో భగవన్నామాన్ని 
ఉచ్చరించేవాడు తన మరణసమయంలో భగవన్నామోచ్చారణ చేసి జనన మరణ 
చక్రం నుంచి తప్పుకోగలుగుతాడు. జీవిత పర్యంతము భగవన్నామాన్ని 
ఉచ్చరింపనివాడు భగవత్కృపచే మరణ సమయంలో వివశుడై “నారాయణ” అని 
ఉచ్చరిస్తే అతని పాపాలన్నీ క్షయమవుతాయనీ, అంతేకాక, అతడు భగవత్‌ 
సాయుజ్యాన్ని పాందుతాడనీ అజామిళోపాఖ్యానం సాక్ష్యమిస్తున్నది. “అంతకాలే చ 
మామేవ స్మరమ్మక్యా కళేబరం, యః ప్రయాతి స మద్భావం యాతి నాస్యత్ర సంశయః"(గీత 8- 
5) “మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరత్యాగం చేసినవాడు నా స్వభావాన్ని 
పొందుతాడు. ఇందు సంశయం లేదని శ్రీకృష్ణభగవదుక్తి.' ఆదిభరతుడు తన 
ప్రియమైన మృగాన్ని స్మరిస్తూ చనిపోయాడు. తత్ఫలితంగా అతడు మృగ 
సజాతీయాకారుడై మరల జన్మింపవలసి వచ్చింది. 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 57 


భగవన్నామస్మరణం ఆబాల్యం నుంచే మనుష్యుడికి అభ్యాసం కావాలి. ఆలా 
అది అభ్యస్తమైనప్పుడే మరణ సమయంలో భగవంతుణ్ని స్మరించి, ధ్యానించి, 
కీర్తించి భగవదను(గ్రహాన్ని 206 ఉత్తమగతికి చేరుకొంటాడు. లేదా తాత్కాలికంగా 
మృత్యువును తప్పుకోగలుగుతాడు. భగవన్నామోచ్చారణతో మరణించడం జీవించడం 
కంటె సౌభాగ్యమవుతుంది. జీవిత (ప్రారంభం నుంచి భగవన్నామోచ్చారణం 
అభ్యాసం లేనివానికి మరణ సమయంలో అది స్ఫురణకు రాదు. మనుష్యుడు తన 
సమగ్ర జీవితంలో (శ్రద్దా భక్తి పూర్వకంగా భగవన్నామాన్ని ఉచ్చరించినవాఢడైతే 
అతడు జనన మరణ చ(క్రం నుంచి (ఆవాగమనచక్రం) నిశ్చయంగా బయటపడతాడు. 
ముక్తి పొందుతాడు. ముక్తి కోరిన మనుష్యుడు భగవదను(గ్రహషప్రాప్తికి లేచే 
టప్పుడు, కూర్చున్నప్పుడు, పరున్నప్పుడు, మేల్కొన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, 
తిరుగుతున్నప్పుడు, తింటున్నప్పుడు - (ప్రతి అవస్థలోను భగవన్నామాన్ని సర్వదా 
ఉచ్చరిస్తూ ఉండవలసిందే. ఆతనికి భగవత్సాంగత్యంతో సర్వకాలమూ 
సుకాలమవుతుంది. “కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంత రద్ర్యైవ మే విశతు మానపరాజ 
హంసః, ప్రాణ ప్రయాణ సమయే కఫవాత कुः కంఠావరోధనవిధౌ స్మరణం కుత స్తే 
వార్హక్యంలో కఫవాత పిత్తాది దోషాలవల్ల “కృష్ణ ఆని మరణ సమయంలో 
ఉచ్చరించడానికి వీలు కాక పోవచ్చు. నా మనస్సనే రాజహంసను ముందుగానే నీ 
చరణపంజరంలో బంధిస్తున్నా నన్నాడాక భక్తుడు. మరణ సమయంలో భగవంతుని 
స్మరించడానికి మనస్సు నిర్మలంగా ఉండదు. “ప్రభూ! మరణ సమయంలో నా 
మనస్సును నిర్మలంగా ఉంచు. అదే పదివేల”'ని వేడుకొన్న భక్తులు కూడా ఉన్నారు. 
మనస్సు నిర్మలంగా ఉంటే అభ్యస్తమైన హరినామకీర్తనను మరణ సమయంలో 
పునశృ్ళరణ చేసుకోవడానికి వీలవుతుందని వారి ఆశయం. 

పై పద్యంలో “అన్యథమై యిట్లను పూర్వపుణ్య ఫల దివ్యజ్ఞాన పంపత్తితోన్‌” అని 
ఉండగా ఎవరో “సవ్యథమై” అది దిద్ది శరణాగతి తత్తానికి న్యూనత కల్పించారు. 
పూర్వ పుణ్య ఫల దివ్యజ్ఞానం కలిగిన తర్వాత వ్యథ ఉంటుందా? ఉంటే అది 
దివ్యజ్ఞానం ఎలా అవుతుందో దిద్దినవారు ఆలోచింపలేక పోయారు. 

గజేంద్రుడు మొసలితో పోరాడి పోరాడి అలసిపోయి, ఇక దానిని జయింపలేనని 
నిశ్చయించాడు. ఇక తాను (బ్రతికిబజయట పడటం అనేది భగవంతుని చేతిలోనే 
ఉన్నది. ఆయనకు శరణాపన్నుడను కావడం (శ్రేయస్కరమనుకొన్నాడు. ఆదే అతని 


58 గజేంద్రమోక్షము 


దివ్యజ్ఞానం. వ్యథాభారాన్ని వదలివేశాడు. భగవంతుని దీనదయాళుత మీద, 
శరణాగత వత్సలత మీద విశ్వాసం ఉంచాడు. అట్టి విశ్వాసం గజేం(ద్రునికి కలగడం 
అనేక జన్మలనుండి అతడు చేసిన పుణ్యకర్మల భగవత్‌ స్మరణల ఫలితం. 

భక్తి ఆయాససాధ్యం. (ప్రపత్తి అనగా శరణాగతి ప్రబల విశ్వాసానికి చెందింది 
కావడం వల్ల అది > चुत సాధ్యమవుతుంది. భగవంతుడు శరణాగత వత్సలుడు. 
దీన దయాళువు. అనే నిశ్చయజ్ఞానం - విశ్వాసం కలిగిన తర్వాత అన్యావలంబనం 
పట్ల ఆసక్తి ఉండదు. ఏ పాపం వల్ల తనకు ఏనుగు జన్మ ప్రాప్తించిందో ఆ పాపం 
శరణాగతి వల్ల పటాపంచలై పోతుంది. అంతటి పాపమే తొలగిపోయినప్పుడు ఇక 
వ్యథ దుఃఖమూ తాపమూ శరణాగతునిలో నిలువ లేవు. ఆనందమయుడైన 
భగవంతుని అండ జేరినప్పుడు తాపం ఎలా ఉండగలుగుతుంది? పాపతాపాొది 
వ్యథలు విషయసుఖాలను ఆశ్రయించి ఉంటాయి. వాటితో విషయాశ్రితులైన స్రీ 
పురుషుల హృదయాలు తప్త మవుతుంటాయి. భగవంతునికి శరణాపన్నుడైనవాడు 
పరమశాంతిమయ ప్రసన్న శీతలతా సామ్రాజ్యంలో (ప్రవేశించినవాడవుతాడు. 
అక్కడ వ్యథా దుఃఖ తాపాలకు (ప్రవేశంఉండదు.“మా మేకం శరణం వ్రజ, అహం త్వా 
సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి - మా శుచః" (గీత 18-66) “నన్ను సర్వజ్ఞనిగా, సర్వశక్తి 
మంతునిగా, పరమకారుణికునిగా, వాత్సల్యనిధిగా విశ్వసించి నన్నాక్కని 
శరణువేడటమే ఉపాయంగా నెంచి శరణాగతుడవు అగుము. “త్వాం” అల్పజ్ఞాడవు, 
అల్ఫశక్తిమంతుడవు అగు నిన్ను సర్వపాపాలనుండి మశత్రాప్రికి విరోధులైన సకల 
విషయాలనుండి తొలగించి నిన్ను రక్షిన్హాను. ఫల సంశయాదులకు చెందిన దుఃఖం 
విడిచి పెట్టు" అని (ప్రబోధించాడు శ్రీ కృష్ణభగవానుడు. “ప్రభుః సర్వసమర్గో హి తతో 
నిశ్చింతతాం వ్రజేత్‌' శ్రీకృష్ణ భగవానుడు సర్వ్యసమర్షుడు కాబట్టి భక్తుడు నిశ్చింతుడై 
ఉండాలి. శరణాగతునికి వ్యథ విషాదం శోకాదులు ఉండవు. అతడు చేయవలసిన 
పని కూడా ఉండదు. అతని సకల కార్యాలు భగవంతుని కృపాశక్తిచే వాటంతట 
అవే నెరవేరుతుంటాయి. శరణాగతి చేయడంలో నిబంధనలు ఏవీ లేవు. కాని, “హే 
కృష్ణ! హే నాథ! నేను నివాణ్ని, నీ శుభ చరణాలను ఆ(శ్రయించినవాణ్ని. దీనుణ్ని. 
హీనుణ్ని. పాపిని. అపరాధిని. సాధనాహీనుణ్చి. మలినబుద్దిని. నీ కృపను నమ్మినవాణ్ళి. 
నీ సౌలభ్యాన్ని, నీ వాత్సల్యాన్ని ఆధారంగా చేసుకొని నా భారం నీ మీద 
ఉంచుతున్నాను” అని భరన్యాసం చేయవలసి ఉంటుంది. 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 59 


కుంతీదేవి జీవితమంతా వ్యథాభరితమే. ఎన్నెన్నో సంకటాలను దుఃఖాలను 
సంయమంతో భగవద్దానంతో పోగొట్టుకొన్న సహనశీల. ఆమె తనకు నిరంతరం 
విపత్తులనే ఇమ్మని శ్రీకృష్ణుణ్ని (ప్రార్థించింది. “విపదః వమ్మ వః శశ్వత్‌, తత్ర తత్ర 
జగద్దురో, భవతాం దర్శనం యత్‌ స్యా, దపువర్భవదర్శవమ్‌”. ((శ్రీమద్భా 1-8-25) హే 
జగద్గురో! సర్వావస్థలలోను సకల విపత్తులు నాకు కలిగిస్తూ ఉండు. పునర్జన్మ 
లేకుండా చేసేటటువంటి నీ దివ్య మంగళరూప సందర్శనం నాకు నిరంతరం 
ప్రాప్రమవుతుంది. నీ దర్శనం |ప్రాప్తించినవారికి పునర్జన్మ ఉండదు. లోకంలో దుఃఖ 
మనుభవింప వలసిన పనీ ఉండదు. అందుచేతనే కుంతీదేవి విపత్తులనే 
సంపత్తులనుగా స్వీకరించింది. అనుక్షణం స్మరిస్తూ శ్రీకృష్ణ దర్శన భాగ్యం 
పొందటంతోపాటు సంసార దుఃఖ నివృత్తిని పొందింది. కుంతీదేవి ముఖ్య లక్ష్యం 
శ్రీకృష్ణ దర్శనం, తన్నామస్మరణమే. ఆనుషంగిక ఫలంగా పొందినది దుఃఖనాశనం. 
శా ఏ రూపంబున దీని तम నిట మీటే వేల్సు(జింతింతు నె 
వ్యారిం జీరుదు నెవ్వరడ్డ మి(క వివ్వారి ప్రచారోత్తమున్‌ 
వారింపందగువార లెవ్వ రఖిలవ్యాపారపారాయణుల్‌ 
లేరే? (మొక్కెద దిక్కు మాలివ మొ జాలింపన్‌ (బ్రపుణ్యాత్మకుల్‌ 
టీ : ¢ రూపంబున = 9 విధముగా, దీనిన్‌ = ఈ మొసలిని, గెల్తును? ఇటమీదన్‌ = ఇటుపై, 
ఏ వేల్సున్‌ = ఏ దేవుని, చింతింతున్‌ = ధ్యానింతును? ఎవ్యారిన్‌ = (సహాయపడుటకు ఏ దేవుని) 
ఎవరిని, చీరుదున్‌ = పిలుతును?, ఇక, ఈ +వారి (ప్రచారోత్తమున్‌ = నీట సంచరించు 
మేటియగు ఈ మొసలిని, వారింపన్‌ తగువారలు = నివారింపగలవారు; ఎవ్వరు? ఆభథిల వ్యాపార 
పారాయణుల్‌ = సకల కార్యములందు (సాయపడుటకు) ఆసక్తులైనవారు; ప్రపుణ్యాత్మకుల్‌ = 
విశేష పుణ్యముగలవారు; దిక్కుమాలిన = నిరాశ్రయుడనైన నా యొక్క, మొజన్‌ + ఆలింపన్‌ 
= మొర వినుటకు, లేరే = లేనేలేరా? (ఉండ కుండరు. తప్పక యుందురు. వారికి) (మొక్కెదన్‌ 
= సాష్టాంగముగా (మొక్కెదను. 
తా: ఇక ఏ విధంగా ఈ మొసలిని గెలువ గలుగుతాను? సహాయపడమని 
ఏ దేవతలను ప్రార్థింపను? ఎవరిని పిలువను? బలిష్టమైన ఈ మొసలిని 
నివారించేవారే లోకంలో లేరా? నన్ను దయతో ఉద్దరించే పుణ్యాత్ములకు ఈ 
లోకంలో కొదువా? ఏమి? ఈ అనాధథుని మొరను ఆలింపుమని ఆ దయామయులకు 
(మొక్కుతున్నాను. 
గజేంద్రుడు మహాబలిష్టమైన ఆ మొసలిని గెలువలేననే నిశ్చయానికి వచ్చాడు. 
తానిప్పుడు దిక్కులేనివాడు. దిక్కులేనివానికి దైవమే దిక్కు. ఇక ఏ దేవుణ్ని 


60 గజేంద్రమోక్షము 


(ప్రార్థించాలి. యమపాశంలాగా, కాల సర్ఫంలాగా తనను పట్టిన ఈ మొసలికి భీతి 
పుట్టించి దీని పీడను తొలగించే సమర్థుడైన దేవుడెవరు? ఆలోచించాడు గజేంద్రుడు. 
పూర్వపుణ్యఫల దివ్యజ్ఞానం స్ఫురించింది. “భీషాస్మాత్‌ వాతః 558 - భీషో దేతి సూర్యః 
- భీషాస్మా దగ్గి శేంద్రశ్ళ మృత్యు ర్లావతి పంచమ ఇతి” తైత్తిరీయోపనిషత్తు. ఎవనికి 
భయపడి గాలి ఏస్తున్నది. ఎవనికి భయపడి సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎవనికి 
భయపడి. ఆగ్ని ०६०८ తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఎవనికి భయపడి 
మృత్యువు పరుగెత్తుతున్నది. ఆ సర్వలోక నియంత సర్వేశ్వరేశ్యరుడు నాకు దిక్కు. 
అతణ్ని (ప్రార్టిస్తాను. అతనికి (మొక్కుతాను. అతడే నాకు శరణ్యము అని 
గజేంద్రుడు నిశ్చయించాడు. గతజన్మ సృతివలననే అతనికి శరణాగతరక్షకుడైన 
శ్రిమన్నారాయణుని శరణు వేడుకోవలయునను నిశ్చయజ్ఞానం కలిగింది. 

ఇట్టి నిశ్చయజ్ఞానము కలుగుటకు కారణం ఏమిటి? గీతలో శ్రీకృష్ణభగవానుడు 
“సర్వస్య చాహం హృది సన్నివిష్టఃి (15-15) “సకల జీవుల హృదయాలలో ఆత్మగా 
చొచ్చినవాడను నేను” అన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహాదుణ్ని “९8 బుద్ది గురువులు 
ఉపదేశింపలేదు కదా. మరి నీ కెవరివల్ల ఇలాంటి బుద్ది కలిగింది?” అని అడిగాడు. 
అప్పుడు (ప్రహ్లాదుడు “శాస్తా విష్ణు రశేషన్య జగతో యో హృది స్థితః, తమృతే సరమాత్మానం 
తాత! కః కేన శాస్యతే” (శ్రీవిష్ణు. పు. 1-17-20) “తండ్రీ! భగవంతుడు అంతర్యామిగా 
లేని పదార్థము ఒక్కటీ లేదు. అతడు శృత్రువగు నీలోను, భక్తుడనగు నాలోను 
సమముగా ఉండి మనలను కర్మానుగుణముగా, సద్బుద్దినో దుర్చుద్దినో పుట్టించి 
ప్రవర్తింపజేస్తున్నాడు” అని చెప్పాడు. 

“యమో వైవస్వతో రాజా యస్త వైష హృది స్థితః” మ నుస్ఫృతి. ప రమాత్మ సూక్ష్మాతి 
సూక్ష్మ పదార్థాలలో కూడా (ప్రవేశించి ఉండదగినంత సూక్ష్మంగా ఉంటాడనీ 
ఆయన ప్రవేశాన్ని నిరోధింపగల పదార్థమేదీ లేదనీ, ఆయన అన్నిటిలోను 
అంతర్యామిగా ఉంటాడనీ మనుస్ఫృతి చెబుతున్నది. 

స్మృతి అనగా పూర్వము అనుభవించినదానికి చెందిన అనుభవ సంస్కారం వల్ల 
పుట్టిన జ్ఞానము. అదే పూర్వపుణ్యఫలదివ్యజ్ఞానసంపత్తి, 

గజేంద్రుడు గతజన్మలో ఇం(ద్రద్యుమ్నుడను ఒక మహారాజు. మహానిష్టతో, 
ఏకాగ్రతతో భగవంతుణ్ని ఆరాధించిన పుణ్యాత్ముడు. ఇప్పుడు శాపగ్రస్తుడై 
గజరాజాగా జన్మించాడు. కాని, గజజన్మ కలిగినప్పటికీ అతని భక్తి నింపలేదు. | 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 61 


“న మే భక్తః ప్రణశ్యతి” (గీత 9-31) భక్తుడు ఎన్ని జన్మలెత్తినను ఆతనికి పట్టుబడిన 
భక్తి మాత్రం నశింపదు. అతడెప్పటికైనా ధర్మాత్ముడవుతాడు. భగవద్భజనైక 
మనస్కుడవుతాడు. అగస్త్యుని శాపం ఇంద్రద్యుమ్నుణ్ని కుంజర యోనిలో 
జన్మింపజేసినప్పటికిని అతని భక్తిని మాత్రం మరుగుపరచలేకపోయింది. భగవంతుడు 
న్యాయకారి మాత్రమే కాదు, పరమకృపాళువు కూడా ఆని ఈ కథావసానంలో 
(గ్రహిస్తాము. భగవంతునికి భయపడి దేవతలందరు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. 
కానీ, భగవంతుడు అంత భయంకరుడు కాడు. ఆయనిది భీకరరూపం కాదు. 
సౌమ్య సౌశీల్య సౌగంధ్య సౌెకుమార్యలావణ్య యౌవనాద్యనంత గుణనిధి దివ్య్వరూపుడు. 
ఆ(శ్రిత వాత్సల్వైక జలధి. శరణాగత రక్షకుడు. దీన దయాళువు. ఆయనకు 
సూర్యాదిదేవతలు భయపడతారు. కాని, ఆయన తన తల్లి యశోదకు భయపడతాడు. 
ఆయన యొక్క సభయతా నిర్భయతలు జీవుణ్ని ఉద్దరించే సాధనాలవుతాయి. 
యుధిష్టిరుని తల్లి కుంతీదేవి తన మేనల్లుడైన కృష్ణుణ్ని చూడటానికి నందుని 
యింటికి వచ్చింది. నందగృహంలో ఎందరో గోపికలు గుమిగూడి ఉన్నారు. వారి 
మధ్య శ్రీకృష్ణుడు భయపడుతూ కళ్ళు నులుముకొంటూ కజ్జలపంకిలా(శ్రువులు 
స్రవిస్తూ యశోదవైపు పులుకుపులుకున చూస్తూ ఆమె చేతిలో ఉన్న తాడును చూచి 
తలవంచుకొని నిలబడ్డాడు. ఆలా ఉన్న కృష్ణుణ్ని చూచి కుంతీదేవి ఒక గోపికను 
అడిగింది. “యశోదమ్మ ఈ చక్కని బాలుణ్ని ఎందుకు కొట్టింది?” అని. “అమ్మా 
ఈ పిల్లవాడు చాలా కొంటెవాడు. అంత పెద్ద పెరుగుకడవను పగులగొట్టివేశాడు” అని 
ఆమె చెప్పింది. కుంతి ఒకానొక సమయంలో శ్రీకృష్ణభగవానుణ్ని స్తుతిస్తూ “క్రీ 
కృష్ణా! నిన్ను చూస్తే భయం కూడా భయపడి పారిపోతుంది. కొనీ, నీవు పెరుగు 
కడవ పగలగొట్టిన నేరానికి నీ తల్లి నిన్ను బంధించినప్పుడు నీవు భయంతో 
హడలిపోయావు. నీ కళ్ల వెంట కజ్జల మలినా(శ్రువులు చెంపల మీదుగా జారాయి.” 
ఏమి ఆశ్చర్యం! ఆ విధంగా శ్రీకృష్ణుడు తన వాత్సల్యరసవైచి(త్రిని యశోదచేత 
ఆస్వాదింపజేశాడు. కుంతీదేవి ఆనాటి బాలకృష్ణుని లీలను స్మరించి విమోహితురాలు, 
విస్మితురాలు అయింది. ఎవనికి కాలుడుకూడా భయపడతాడో ఆతడు తల్లికి 
భయపడ్డాడు. “గోప్యాదదే త్వయి కృతాగపి దామ తావడ్స్‌ యాతే డృశాత్రకలిలాంజవవంబ్రమాక్షమ్‌, 
నక్రం విఏీయ భయభావనయా స్టితస్య, సా నాం విమోహయతి భీరపి యద్బిభేతి”. (శ్రీనుద్భా 1- 
8-31) “ఇదానీం సా మాం విమోహయతి” అని తలపోస్తూనే ఉన్నది కుంతి. “భీషాస్మాద్యాతః 


62 గజేంద్రమోక్షము 


సవతే” అని (శ్రుతులు పేర్కొన్న శ్రీకృష్ణభగవానుని భీతిని పోతనగారు ఎంతచక్కగా 
వర్లించారో చూడండి. కుంతి ప్రార్థనలోనిదీ పద్యం. “కోవముతోడ నీవు దధికుంభము 
+ సేయుచున్నచో గోపిక ద్రాటగట్టిన వికుంచిత సాంజన బాస తోయ ధారాపరిపూర్ణవ క్రము( 
గరంబుల( బ్రాముచు వెచ్చ మార్చుచుం బాప(డవై నటించుట కృపాపర! నా మది 
జోద్యమయ్యెడిన్‌” కుంతి యాదవసస్తీ. యాదవులు, యశోదాది గోపస్తీలు 
శ్రీకృష్ణచేతస్కలు. అంతర్ముఖులైన భగవత్సేవాభిలాషిణులు. భగవత్రాప్తికి భక్తి 
ప్రముఖసాధనమని లోకంలో అందరు అంగీకరిస్తారు. కాని, (వ్రజవాసినులైన 
గోపికలకు భగవత్రాప్తి ముందుగా జరిగింది. భక్తి ఆ తర్వాత అబ్బింది. సాధనంతో 
సాధ్యం సిద్దిస్తుందని నియతంగా చెప్పడానికి వీలులేని అపారవాత్సల్యజలనిధి, 
పరమకృపాసింధువు శ్రీకృష్ణుడు. ఆయనిది అనుగ్రహమార్గము. అదే భగవన్మార్గము. 
అదే స్వతంత్ర భక్తి మార్గము. “యస్య స్మృత్యా చ నామోక్యా తపోయజ్ఞ క్రియాదిషు, 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో నందే త మచ్యుతమ్‌” “ఎవని స్వరూపాన్నీ నామాన్నీ 
స్మరించినంత మాత్రం చేత తపస్సులోను, యజ్ఞంలోను, అనుష్టానంలోను గల 
లోపం తీరిపోయి అప్పటికప్పుడు సంపూర్ణతను పొందుతుందో ఆ శ్రికృష్ణభగవానునికి 
ప్రణామము”. 
ఉపనిషద్సికసిత రూపమే పురాణం. ఉపనిషత్తులు తేకోమయ సుందర (బ్రహ్మజ్ఞాన 
మహీరుహాలు. భాగవతాది పురాణాలు శ్యామశాఖా(ప్రతాన పల్లవిత పుష్పిత ఫలిత 
(పమ భక్తి కల్పతరువులు. 
శా, నానానేకపయూథముల్‌ వనములోనం బెద్ద కాలంబు స 
న్మానింపన్‌ దశలక్షకోటికరిణీనాధుండనై యుండి మ 
ద్దానాంభః పరిపుష్ట చందన లతాంతచ్చాయలం దుండ లే 
కీ నీరాశ నిబేల వచ్చితి భయం బెట్లో కదే యీశ్యరా! | 
టీ: ఈళశ్ళరా = ఓ జగన్నియంతా! నానా + అనేకపయూథముల్‌ = పెక్కు ఏనుగుల 
గుంపులు; వనములోనన్‌ = అరణ్యములో; పెద్ద కాలంబు = చాల కాలము; సన్మానింపన్‌ = 
గౌరవింపగా; దశ లక్ష కోటి కరిణీనాధుండనై యుండి = అసంఖ్యాకములైన ఆడ యేనుగులకు 
ఏలికనై యుండియు, మత్‌ = నా యేొక్క; దాన + అంభః = దానజలముచే; పరిపుష్ట = మిక్కిలి 
పెంపాందిన; చందనలతా = గంధపు తీగల యొక్క; అంతచ్చాయలందు = లోపలి నీడలలో 
(సుగంధభరితమగు చల్లని నీడలలో) ఉండలేక, ఈ నీరాశన్‌ = ఈ నీటియందు ఆశతో; ఇటు 
+ ఏలవచ్చితి = ఇక్కడికి ఎందుకువచ్చితిని? భయంబు, ఎట్లోకదే = ఎట్టగునో కదా! 


గోపీనయనోత్నలార్చితవ్యాఖ్య 63 


తా: ఓ ఈశ్వరా! ఈ అరణ్యంలో చాలా కాలం అనేక గజములు నన్ను 
సన్మానిస్తుండగా, పెక్కు ఆడ యేనుగులకు నేను ఏలికనై ఉన్నవాడను. నా దాన 
జలములచే పెంపాందిన చందనవృక్షాల చల్లని నీడలలో హాయిగా నుండలేక 
నిటియం దాశతో ఈ చోటికి ఎందుకు వచ్చాను? భయమవుతున్నది. ఇక ఏ 
కానుంటినో ఏమో! 

ఈ పద్యంలో గజేంద్రుడు తన పూర్వపు వైభవాన్ని తలపోసుకొంటూ, 
జలక్రీడాసక్తితో ఈ కాసారానికి ఎందుకు వచ్చానా? ఆని పరితపింపసాగాడు. 
ఇటువంటి పద్యాన్నే छत పెడ్డనగారు మనుచరిత్రలో రచించారు. కాలికి పసరు 
పూసుకొని ఆకాశవీధథికి ఎగురజాలిన (ప్రవరుడు బౌషధ సత్యాన్ని తెలుసుకోడానికి 
ప్రీ ^= + వెళ్లినట్టుంటే ఫలందక్కేది. అలా కాకుండా హిమాలయానికి 
వెళ్లాడు. అచటి మంచుకు ఆతని పాదలేపం కరగిపోయింది. వెంటనే అతడు 
భూమిమిదికి దిగిపోయాడు. దిక్కు తెలియనివాడయ్యాడు (ప్రవరుడు. “ఆకళంకౌషధ 
పత్వముందెలియ మాయాద్యారకానంతి కొశి కురుక్షేత్ర గయా ప్రయాగములు వే పేవింపకుద్దండ 
గండక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్ర మిమ్మ్యంచుకొండకు రాజెల్డునె బుద్దిజాడ్య 
జవితోన్యాదుల్‌ గడా శ్రోత్రియులొ అనుకొన్నాడు. ఈ పద్యం పోతనగారి పద్యచ్చాయతో 
కూడినదైనా “సుకవి రుపనిబంధవ్‌ నింద్యతాం వోపయాతి” సమర్థంగా నిబంధించాడు కాబట్టి 
ఆల్లసాని పెద్దనగారి పెద్దతనానికి ఏ లోపమూ రాదు. 

=. ఎవ్వనిచే జవించు జగ మెవ్యనిలోపలనుండు లీనమై 

యెవ్య్వవియందు డిందు( బర మేశ్వరు( డెవ్వడు మూలకారణం 
८६९८ ८००० > ९६००-८ డెవ్వడు వర్యము దానయైన వా( 
డెవ్వ(డు వాని నాత్మభవు నిశ్యరునే శరణంబు २८255. 

టీ : జగము = ఈ జగత్తు ఆంతయు; ఎవ్వనిచే జనించున్‌ = ఎవనివలన పుట్టినదో; లీనమై 
= కలిసిపోయినడై, ఎవ్వని లోపల = ఎవనియందు, ఉండున్‌ = ఉండునో; ఎవ్వనియందు; డిందున్‌ 
= నశించునో; ఎవ్వ(డు పరమేశ్వరుడు = ఎవడు మహా నియంతయో; మహాప్రభువో; ఎవ్వడు 
మూలకారణంబు = (ప్రధాన కారణమో; ఎవ్వడు, అనాది మధ్య లయుడు = ఆది మధ్య 
అంతములు తానై ఉన్నాడో; వానిన్‌ = అట్టివానిని; ఆత్మభవున్‌ = తనకు తానే పుట్టినవావిని; 
ఈశ్వరున్‌ = సర్వలోక నియంతను, నేను, శరణంబు వేడెదను = నేను శరణు వేడుకొందును. 

తా: ఈ జగత్తంతయు ఎవనిచేత పుట్టి పెరిగి లీనమవుతున్నదో, ఎవడీ 
సమస్తానికి మూల కారణమైన (ప్రభువై ఉండెనో, ఆదిమధ్యాంతములు మూడును 


64 గజేం(ద్రమోక్షము 
తానైయున్నాడో, ఎవడు తనకు తాను పుట్టినవాడో, ఈ(ప్రపంచమునకంతటికి అట్టి 
ప్రభువైనవానిని శరణుచొత్తును 

సంస్కృత (శ్రీ మద్భాగవతం అష్టమ స్కంధం తృతీయాధ్యాయంలోని గజేం(ద్రస్తవం 
ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్నది. ఈ గజేం(ద్రస్తవం ఎంతో మహిమగలది. 
యశోదాయకము, కలియుగ సమస్త పాపనాశకము, దుఃఖ(ప్రణాశకము; 
శ్రేయస్సాధకము, దుస్ఫప్ప వినాశకము అనే (ప్రశస్తి పొందిన |స్తోత్రరత్నమిది. దీనిని 
ఆర్తభావంతో పరించేవారు లౌకిక పారమార్థిక సంకటాలనుంచి, విఘ్నాలనుంచి 
విముక్తులవుతారు. వారి అజ్ఞాన బంధం తొలగిపోతుంది. ఈ పవిత్ర స్తోత్రాన్ని 
బ్రాహ్మముహూర్తంలో మేల్కొని పఠించే వానికి అవసాన సమయంలో నిర్మల 
బుద్దిని ప్రసాదించడమేకాక, భగవంతు డతనిని జననమరణచ(క్రంనుంచి విముక్తుణ్ని 
చేసి తన సన్నిధానానికి చేర్చుకొంటాడని ఫలశ్రుతి చెప్పబడింది. 

గజేంద్ర ఉవాచ - 

శో ఓమ్‌ నమో భగనతే తస్మై యత ఏత చ్చిదాత్మకం 

పురుషాయాదిబీజాయ పరేశాయాభిదీమహి | 

ఈ సోత్రం “ఓం నమో భగవతే తస్మై" అని (ప్రారంభమై మంత్రమహిమను 
పొందింది. జీవునికి భగవ త్పాప్తి మహాధర్మము అది సుఖశాంతి సమృద్దులను 
సర్వదా అభింపజేసుంది ధర్మానికి మూడు శాఖలున్నాయని ఛాందోగో గపనిషత్తు 
ధర్మస్య త్రయ స్కంధాః, యజ్ఞో౭ధ్యయనం దానం” అని చెబుతున్నది. యజ్ఞం ~ 
అధ్యయనం ~ దానం. భక్తి తపస్సు రెండూ కలిసి యజ్ఞ మవుతుంది. దానం 
కర్మమవుతుంది. అధ్యయనం జ్ఞానమవుతుంది. జ్ఞానం లేకుండా ఏ కర్మయు 
జరగదు. జ్ఞానం భక్తికి, కర్మకు సహాయక మవుతుంది. కారణమూ అవుతుంది. 
ఈ రెంటి బలం వల్ల ఉత్సన్నమైనదే కార్యము. ఈ రెంటియొక్క జ్ఞానం ధర్మము. 
జ్ఞానానికి పర్యాయపదం వేదము. వేదానికి ముఖ్యతత్త్యం ఓంకారము. శా|స్తగ్రంథాలు 


జ్ఞానాన్ని వివేకమని, విద్య అనీ పేర్కొన్నవి. భక్తియుక్తమైన జ్ఞానంతో ముక్తి 
నిశ్చితమని సారాంశము 


భగవదుపాసనతో జ్ఞానం కలుగుతుంది. ఓంకారంతో పరమాత్మను ధ్యానించాలి. 
ఉపాసనవల్ల జ్ఞానం ఎలా సంభవం? అంటే ఓంకారం ద్వారా భగవంతుణ్ని ధ్యానిస్తే 
కలుగుతుంది. ఓంకారం అమృత(ప్రదం - అభయ (ప్రము. భగవంతుడు 


గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య 65 


ఓంకారరూపుడు. “హరిఃఓమ్‌” భగవంతుణ్ని పేర్కొనడానికి అత్యంత సన్నిహితమైన 
పదం ఓంకారం. సర్వశశ్రేష్థమైన భగవన్నామం కూడా ఓంకారమే. “ఓ పరమాత్మా! 
నన్ను జ్ఞాపకముంచుకో. మరచిపోవద్దు” అనే వేడుకోలు ఓంకారంలో ఉంది. దీన్ని 
ప్రణవమని, ఉద్లీథ అని పేర్కొంటారు. ప్రణవజపం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుందని 
ఉపనిషత్తులు, యోగదర్భనం చెబుతున్నవఎ. ఓంకారం వఏఘ్ననాశనం కూడా 
చేస్తుందని తత్త్యజ్ఞాలు చెబుతారు. ఓంకారము ఆఅవినాళిగా భావిస్తారు. చరాచర 
సమస్త (ప్రాణులకు म ఆశ్రయము. ఆ పృథ్సికి సారమైనది జలం. ఆ జలానికి 
సారమైనవి ఓషధులు. ఓషధులతో పురుషుడు పరిపుష్టి చెందుతాడు. పురుపునియందు 
సారమైనది వాక్కు. వాక్సారము వేదము. వేదసారం ఓంకారము. భగవంతుని శక్తిని 
ధ్యానింపజేసీ ఓంకారం వంటి శబ్దం మరొకటిలేదని “ప రపావాం రపతమఃె ఓం 
కారోచ్చారణం వల్ల వాక్కు (ప్రాణం రెండూ ఒక్కటి అవుతుందని ఛాందోగ్యోపనిషత్తు 
చెబుతున్నది. ఓంకారాన్ని జపించేవారి కోర్కెలు నెరవేరతాయి. “వమర్దయితా హ వై 
కామానాం భవతి” అని ఛాందోగ్యోపనిషత్తు తెలుపుతున్నది. ఓ పరమాత్మా! నన్ను 
స్మరించు. నన్నెప్పటికీ మరచిపోవద్దు. “ఓం క్రతో స్మరొ ఇలాంటి (ప్రార్థనాత్మకమైన 
ఓంకారాన్ని (ప్రణవమనీ, ఉద్గీథ ఆని పేర్కొంటారు. భగవంతుని కిది సర్వ (శ్రేష్టమైన 
నామం. ఓంకార పూర్వకంగా భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఆయన “నేను 
వింటున్నాను వింటున్నాను” అని పలుకుతాడని ఛాందోగ్యోపనిషత్తు తెలుపుతున్నది. 

“ఓం నమః తర్వాత భగవచ్చబ్దము ఉండాలి. “ఓం నమో భగవతే వామదేవాయ”. భగవచ్చబ్దం 
సంపూర్ణ షాడ్లుణ్యయుక్తుడైన (శ్రీకృష్ణభగవానుణ్ని తెలుపుతుంది. పరబ్రహ్మ 
పరమాత్మల ఆద్వయ జ్ఞాన రూపుడే భగవంతుడు. షాడ్గుణ్యపూర్ణుడైన 
పూర్ల్ణపురుషోత్త్రముడు. అతడే (శ్రీకృష్ణభగవానుడు. “ఓ మిత్యేకాక్షరం (బ్రహ్మ వ్యాహరన్‌ 
మా మమవ్మరవ్‌” (గీత 8-12) అని (శ్రీకృష్ణభగవానుడు ఓం కారాన్ని ఉచ్చరించే 
విధానాన్ని విదితం చేశాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఓంకార స్వరూపమైన 
నన్ను అనగా రూపమాధుర్య లీలా మాధుర్య (పేమమాధుర్య వేణుమాధుర్యములు 
గల నా అప్రాకృత గోపవేష (్రీకృష్ణ రూపమును ఆనున్మరణం చేయాలవి 
తెలిపాడు. (శ్రీకృష్ణప్రోక్రమైన భగవర్గీతను తు.చ. తప్పకుండా అనుసరించివవాడు 
వేదవ్యాస మవార్శి ఆంతమా(త్రమే కాదు, షాడ్లుణ్య పరిపూర్ణుడైన | శ్రీకృష్ణభగవానుణ్చి 
ప్రత్యక్షంగా దర్శించిన మహాత్ముడాయన. కాబట్టే లోక సంగ్రహార్థం ఓంకారంతోపాటు 


66 గజేంద్రమోక్షము 


భగవచ్చబ్దాన్ని ప్రయోగించి వాసుదేవుడైన (శ్రీకృష్ణభగవానుణ్ళి స్మరింపజేశాడు 
(“ఓం నమో భగవతే వాసుదేవాయ” మహామంత్రం). జనన మరణ చక్రంనుంచి జీవికి 
ముక్తినిచ్చేవాడు శ్రీకృష్ణుడే. “బంధకో భవపాశేన, భవపాశాచ్చ మోదక, కైవల్యద: 
పరంబ్రహ్మ నిష్ణురేవ సనాతనః” జీవుణ్ని బద్దుణ్ణి చేసేవాడు, ముక్తుణ్ని చేసేవాడు కూడా 
ఆ సనాతన పరబ్రహ్మమైన (శ్రీకృష్ణుడే అని సృతివాక్యం. “నానా నిస్టుః మోక్షదో 
నాన్యదేవ” అని(శుతి. “ముక్తిం దదాతి” (శీిమద్భా 5-6-18) సర్హ్వవెదపురాణశా।స్త 
సారాంశ మిది. “ఎవనినుంచి చిదచిదాత్మకమైన ఈ జగత్తు ఏర్పడిందో, ఎవరీ 
జగతుకు పరమ కారణమో (బ్రహ్మాదులకు (ప్రభువైన పరమ పురుషుడెవడో 
భగవంతునికి నమస్కరిస్తున్నాను” అని శ్‌కార్థము. “యో బ్రహ్మాణం విదధాతి పూర్వం” అను 
శ్వేతాశ్యతర శ్రుత్యర్ధమే ఇది. 
శో యస్వ్మిన్నిదం యత శేదం యేనేదం య ఇదం స్వయమ్‌ 
యోస్మాత్సరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వ్యయంభువమ్‌. 

తా: ఈ జగత్తు ఎవనిలో ఉన్నదో, ఎవని ఆధారంతో ఉన్నదో 
జగత్తునందంతట ఎవడు వ్యాపించి ఉన్నాడో, ఎవడు జగ[ద్రూపంతో స్వయంగా 
ప్రకటితుడై ఉన్నాడో, ఎవడు ఈ దృశ్యమాన జగత్తుకు, దీనికి కారణభూతమైన 
ప్రకృతికి సర్వధా విలక్షణుడై అనగా సకలేతరవిలక్షణుడై, సర్వశ్రేష్టుడై ఉన్నాడో, ఏ 
కారణం లేకుండా తనకు తానై స్వయంభువుడైన భగవానుని శరణువేడుతున్నాను. 

యస్మి న్నిదమ్‌ - “పరమే వ్యోమన్‌ సర్వా భూతాని” యతశ్చ + ఇదం - “యతో వా ఇమాని 
భూతాని”. యేనేదం - “యేన జాతాని జీవంతి” య ఇదం - “సర్వం ३९९९० బ్రహ్మ" “నిహితం 
గుహాయాం పరమే వ్యోమన్‌” అని (శ్రుతి. విశుద్దమైన ఆకాశాన్ని అధిష్టానంగా చేసికొని, 
అందరి హృదయకుహరాలలో నివసించేవాడు అని అర్థం. పరమవ్యోమాన్నే, గోలోకమనీ, 
వైకుంఠమని, శ్యేతద్వీపమనీ పేర్కొంటారు. “యతో వా ఇమాని భూతాని జాయంతే యేన 
జాతాని జీవన్తి” అని (2९. అన్న ప్రాణ నేత్ర (శ్రోత్ర మనో వాక్కులలో స్ఫురించేవాడు 
అనగా ఆన్నాదులలో పరమాత్మ స్ఫురిస్తాడని అర్థము.  అన్నాదులన్నీ ఎవరిచే 
ఉత్పన్నమై, ఎవరి సహయోగంతో, ఎవరి బలంతో జీవిస్తున్నవో ఆ పరబ్రహ్మము 
“పర్వం ఇల్విదం బ్రహ్మ” (శ్రుతివాక్యము (ఛాందోగ్యోపనిషత్తు 3-14) ఈ సమస్త జగత్తు | 
నిశ్చయంగా (బ్రహ్మమే. ఈ జగత్తు ఆ (బ్రహ్మముచే ఉత్సన్నము; ఆ (బ్రహ్మమునందే 
విలీనము; మరియు ఆ ([బ్రహ్మమునందే తన సమస్త(క్రియలు కలది “సర్వ భూతాత్మకే 


గోపనయ నోత్సలార్చితవ్యాఖ్య 67 


తాత! జగన్నాథే జగన్మయే; పరమాత్మవి గోవిందే మి త్రామి త్రకథా కుత “రాగ ద్వేషాదిరహితుడై, 
సర్వభూతాత్ముడు, జగన్నాథుడు, జగన్మయుడునైన గోవిందుని యెడ మిత్రత్య్వము, 
అమిత్రత్యము చూపు టెట్టు?'”అనునది వ్యాసవచనము. “పర్వాత్మకం |బ్రహ్మోపాపీత” 
అనగా చిదచిత్సర్వాంతర్యామి రూపుడగు గోవిందుని ఉపాసింపుమని (శ్రుతివాక్యానికి 
తాత్సర్యము - “అనాది రాదిగోవిందః పర్వకారణ కారణ”మ్మని (బహ్మసంహాత. ఆ 
గోవిందుడు స్వయంగా అనాదియైనవాడు. ఆయన సమ(గతత్వం కూడా అనాదిదే 
అవుతుంది. ఆయనకు మరొక పేరు గోవిందుడు. ఆయన ఆనంత జగత్తునందలి 
సర్యకారణాలకు మూలకారణమైనవాడు. ఎవడు (ప్రకృతికంటె పరుడో, గొప్పవాడో 
అనే స్తుతిలో పురుషోత్తమనామం అనుచింతనమయింది. “యస్మాత్‌ క్షర మతీతోహ 
మక్షరాదపిచోత్తమః ఆతోస్మి లోకే వేదే చ ప్రధథితః పురుషోత్తమః” (గీత 15-18) క్షరుడనబడే 
బద్దజీవునికంటె, _అక్షరుడనబడే ముక్తపురుషునికంటె _సర్యోత్తముడుగా 
స్మృతిశుతులందు (ప్రఖ్యాతమైనవాడు పురుషోత్తముడే కదా! ఇక్కడ భగవంతుని 
పురుషోత్తమత్య్వం అనుచింతితమయింది. ఇటువంటి స్వాయత్తసత్తాదిమంతుడైన 
స్వయంభువుని శరణుచొచ్చుతున్నాను . “ముముక్లుః: శరణమహం ప్రపద్యే. (శ్వేతాశ్వ) 

కం. ఒకపరి జగముల వెలివిడి యొకపరి లోపలికి( గొముచు మభయముందావై 

పకలార్థపాక్షి యగు 5 య్యకలంకుని వాత్మమయువి వర్ణి( దలంతున్‌ 

టీ : ఒక పరి = ఒక మారు; జగములన్‌ = లోకాలను; వెలినిడి = (ప్రకటించి; ఒక పరి = 
మరియొకమారు; లోపలికి గొనుచు = తనలోపల నిమిడ్చుకొనుచు, అంతర్జానము చేయుచు; 
ఉభయమున్‌ = ఆ రెండు పనులను; తానై = తానేయై; సకలార్థ సాక్షియగు = (ప్రాపంచిక 
విషయములకు తాను సాక్షిమాత్రమై యుండు; ఆ+అకలంకునిన్‌ = దోషము లేనివానిని; 
ఆత్మమయుని = సర్వాంతరాత్య్ముని, 85 = ఆసక్తితో; తలంతున్‌ = ధ్యానింతును. 

తా : ఒకసారి లోకాలను వెలుపల ఉంచుతూ; మరొకసారి తన లోపల 
నుంచుకొంటూ, జగ(త్రకటనకర్త, అంతర్జానకరణకర్త తానే ఆగుచు, (ప్రపంచ 
వ్యవహారమున కంతటికి తాను సాక్షి అగుచు దోషరహితుడు, ఆత్మమయుడు 
ఆయినవానిని ఆసక్తితో కొలుస్తాను. 

గజేం(ద్రునికి పూర్ణ పుణ్యఫల దివ్యజ్ఞానం అనగా బుద్దియోగం కలుగగానే 
అతడు ముక్తికోసం (ప్రపత్తి మార్గాన్ని అనుసరించాడు. ఆందుకై సర్వేశ్వరుణ్ణి 
స్తుతింపసాగాడు. అంతేకాని, (ప్రాణరక్షణార్థం కాదు; (గ్రాహ(గ్రస్త్రబాధ ఆతవి 
స్తోత్రంలో కానరాదు. “ఇయం చ గజేంద్రేణ విహితా ప్రపత్తి पृदुर, వ తు ప్రాణరక్షణార్దా 


68 గజేంద్రమోక్షము 


అని (శ్రీమద్భాగవత సుప్రసిద్ద వ్యాఖ్యాత (శ్రీ ఏరరాఘవస్వామిపాదులు ఈ 
సందర్భంల్‌ తెలిపియున్నారు. 
శ్లో యః స్వాత్మనీదం నిజిమాయయార్సితం 
४९२) ద్విభాతం ॐ చత త్రిరోహితం 
అవిద్దదృక్‌ నాక్ట్యుభయం యదీక్షతే 
స ఆత్మమూలో=వతు మాం పరాత్సరః 

తా: ఈ విశ్యమంతయు ఎవని మాయవలన ఎందు అధ్యస్తమై (పైని 
పెట్టబడినదై) ఉన్నదో, అది ఒకసారి ప్రతీతమూ, మరొకసారి అప్రతీతమూ అయి 
ఉన్నదో; ఎవని దృష్టి అనునిత్యము సంకోచ వికాసాది రహితమై అపరిచ్చిన్న 
 ధర్మభూత పరిజ్ఞానాశ్రయమై ఉండునో, ఎవడు సర్వజ్ఞడైన సాక్షిగా ఉండి 
ఉభయమును చూస్తుంటాడో, ఎవడి సమస్తానికీ మూలమో, అనన్యకారణమో, 
ఎవడు సకలకార్యకారణములకు అతీతుడో అతడు నన్ను రక్షించుగాక. 

ఈ శ్లోకంలో భగవంతుని విశ్వహేతుత్వము, స్వతస్పిద్దత్వము, దివ్య ప్రకాశకత్వము 
వర్లింపబడినవి. జగత్తు అభివ్యక్తం కావడానికి తిరోహితం కావడానికి ఉభయ 
కార్యకారణములకు సాక్షి అయినవాడు. అవిద్దదృక్కు అనగా అలుప్తదృష్టి గలవాడు 
అనగా అనన్య కారణమైనవాడు అని ఆర్థం. “శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వా 
 చోహవాచ స ఉ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షురిత” అని (2288. అతడు చక్షురాది 
సమస్తేంద్రియాలకు జగత్తుకు పరమకారణమైనవాడు. అవి అన్నియు అతని 
“వలననే ఉత్సన్నమైనవి. అతని శక్తిని పొంది తమ తమ విధులకు సమర్దమైనవి. 

వీని నన్నిటిని ఎరిగినవాడు పర(బ్రహ్మమగు పురుషోత్తముడు. వాని కన్నిటికి 
(ప్రరకుడు అని ఈశ్రుతి వాక్య్వమునకు అర్థము. అట్టి పరాత్సరుడు నన్ను 
రక్షించుగాక! అని గజేంద్రుడు శరణాగతి చేస్తున్నాడు. 

గజేంద్రుడు చేస్తున్న శరణాగతి స్తోత్రమును బట్టి అతడు తన (ప్రాణరక్షణను 
వేడటం లేదని మోక్షకాంక్షతో భగవంతుణ్ని |ప్రార్థిస్తున్నాడని “జిజీవిషే నాహ మిహ” అను 
శ్లోకాన్ని బట్టి, “మాదృక్‌ప్రవన్నపశుపాశవిమోక్షణాయ” అను శ్లోకాలను బట్టి 
విశదమవుతున్నది. 

కం. లోకంబులు లోకేశులు - లోకస్టులు దెగిన తుది నలోకంబగు పెం 

జీ(కటి కవ్వల నెన్వం - డేకొకృతి వెలు(గు నతని నే సేవింతున్‌ 


గోపీనయనోత్సలార్భి తవ్యాఖ్య 69 


టీ : లోకంబులు = పదునాలుగు భువనములు; లోక+ఈశులు = లోకములకు 
ఆధిపతులైనవారు, లోకస్టులు = లోకమునందుండిన చరాచరజీవులు; తెగిన =నశించిన; తుదివ్‌ 
= కడపట, యుగావసానమను [ప్రళశయకాలమున; ఆలోకంబు+ అగు = లోకములు లేనిదగు; 
పెను జీకటికి = గాఢాంధకారమునకు, అవ్వలన్‌ = అవతల; ఎవ్వండు, ఏక+ఆకృతిన్‌ = ఒకే 
ఆకారముతో, వెలు(గున్‌ = (ప్రకాశించునో, ఆతనిని, నే సేవింతున్‌ = నేను కొలుతును. 

తా : లోకములును, లోకాధిపతులును, లోకులును నశించిన తరువాత, 
లోకమనునది లేనప్పుడు మహాంధకారానికి ఆవల ఏ పరమపురుషుడు ఏకాకృతితో 
(ప్రకాశించునో ఆతనిని కొలుతును. 

“వేదాహమేతం పురుషం నుహోవ్ర మాదిత్యనర్లం తమసః उधवर" ఆని (శ్రుతి. ఆ 
మహామహనీయ పరమపురుషుణ్ని నేనెరుగుదును. ఆయన అవిద్యారూపమైన 
ఆంధకారానికి అవ్వల జగత్తుకు అతీతుడై సూర్యునివలె స్యయం(ప్రకాశ స్వరూపుడై 
ఉన్నాడు. ఆయన్ను తెలుసుకొన్న మనుష్యుడు మృత్యువును దాటి జననమరణ 
చక్రబంధం నుంచి తప్పుకోడానికి సమర్షుడవుతాడని (శ్రుత్యర్థము. “తమసః పరమో 
ధాతా శంభచ క్రగదాధరః, (క్రీవత్సవక్షా విత్య శ్రీరజయ్యః: శాశ్వతో ధ్రువః అజ్ఞానాంధకారానికి 
అవ్వల స్వయం (ప్రకాశంతో వెలిగేవాడు శంఖచక్ర గదాధరుడైన (శ్రీమన్నారాయణుడే. 
అతడు శాశ్శ్వతుడు - నిత్యుడును. ఈ పద్యంలో (శ్రీమన్నారాయణానుచింతనం 
స్ఫురిస్తుంది. 

శ్రీశుకదేవుడుగాని, పోతనగారు గాని గజేం(ద్రుని దివ్య జ్ఞానాన్ని బుద్దియోగాన్నీ 
భావశబలతతో వర్లిస్తున్నారే కాని, అతడింకా మొసలిచే పీడింపబడుతున్నాడని 
పాఠకులు భావింపరాదు. గజేంద్రుడు నిశ్చయబుద్దితో భగవంతుణ్ణి శరణువేడినప్పుడే 
అతని కాలి బాధ తగ్గిపోయింది. ఆతడిప్పుడు మొసలిపట్టునుంచి విడిపించమని 
ప్రార్థించడం లేదు, తనకీ పశుజన్మను తప్పించమనీ, ఆంతేకాదు ముక్తి కలిగించమనీ 
ప్రార్థిస్తున్నాడు. “ప ఏవ కాలే భువవస్య గోప్తా విశ్వాధిపః సర్వభూతేషు గూఢ యష్మిమ్యక్తా 
(బహ్మర్షయో దేవతాశ్చ తమేవం జ్ఞాత్వా మృత్యుపాశాం 4) అను 
శ్వేతాశ్యతరోపనిషద్యాక్యాన్ని ఇచట అనుసంధించుకోవలసి ఉంది. “భువనగోప్త, 
వశ్వాధిపుడు, సర్వభూత హృదయకుహర నిగూఢస్టితుడయిన వానియంచు 
(బ్రహ్మర్షులు, దేవతలు ధ్యానసంలగ్నులవుతారు. ఆ దేవదేవుడు తనను శరణు 
చొచ్చినవారల మృత్యుపాశాలను ఖండించి రక్షిస్తాడు” అని ఆ (శ్రుతివాక్యావికి 
ఆర్థం. 


70 గజేంద్రమోక్షము 


శ్లో కాలేన పంచత్వమితేషు కృత్నుశో - లోకేషు పాలేషు చ సర్వహేతుషు 
తమ స్తదాసీ దహనం గభీరం - యస్తస్య పారేఒభివిరాజతే విభుః 
తా : ప్రళయ సమయంలో లోకాలు, లోకపాలకులు వీరికందరికీ కారణమైన 
సమస్తమూ లయమైపోతుంది. ఆ సమయంలో కేవలం అత్యంత గభీరగహనాంధకార 
మొక్కటే మిగులుతుంది. ఆ సందర్భంలో ఈ లోకాలకన్నిటికీ సర్వధా పరుడై 
- విరాజమానుడయ్యే (ప్రభువు నన్ను రక్షించుగాక! 
భగవంతుని సంకల్పం వల్ల ఈ జగత్తు ఒకప్పుడు దేహాదినామరూప విభాగంతో 
ప్రకాశితమవుతుంది, మరొకప్పుడు ఈ జగత్తు నామరూప విభాగాలను త్యజించి 
సూక్ష్మరూపంతో తిరోహితమవుతుంది. అనగా (ప్రలీనమవుతుందని ఇంతకు 
ముందటి శ్లోకంలో కూడా చెప్పబడింది 
కం. నర్తకుని భంగి( బెక్కగు మూర్తులతో నెవ్వ(డాడు మునులును దివిజుల్‌ 
కీర్తింపనేర రెవ్వని వర్తన మొరు कलत రట్టివాని నుతింతున్‌ 
టీ : నర్తకుని భంగిన్‌= నటుని మాదిరిగా, పెక్కు+అగు మూర్తులతోన్‌ = అనేక ఆకారాలతో 
(అనేక అవతారాలతో), ఎవ్వ(డు, ఆడున్‌ = నటించునో; ఎవ్వని వర్తనము = ఎవని నడవడి 
మునులును, దివిజాల్‌ = (బ్రహ్మాది) దేవతలు; కీర్తింప నేరరు = కీర్తింప జాలరో; ఒరులు = 
సామాన్యులు; ఎజు(గరు = కొంచెమైనను తెలియరో, అట్టివానిన్‌ = అట్టి అవాజ్మానసగోచరుడగు 
పరబ్రహ్మమును, నుతింతును. 
తా: నటుని వలె ఎవడు అనేకరూపాలతో వర్తిస్తాడో, ఎవని (ప్రవర్తనను 
మునిశ్ళరులు, (బ్రహ్మాది దేవతలు కీర్తింపజాలరో, సామాన్యులకు ఎవడు తెలియబడడో 
అట్ట భగవంతుణ్ని నుతిస్తాను 
శ్లో న యస్య దేవా బుషయః పదం విదుః 
జంతు: పునః కో౭ ర్హతి గన్తుమీరితుమ్‌ 
యథా నటస్యాకృతిభి ర్విచేష్టతో 
దురత్య్వయాను క్రమణ: స మావతు 
ఎవని లీలా రహస్యాలు తెలుసుకోవడమే బహుకష్టమో, అతడు నటుని 
వలె అనేక వేషాలు ధరిస్తాడు. ఆతని వాస్తవిక రూపం ఎలాంటిదో దేవతలకుగాని 
మహర్షులకుగాని అంతుపట్టదు. ఆట్టివాని స్థానం చేరడానికి గాని, దానిని గూర్చి 
వర్గించడానికి గాని ఏ జీవికి సాధ్యమవుతుంది? ఆ (ప్రభువు నన్ను రక్షించుగాక! 
గీతలో (10-18) “దివ్యా హ్యాత్మవిభూతయః” అని శ్రికష్టముఖోక్తి ఉన్నది. 


గోపీనయనోత్సలార్భి తవ్యాఖ్య 71 


దివ్యమైన అంటే ఆచింత్యమైన నా విభూతులు అనేకమున్నాయి. ఆట్టి విభూతులను 
తెలుసుకోవడం చాలా కష్టం “వరాస్య శక్తి ర్వివిధైవ శ్రూయతే ప్వాభావికీ జ్ఞాన బల క్రియా 
చొ (శృతాశృతరోపనిషత్తు-8) “ఆ భగవంతుని జ్ఞానం, బలం, (క్రియారూప - 
స్వరూపభూత దివ్యశక్తులు నానా(ప్రకారాలని ఏినబడుతున్నది” ఆని (శ్రుతివాక్యం. 
నటుడు ఆశ్చర్యకరమైన నానా విధవేషాలు ధరించి తన కటాక్షాద్యంగ చేష్టలను 
ప్రదర్శించి (ప్రేక్షకులను ముగ్గుల్ని చేస్తాడు. ఆతని అనుకరణలు చాలా సహజమైనవిగా 
తోస్తాయి. ఆలాగే భగవంతుడు కూడా తన నిజస్టితిలో ఎట్టి వైషమ్యాలు 
కలగకుండగా, మూర్త్యంతరాన్ని పరగ్రహిస్తాడు. సర్వాంశలలో ఇలా అనుకరించడం 
ఒక్క భగవంతునికే సాధ్యమవుతుంది. భగవంతుని మూర్వంతరాలలో, ఆనగా 
అవతారాలలో ఆయన తన నిజస్టితిని కోల్పోవ లేదు. వైషమ్యానికి తావివ్వలేదు. 
అందుచేత ఆ భగవంతుడు జగదేకనటుడని చెప్పవలసి ఉంది. అసురులను 
వంచించి అమృతకలశాన్ని హరించడానికి విష్ణువు మోహినీరూపం ధరించి కళ్లకు 
కాటుకకూడా పెట్టుకొన్నాడు. “కృతారివంచనే దృష్టి ర్యేవాంజన మలీమసా, అచ్యుతాయ 
వమస్తస్మె పరమౌచిత్యకారిణే” (బౌచిత్య విచార చర్చా.) విష్ణువు శ్రీరాముడుగా 
అవతరించి మానుషధర్మాన్ని బహుచాకచక్యంగా నటించి (ప్రదర్శించాడు. 
భార్యావియోగంతో కన్నీరు కారడం కంటె గొప్ప నటన మేముంటుంది? 
దుష్టనిగ్రహసాధనభూత ఆయింది సీతాదేవి. నటుడు నాటకంలో ఎవరికీ తుదకు 
దర్శకునికి కూడా తన నిజరూపాన్ని చూపడు. అయితే స్నేహితులకు, దగ్గరివాళ్లకు 
తన స్వరూపాన్ని చూపుతాడు. ఆర్డునుడికీ, గజేంద్రుడికీ భగవంతుడు తన 
స్వరూపాన్ని చూపాడు. 

శ్రీవిష్ణు దివ్వసహ(ప్రనామాలలో భగవంతుని శరీరానికి సంబంధించిన ఒక 
నామమున్నది. “అవిర్దేశ్యవపుః” అన. భగవంతుడు షాడ్లుణ్యపూర్షుడు కావడం వల్ల 
సమానం లేని శరీరం కలవాడు - లేదా ఇట్టిదని నిర్దేశింపజాలని శరీరం కలవాడు 
ఆని ఆర్థం. భగవంతుని శరీరం పంచభూతసంబంధం కలది కాదు. “రూవవర్గాది 
విద్దేశ విశేషణ వివర్దిత;” రూపవర్ణాలకు నిర్దేశ విశేషం లేనివాడని, అనగా సాటిలేనివాడని 
ఎష్ణుపురాణం "పేర్కొన్నది. “ఇదం తదితి విర్ణేష్ణం యవ్న శక్యతే పరస్మెస్వపంవేద్యత్వా 
త్తదవిర్ణేశ్యం వపు ८०६९ ఆవిర్ణేశ్యవపు=” అని శ్రీశంకరభగవత్సాదులు అర్థం చెప్పారు. 
అనగా భగవంతుని శరీరం అఆజ్జేయమైనదగుటవల్లి ఆది ఇలాంటిది ఆని ఇతరులకు 


72 | గజేంద్రమోక్షము . 


నిర్దిష్టంగా చెప్పలేము. అందుచే ఆ భగవంతుడు అనిర్దేశ్యవపువని పర్కొనబడినాడు. 
భగవచ్చరీరము అనిర్ణేశ్యము. అది పాంచభౌతికము కాదు. కేవలము తేజోరూపము. 
తన మనుష్యుశరీర విశేషాన్ని గూర్చి గీతలో శ్రీకృష్ణభగవానుడు ఇలా చెప్పాడు. (గీత 
9-11) “అవజానన్తి నాం మూఢా: మానుషీం తను మాశ్రితం, పరం భాన మజానంతః మమ 
భూత మహేశ్వరమ్‌” సర్వలోకాధ్యక్షుడు, సర్వభూతాధివాసుడను వాసుదేవుడను అగు 
నేను జీవులను ఉద్దరించడానికి మనుష్యుశరీరంతో అవతరించాను. సంకుచితజ్ఞానులు, 
మూర్భులు నన్ను తమవంటి మనుష్యునిగా భావించి అవహేళన చేస్తుంటారు. నేను 
పరమకారుణికుడనై సర్వసమాశ్రయణీయతకు మనుష్య సజాతీయతతో 
ఆవిర్భవించానని ఆ మూర్భులు ఎరుగరు. నన్ను (భ్రాకృతమనుష్యునిగా భావించి, 
ఆ పాప(ప్రభావంతో, సర్వపురుషార్థాలకు బాహ్యులై దుఃఖాల పాలవుతుంటారు. 
నన్ను నిందించి పతితులై భ్రష్టులై క్షుద్రులై అనేకానేకజన్న్మలెత్తుతుంటారు అని 
తాత్సర్యం. శ్రీకృష్ణునిది అప్రాకృత మనుష్యరూపము. ఆయన మనుష్యుల యెడ 
పరమకారుణ్యంతో నరాకృతిని స్వీకరించినవాడే కాని, నరుడు కాడు. “న భూత 
సంఘసంస్థానో దేహస్య పరమాత్మనః న తస్య ప్రాకృతీ మూర్తిః: మాంసమేదోస్థిసంభవా” అని 
భగవంతుని దివ్య దేహం వర్లితమయింది. (ప్రకృతికి సంబంధించిన గుణాలు కాని, 
తత్కార్యాలుకాని లేనివాడాయన. (ప్రకృతికి సంబంధించిన కర్మలు, వాటి ఫలితాలును 
లేనివాడాయన. అవ్యక్తశక్తి గల బ్రహ్మమును నిర్గుణమంటారు. వ్యక్తశక్తిగల 
(బ్రహ్మమును నగుణమంటారు. సగుణ(బ్రహ్మములో ప్రాకృతిక గుణం 
ఎంతమాత్రమూ ఉండదు. ఆయనది “అనిర్దేశ్యవపువు” భూతమయమైనది కాదు. 
“అస్యాపి దేవవపుషే మదనుగ్రహస్య స్వేచ్చామయస్య న తు భూతమయస్య కో౭పి" 
(శ్రీమద్భా. 10-14-2) “ఓ స్వయం (ప్రకాశుడవైన శ్రీకృష్ణా! నీ శ్రీవిగ్రహము 
భక్తజనుల లాలసాభిలాషలను సంపూర్ణముగా నెరవేర్చగలది. నీ చిన్మయేచ్చలు 
మూర్తిమంతమైన స్వరూపాన్ని నాయందు అనుగ్రహంతో సాక్షాత్కరింపజేశావు. నీ 
శరిరం పాంచభౌతికమైనదని ఎవరు చెప్పగలరు? (ప్రభూ! నీ శరీరం ఆ(ప్రాకృతశుద్ద 
సత్వమయము" అని (బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుణ్ని స్తుతించాడు. ఆయన కూడా 
శ్రీకృష్ణుడు మానవ మా(త్రుడే అనుకొన్నాడు. శ్రీకృష్ణాను గ్రహంతో తర్వాత యథార్థాన్ని 
గ్రహించాడు. శ్రీకృష్ణునిది పాంచభౌతికమైన శరీరమని పలికేవానిని చూస్తే చాలు 
కలిగే పాపాన్ని పోగొట్టుకోడానికి సచేలస్నానం చేసి. పరిశ నం కావాలని, అట్టి 


గోపీనయనోత్సలార్భితవ్యాఖ్య 73 


పాషండుల చేత (శ్రౌతస్మార్తకర్యలు జరిపించుకోరాదని పురాణ శాస్త్రాలు 
చెబుతున్నాయి. “యో వేత్తి భౌతికం దేవాం క్నష్ణన్య సరమాత్మనః, ముఖం తప్యావలోకేపి 
ప చేలం స్నావమాచరేతొ” అన వరాహపురాణము, “యో వేత్తి భౌతికం దేహం క్నష్ణప్య 
పరమాత్శ్ననః, స సర్వస్క్మాద్‌ బహిమోర్వః శౌతప్వార విధావతః అని సాందము 
కంరోకిగా చెబుతున్నాయి. నటుడు కూడా ९७2 ठ 2९93. అతనిచే నాటకమాడించే 
దర్శకునికి కూడా ఆతని న వర్లమేదో రూపమేడో తెలియదు. ఆతడెపుడూ 
దో ఒక చేషంతోనే ఉంటాడు. జగదేకనటుడైన భగవంతుడు ఆయా యుగాలకు 
తగిన శరీరాస్తా ధరిసాడు. అందుడేత అనిర్టేశ్వవపు వని పేర్కొన బడినాడని 
శ్రీపరాశరభట్లరు మరొక అరం చెపారు 
భగవంతుని నటాకుతిని, నిర్ణ పువునుగూరి उ+ రొక విషయం 
కూడా :ప్రస్తావింపదగినడి ఉన్నది. యుధిష్టిరుని రాజసూయయా = శిశుపాల 
శిరశ్చేదం జరిగింది. ఆతని తేజస్సు శ్రీకృష్ణునిలో (ప్ర © సభాసదులందరు 
చూచారు. యాగం నిరభ్యంతరంగా పూర్తి అయింది. నారదుడు యుధిష్టిరునకు 
ప్రహాదచరిత్ర చెప్పి “భగవంతుణ్ని దైత్యర్షి ఆయిన ప్రహ్లాదుడు ధర్శించాడుఅని 
చెప్పాడు. అది విని యుధిష్టిరుడు ఆహా! ప్రహ్లాదుని భాగ్యం. సర్వేశ్వరుణ్ని 
సందర్శించాడు. మేము మందభాగ్యులము ఆని తన విషజ్ఞుతను వెల్లడించాడు. 
అప్పుడు నారదమహర్షి నవ్వి, మహారాజా! ని భాగ్యమేమి తక్కువదికాదు. ఆత్యంత 
ప్రశంసనీయమైనది నీభాగ్యం. నీ గృహంలో పరబ్రహ్మ మనుష్యరూపాన్ని ధరించి 
గుప్తరూపంతో నివసిస్తున్నాడు. లోకలోకాలను పవిత్రం చేసే బుషీశ్యరులు, 
మునీశ్వరులు ఆ భగవంతుణ్ని దర్శించడానికే నీ యింటి చుట్టూ తిరుగుతున్నారు. 
(ప్రహ్లాదునికి తన దర్శన మిచ్చాడే కాని, భగవంతుడు ఆతని యింటిలో 
నివసించలేదుకదా. నీ యింటిలో ఆయన నివసిస్తున్నాడు కాబట్టి ఆతనికంటె నివే 
భాగ్యవంతుడవు ఆన్నాడు. “యూయం వృలోకే బత భూరిభాగా, లోకం पर మువయో౭. 
భియవ్రి యేషాం గృహావావపతీతి పాక్షాద్‌ గూఢం పరం బ్రహ్మ మమప్యలింగమ్‌” ((శ్రీమద్భా. 
7-10-48) దృశ్య మాన మనుష్యులతో సమానంగా ఆ భగవంతుని కరచరణాదు 
లున్నవి. కానీ, ఆయన రూపాన్ని అనగా (శ్రీవి గ్రహాన్ని యథార్థరూపాన్ని వర్ణించి చెప్పడానికి 
(బ్రహ్మాదుల కైనను సాధ్యం కాదు. ఆయనిది ఆనిర్దేశ్యవపువు. దానిని ఎంతటివారుము 
నిర్ణయించలేరు. ఈ సందర్భంలో వేదవ్యాసుడు చెప్పిన మూడు శ్లోకాలు 


74 | గజేంద్రమోక్షము 


అత్యంతానందజనకమైనవి కాబట్టి సప్తమస్కంధ పరిసమాప్తిలో కూడా వీటిని 
పునరావృత్తి చేశాడు. అందులో మొదటి दख) బమ్మెర పోతన్నగారు ఎంత 
మధురంగా అనువదించారో చూడండి. “జలజాత ప్రభవాదులున్‌ మనములో( జర్చించి 
భాషావళిన్‌ బలుకన్‌ లేని జనార్హనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలో జెలియె మేనమజందియె 
సచివుడై చిత్స్తపీయుండై మహాఫలసంధాయకుడై చరించుటది నీ భాగ్యంబు రాజోత్తమా!” 
యుధిష్టిరుడు తన మేనమామ కుమారుడనుకొన్నాడే కాని, ఆ (్రీకృష్ణ్ణుడు 
పర(బ్రహ్మమని అంతకు ముందు తెలుసుకోలేదు. ఇప్పుడాతని ఆశ్చర్యానికి 
మేరలేదు. (బ్రహ్మస్తుతిలో “యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మా సనాతనం” అని, 
విష్ణుపురాణంలో “యచ్చావతీర్లం కృష్ణాఖ్యం పరం (బ్రహ్మ నరాకృతిఃొ అనీ, గోపాల 
తాపనీయ(శ్రుతిలో “యోఫొ పరం బ్రహ్మ గోపాల” అనీ (శ్రీకృష్ణుని సర్వలోక సచరాచర 
గురుత్వాన్ని చాటుతున్నవి. నటవరుడైన ్రీకృష్ణుని స్వరూపగుణ లీలలను గోపికలు 
స్మరిస్తున్నారు. నెమలి పింఛాన్ని శిరోభూషణంగా ధరించడం చేత శ్రీకృష్ణుడు 
నృత్యన్మయూరంలాగా భాసిస్తూ రసనిష్పన్నం చేస్తున్నాడు. నటవరుడు అంటే 
శ్రీకృష్ణుడే జగదేకనటుడు, గోపికల కళ్లకు నటాత్మకమైన వరుడు. నాట్యరనసాన్ని, 
(పేమరసాన్ని పోషిస్తున్నవాడు. కాబట్టి (శ్రీకృష్ణుడు నటుడును, వరుడును అయినాడు. 
“రసో వై స” ఆయన రసస్వరూపుడని (శ్రుతులు పేర్కొనే ఉన్నాయి. భగవంతుడు 
నటుడే. ఆయన బృందావనంలోనికి (ప్రవేశించి గోపికలకు, గోపాలురకు 
నటవరుడయ్యాడు. “బర్లాపీడం నటవరనపుః కర్లయోః కర్ణికారం, బిభద్‌ వాసః కనకకపిశం 
వైజయంతీం చ మాలాం, రంధ్రాన్‌ వేణో రధరనుధయా పూరయన్‌ గోవబ్బందైః, బృందారణ్యం 
స్వపదరమణం ప్రావిశద్‌ గీతకీర్తి” (8 మద్భా. 10-21-5). శ్రీకృష్ణుని చెవులపై కర్ణికార 
కుసుమాలున్నాయి. కర్లికారం శృంగారోద్దీపకము. “కనక కపిశం వాసో బిబభ్రత్‌ 
బంగారం వంటి పచ్చని పట్టువ[స్తం |ప్రకాశిస్తున్నది. అనగా వ్యామోహక కనకతుల్యతను 
భజిస్తున్నది. అదే యోగమాయ. ఆయన మెడలో కీర్తిమయమైన వనమాల అనగా 
వైజయంతీమాల (ప్రకాశిస్తున్నది. వైజయంతీమాల అంటే సర్వజయ ప్రకాశిక. 
నామలీలారూపమైన వేణునాదం చేస్తున్నాడు కృష్ణుడు. మధుర అనగా రాధ. 
శ్రీకృష్ణుడు మధురాధిపతి. రాధాధరసుధను గ్రోలడం చేత ఆయన రూపమంతా 
మధురమే. అధరం మరీ మధురం. లోభాత్మకమైన (శ్రీకృష్ణమధురాధరం మిద 
సప్తరం(ధ్ర వేణువున్నది. దానినుండి (శ్రోత్రపేయమైన మధురనాదం వినవస్తున్నది. 
సర్వజీవులను భగవదీయులను చేస్తున్నది. (బ్రహ్మానందానుభవాన్ని మించిన 
మహానందాన్ని (ప్రసాదిస్తున్నది. ఆ వేణువు ఆనందసార నాద(బ్రహ్మమునకు 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 75 


ఉత్పత్తిస్థానము. గోపికలు తమ కర్లముల ద్వారా నాద(బ్రహ్మాన్ని తమ హృదయంలోనికి 
(ప్రవేశింపజేసుకోవడం చేత ఆ ఆనందము వారి సుందర వదనారవిందాలపై 
శోభిల్లినది. స్వభోగభోగ్యతను వెల్లడి చేస్తున్నది. ఆవిధంగా  ఢ్రీకృష్ణుడు 
గోపబృందాలతో విచ్చేసి బృందారణ్యభూమిని స్వచరణారవిందాలతో రమణీయం 
చేస్తున్నట్టు గోపికలు స్మరిస్తున్నారు. 'ప్యరణం స్మర మితి వ్యుత్పత్తి. స్మరణమే 
స్మరము. స్యరుడనగా మన్మథుడు కావున గోపికలకు (శ్రీకృష్ణుడు నట - 
వరుడైనాడు. నటవరుని స్మరణంతో గోపికల హృదయాలలో మరుడు (ప్రవేశించాడని 
సూచించడానికే (శ్రీశుకదేవుడు ఆ శ్లోకానికి ముందటి శ్లోకంలో రెండుసార్లు 
స్మరశబ్దాన్ని ప్రయోగించాడు. “స్మరంత్యః కృష్ణ చేష్టితం", “స్మర చేగేన విక్షిప్త మవసః” 
(శీ మద్భా. 10-2-4) అని. ఈ విధంగా నటవరుని స్మరించే గోపికల (పేమభక్తిని 
గూర్చి ఇక్కడొక విషయం చెప్పడం అ(ప్రాసంగికం కాదు. ఆ గోపికల (శ్రవణ 
యుగళంలో నీలోత్సలాలు, నయన యుగళంలో అంజనం, వక్షస్థలంలో 
ఇం(ద్రనీలమణిదామం, ఇంకా ఏమని వర్లించాలి? బృందావన రమణీ బృందానికి 
సమస్త మండన స్వరూపం నందనందనుడే అయినాడు. “శ్రవసో: కువలయ > రంజన 
మురపో మహేం|ద్రమణిదాము, బృందావన రమణీవాం మండవ మభిలం హరి ర్రయతి” (కవి 
కర్లపూరుని అలంకార కౌస్తుభం 8-77). 
ఆ.వె. ముక్త పంగులైన మునులు దిదృక్షులు ~ సర్వభూత హితులు సాధు చిత్తు 
లఅసదృశవతాఢ్యులై కొలు రెవ్వని - దివ్యపదము వా(డు దిక్కు నాకు, 
టీ : ఎవ్వని దివ్యపదమున్‌ = ఎవని శ్రేష్టమైన పదమును; ముక్త సంగులైన మునులు = 
ప్రాపంచిక సాంగత్యాన్ని పరిత్యజించిన మునులు; దిదృక్షులు = భగవంతుణ్ని దర్శింప 
గోరినవారు; సర్వభూత హితులు = సకలజీవులకు మేలుగోరు వారు; సాధుచిత్తులు = 
పుణ్యశీలురు; ఆసదృశ (వత+ఆడ్యులై = సాటిలేని (వ్రతాలను జరుపుటచే (శ్రీమంతులై; కొల్తురు 
= సేవింతురో, వాడు = ఆ భగవంతుడు; నాకు దిక్కు = నాకు రక్షకుడు. 
తా : సంసార బంధాలను త్యజించిన మునీశ్వరులు పరబ్రహ్మమును 
దర్శింపగోరినవారై, సమస్త జీవుల పట్ల సమబుద్ది కలవారై, (వ్రతనిష్ట గలవారై 
పుణ్యశీలురై ఎవనిని సేవిస్తారో ఆ భగవంతుడు నాకు రక్షకుడగుగాక. 
శ్లో దిదృక్షనో యస్య పదం సుమంగళం 
విముక్తపంగాః మునయః పుసాధవః 
చరనలోకవ్రత మ[వ్రణం వనే 
భూతాత్మ భూతాః సుహృదః స మే గతిః 


76 గజేంద్రమోక్షము 


తా: ఎవని పరమ మంగళ స్వరూపమైన పదమును సందర్శించడానికి 
మహాత్ములు సంసారంలోని సకలాసక్తులను విడిచిపెట్టి, అడవులకు వెళ్లి ఇతరులకు 
అశక్యమైన, అఖండమైన ఉపవాసాత్మక (బ్రహ్మచర్యాది (వ్రతాలను చేసి, సర్వజీవహితులై 
ఉంటారో ఆ మునిశ్యర సహాయకుడు, పరమ దయాళువునగు భగవంతుడు నాకు 
లక్ష్యమైనవాడు అనగా పొందదగినవాడు. “తమేవం విదిత్వాతి మృత్ఫుమేతి, నాన్యః 
పంథా నిద్యతేయనాయ” అని (శ్రుతి. “పరబ్రహ్మమును తెలుసుకొన్నవారు మృత్యువును 
అతిక్రమిన్తారు. అనగా సంనార సముద్రాన్ని ఉల్లంఘింప గలుగుతారు. ఇందుకు 
పరబ్రహ్మను పొందడం కంటె వేరే మార్గం లేదు” అని శుతివాక్యానికి అర్హం. 
అందుచేత భక్తులు ఆ పరమపదంకోసం దిదృక్షువులై, అపారమైన సాధనబేసి 
తుదకు భగవత్సన్నిధానంలో సూరులు, నిత్వసూరులు, పార్షదులుగా చేరి సర్వేశ్వరుణ్ని 
నిరంతరం ఆరాధిస్తుంటారు. ముక్తసంగులైన మునులు, దిదృక్షువులు ఎలాంటివారో 
ఈశ్టోకం తెలుపుతున్నది. “సదం పదం उ మానునంతి, యన్నేతి నేతీ త్యతదుత్సిస్ఫక్షవః, 
విసృజ్య దౌరాత్య్య మనన్య సౌహృదా, హృదోపగుహ్యార్హపదం పదే పదే” (శ్రీ మద్భా. 2- 
2-18) పరమపదాన్ని కోరుకొన్న భక్తులు భగవంతుని పదాన్ని పదే పదే హృదయానికి 
హత్తుకొంటారన్న భావంగల చక్కని శ్లోకమిది. “త ద్విషోః పరమం పదగ్‌ సదా పశ్యంతి 
సూరయః” అని (శ్రుతివాక్యానికి తాతృర్య మీ శ్లొకం. “యోగులు “ఇదికాదు 
ఇదికాదు” ఆంటూ పరిశిలించి ఏ పరమాత్మకంటె భిన్నమైన పదార్థాలను 
పరిత్యజింప గోరుతారో, శరీరాన్ని దానికి సంబంధించిన పదార్జాలలో ఆత్మబుద్దినీ 
విడనాడి అనుక్షణమూ భగవంతుని పదారవిందాలను హృదయంతో ఆలింగనం 
చేసుకొంటూ, అనన్య (ప్రేమతో పరిపూర్ణులై ఉంటారో, అదే (శ్రీవిష్ణుభగవానుని 
పరమపదం. అదే వైకుంఠం. అదే పరంజ్యోతి. భగవద్దామం. భగవంతుడు 
నిరాకారుడైతే ఆయన పాదాలను యోగులు ఆలింగనం చేసుకోవడం ఎలా 
సంభవం? జీవబ్రహ్మలు ఐక్యమవుతారన్నది దౌరాత్మ్య్య బుద్ది అని వ్యాఖ్యానించాడు 
శ్రీవిశ్య్వనాథ చక్రవర్తి. వైకుంఠధామం ప్రాప్తించిన జీవులకు (శ్రీవిష్ణువు పూజనీయుడైన 
స్వామి. ఆజీవులు సేవకులు. శివిష్ణురూపమందు మాయికబుద్దిని చొనపడమే ` 
దౌరాత్మ్య్యం. అంటే నిర్చుద్దిత్య్వమని అర్థం. బోపదేవుడీ శోకాన్ని తన ముక్తాఫలవ్యాఖ్యలో 
ఏవరిస్తూ నిరాకారవాదులు ఎక్కడికి చేరుకొంటారు? అని (ప్రశ్నించాడు. వైకుంఠధామం 
శివిష్ణుస్వరూపభూతమైన అధిష్టానము అని చెప్పినపుడు శ్రీవిష్ణుపదము నిర్విశేష 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 77 


(బ్రహ్మపదము ఎలా అవుతుంది? కాదు కాబట్టి విష్ణుపదమే వైకుంఠధామము. అది 
సవిశేష సాకారము ఆని సారాంశము. అనంతకోటి (బ్రహ్మాండాధీశ్య్ళరుడై కూడా 
శీకృష్ణుడు వైకుంఠంలోను, గోలోకంలోను, గోకులంలోను తన యోగమాయా 
ప్రభావంతో సర్వదా లీలలు జరుపుతూనే ఉంటాడు. 

ఈ సందర్భంలో ఛాందోగ్యోపనిషత్తులో (7-24-1) “ప భగవః కస్మేన్‌ ప్రతిష్టిత 
ఇతి. స్వే మహిమ్ని” అని (ప్రశ్నోత్తరాల మం!త్రవాక్యమున్నది. “సర్వ వస్తువులకు 
ఆధారసాపేక్షత ఉన్నందువల్ల భగవంతుడు దేని మీద వసిస్తున్నాడు?” అనే (ప్రశ 
ఉదయించింది. దానికి “భగవంతుడు స్వీయ మహిమమీద నివసిస్తున్నాడు” అని సమాధానం. 
అదే వైకుఠపదము. నృసింహపూర్వ తాపనీయోపనిషత్తు వైకుంఠం గురించి 
తెలుపుతూ ద్వాదశాక్షర మహామం(త్రాధ్యాపకులకు అది పరమధామము, అక్కడ 
దుఃఖాలుండవు. అక్కడ సూర్య(ప్రకాశమూ వాయుప్రసారమూ ఉండవు. చందద్ర 
ప్రకాశంగాని నక్షత్రప్రభగానీ ఉండదు. అందు (ప్రవేశించే అధికారం మృత్యువుకు 
లేదు. అరిష్టాది షడ్లోషాలు అక్కడ ఉండవు. ఆది మంగళాలయము. ఆనంద 
నిలయము. करु. శాంతము. (బ్రహ్మాదిసకలదేవతావందితము. యోగీశ్యరగణధ్యేయము. 
బుగాది మం(త్రోక్రము. అపునరావృత్తి రూపము. (శ్రీ విష్ణుపరంధామము. అక్కడికి 
చేరిన యోగులు మరల తిరిగిరారు. “యం (ग्ड వ నివర్తంతే తద్దాను పరమం మమ” 
అని (శ్రీకృష్ణభగవానుడు గీతలో (8-21) తెలిపాడు. ఆ (్రీముభోక్తికి 
భగవ(ద్రామానుజాలు “అచిత్సంపర్గవియుక్తం స్వరూపేణావప్టితం ముక్షన్వరూపం పరమం 
వియమవప్తావం. తచ్చ అపునరావృత్తిరూపం" అని భాష్యం చెప్పారు. అనగా (ప్రకృతిసంసర్గం 
వీడి, స్వస్యరూపావస్థితమైన ముక్తస్యరూపం నా యొక్క నియమన స్థానము. అది 
అపునరావృత్తి రూపము. ఆవాగమన రహితము. “యద్‌ గత్వా న వివర్తంతే తద్‌ ధామ 
పరమం మమ” (గీత 15-6) “ముక్తనంగులైన పురుషులు దేనిని ప్రాప్తింపజేసుకాని 
తిరిగిరావడానికి ఇష్టపడరో ఆ పరమధామము - ఆ పరంజ్యోతి నాదే. అనగా అది 
నా విభూతిరూపము, నా అంశయే” అన్నాడు '్రీకృష్ణ భగవానుడు. “తతః పదం 
తత్పరిమార్గితవ్యం” (గీత 15-4) “ఏ చోటికి వెళ్లి మరల తిరిగి రానవసరం లేదో 
ఆ పరమపదము జీవులకు ఆన్వేషణీయము” ఆని పరమదయాళువై లోకానికి 
తెలిపాడు (శ్రీ కృష్ణభగవానుడు. అజ్ఞానాన్ని తొలగించుకోవడమే సమస్త పురుషార్థాలకు 
సాధనమవుతుంది. ముముక్షువుల (ప్రవృత్తి శరణాగతియే. ఆది చాల పురాతనమైనది. 


78 గజేంద్రమోక్షము 


ఎందరో ముముక్షువులు శరణాగతి ద్యారా సంసారవృక్షాన్ని ఛేదించి అజ్ఞానాన్ని 
తొలగించుకొని బంధవిముక్తులై తన ధామానికి వచ్చారన్న విషయాన్ని గుర్తుకు 
తెచ్చాడు. (శ్రీకృష్ణభగవానుడు. “బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః” (గీత 4- 
10) “నా జన్మకర్మతత్త జ్ఞానమును పొందడమే ఒక తపస్సు. అట్టి తపస్సుచే 
పవిత్రులైనవారు నన్ను పొందుతారు” అనునది (శ్రీ కృష్ణముఖోక్తియే, 
సీ, భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేక 
జగముల( గలిగించు సమయించు కొజుకువై నిజమాయ నెవ్వ( డన్నియును ८०९) 
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్దరూపికి రూపహీనునకును 
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని బరమాత్మునకు( బరబ్రహ్మమునకు 


మాటల నెజుకల మనముల( జేరంగ( గాని శుచికి సత్వగముు( డగుచు 
నిపుణులైనవారి నిష్కర్శతకు మెచ్చువానికే నొనర్తు వందనములు. 


టీ : ఎవనికిన్‌ = ఏ భగవంతునికి; భవము = పుట్టుకగాని, దోషంబు = పుట్టినందున కలుగు 
దోషముగాని; రూపంబు = ఆకృతిగాని, కర్మంబు = జన్మవల్లకలిగిన కర్మగాని, ఆహ్నయమును 
= పేరుగానీ, గుణములు = ప్రాకృత గుణములుగానీ, లేకయుండి, ఎవడు, జగములను 
కలిగించు = పుట్టించుటకును, సమయించు కొజుకును = నశింపజేయుట కొరకును, నిజమాయన్‌ 
= తన స్వాభావికశక్తిచే, ఇన్నియును = పుట్టుక మొదలైనవి అన్నియును; తాల్చున్‌ = ధరించునో, 
ఆ పరేశునకున్‌ = ఆ పరాశక్తిమంతునికి; అనంతశక్తికి = అంతులేని శక్తిగలవానికి; (బ్రహ్మకు = 
(బ్రహ్మమునకు, ఇద్దరూపికి = సమృద్దమైన రూపముగలవానికి; రూపహీనునకు = (ప్రాకృత 
రూపము లేనివానికి, చిత్రచారునకున్‌ = విచిత్రమైన సంచారము గలవానికి, సాక్షికిన్‌ = 
లోకులను చూచువానికి; ఆత్మరుచికి = ఆత్మరుచికలవానికి, పరమాత్మునకు; పర\బ్రహ్మమునకు, 
మాటలను = వాక్కుల చేతను; ఎజుకలన్‌ = జ్ఞానముల చేతను; మనములన్‌ = మనస్సుల 
చేతను; చేరంగరాని = సమీపింప వీలులేని; శుచికిన్‌ = పరిశుద్దునకు; సత్ఫ్యగమ్యుడగుచు = 
సత్త్వగుణము గలవారికి చేరదగిన వాడగుచు; నిపుణులైనవారి = నేర్చరులైన వారియొక్క; 
నిష్కర్మతకున్‌ = ఫలాపేక్షలేని, కర్మలకు = పనులకు; మెచ్చువానికి ఆ దేవదేవునికి, ఏన్‌ = నేను; 
వందనములు; ఒనర్తున్‌ = చేయుదును. 

తా: ఎవడు జన్మకర్మములు, వాటీకి సంబంధించిన దోషాలు లేనివాడో, సృష్టి 
- 8 - ప్రళయాలకై తనకు లేనివన్నిటినీ స్వీకరిస్తాడో, అట్టి పరబ్రహ్మమునకు, 
గుణాతీతునకు, బహునామరూపములు గలవానికి, అవాజ్యానసగోచరునికి, 
సత్త్వగుణులను, నిష్కామకర్ములను మెచ్చుకొనువానికి వండ 5 మాచరిస్తున్నాను. 


जः 44 చో 517 వరి 
గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య 79 


శ్లో, న విద్యతే యస్య చ జన్య కర్మ వా న నామరూషే గుణదోష ఏవ వా 
తథాపి లోకాప్యయసంభవాయ యః స్వమాయయా తాన్యనుకాల మృచ్చతి 
తా: ఆయనకు జన్మకర్మలుగాని, నామరూపాలు కాని, లేనప్పుడు వానికి 
సంబంధించిన గుణదోషాల కల్పన ఎలా ఉంటుంది? కాని, ఆయన सरयु 
సంహారాలు జరిపేందుకు ప్రతి సమయంలోను తన మాయాశక్తితో జన్మకర్యాదుల 
నన్నిటిని స్వీకరిస్తుంటాడు. 
భగవద్రూపాదులు అ(ప్రాకృతములు. అస్మితాది శరీరాభిమానులకు ప్రాకృత 
వస్తువులే దృష్టిగోచరం కానప్పుడు, భగవంతుని యందలి ప్రాకృత త్వాన్ని నిషేధించి 
అ ప్రాకృతత్యాన్ని తెలుసుకోవడం మహా కష్టమవుతుంది. జన్మకర్మలు, నామరూవాలు 
గుణదోషాదులు లేనివాడు ఈ జగత్తును సృష్టించడానికి, పోషించడానికి, 
సంహరించడానికి స్రీయయోగమాయాశక్తితో నియతమైన సందర్భాలలో పైన 
పేర్కొన్న జన్మకర్మాదులన్నిటిని స్వీకరిస్తాడని తాత్సర్యం. భగవంతునికి 
జన్మకర్మాదులు లేవు. నిజమే. జన్మమంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. ఒక 
వస్తువు భావాంతరప్రాప్తికి వికారమని పేరు. పాల వికారం పెరుగు, వకృతి నొందెన 
పెరుగులో పాల తత్త మున్నప్పటికి దానిని పెరుగు అంటారేకాని, హాలు అనరు. 
అలాగే జీవుని ప్రథమవికారం జన్మ. అనాదిగా బహిర్ముఖుడైన జీవుడు తన 
పూర్వకృతకర్మచేత బద్దుడై దేవాది దేహాంతరాన్ని ఆశ్రయించి, తద్దేహాభిమానంతో, 
ఆత్మవిస్కృతిని పొందుతాడు. అది ఆ జీవికి జన్య అవుతుంది. అపరిపూర్ణుడైన 
వ్యక్తి తనకు అభావమైన ఆకాంక్షల పూర్తికోసం చేసే పనులను కర్మ ఆంటారు. 
మనో(గ్రాహ్య వస్తువులను వ్యవహారార్థం సంకేతించే శబ్దాన్ని 'నామం' ఆంటారు. 
చక్షుర్రాహ్యగుణవిశేషాన్ని రూపమంటారు. సత్వాదిప్రాకృతగుణనిదానాన్న, లేదా 
ఆశ్రయభూతద్రవ్యంయొక్క ఉత్కర్ష విధాయకమైన ధర్మవిశేషాన్ని గుణ మంటారు. 
సర్వదా స్వస్యరూపత్వంతో, పూర్ణత్వంతో, మనస్సుకు కూడా అగోచరత్య్వంతో, 
స్వప్రకాశత్వంతో, (ప్రకృతికి ఆతీతంగా విరాజిల్లే భగవంతునికి “పైన పేర్కొన్న 
ప్రాకృతజన్మకర్మనామాదులు ఉండకపోయినప్పటికీ తన మాయాశక్తితో ఈ 
జగత్తులో తన జన్మాదులను (ప్రకటించే ఆ భగవంతునికి నమస్కారమని 
శ్లోకతాత్సర్యము. వేదాలు భగవంతుణ్ని నిష్కలుడు, నిష్మ్కియుడు, శాంతుడు, 
ఆశబ్దుడు, అస్పర్శుడు; ఆరూపుడు, అవ్యయుడు ఇత్యాది నిషిద్ద వాక్యాలతో 


80 గజేంద్రమోక్షము 


వర్గించినప్పటికి, మరొక (శ్రుతి వాక్యం ఆ భగవంతుణ్ణి సర్వకరుడు, సర్వకాముడు, 
సర్వగంధుడు; సర్వరసు డు ఇత్యాదిగా పేర్కొన్నది. “నిష్కులం నిష్రయం శాంతం 
విరవద్యం నికంజనం, (శ్వేతాశ్య్వతరోపనిషత్తు “అశబ్దమస్సర్శ మరూప మవ్యయం యధథారసం ` 
నిత్య మగంధవచ్చ యత్‌ (కఠోపనిషత్తు) ఈ రెండు ఉపనిషత్తులు ఇలా వర్లింపగా 
ఛాందోగోగపనిషత్తు ఆ పురుషుడు “మనోమయ: ప్రాణశరీరో భారూపః సత్యసంకల్ప 
ఆకాశాత్మా ०८९४००2 సర్వకామః పర్వగంధః సర్వరసః సర్వమిద ~+ ౬వాక్యనాదరః" అని 
వర్ణిస్తున్నది. ఆ భగవంతుడు మనోమయుడు అనగా పరిశుద్ద మనోమాతత్ర 
(గ్రాహ్యుడు; వివేకాదిసాధనసప్తకాన్ని పరిగ్రహించి పరిశుద్ద మనస్కు డైనవానికే 
ఆయన (గ్రాహ్యమవుతాడని అర్థం. ప్రాణశరీరుడు అనగా జగత్తులోని సమస్త 
ప్రాణులకు ధారకుడన అర్దం. భారూపుడనగా భాసర రూపుడు. “ఆదిత్యవర్ణం 
తమసః పరస్తాతొ “పశ్యతో రూప మవర్లం” ఇత్యాది ज భగవంతుడు 
అప్రాకృత - అసాధారణ - నిరతిశయ కల్యాణ గుణ గణ నిరతిశయ దీప్తి యుక్త 
పిగ్రహశాలి" అణ బోధిస్తున్నాయి సత్య సంకల్పుడనగా అప్రతిహత సంకల్సుడని 
అర్దం. ఆకాశాత్ముడనగా స్వయం'ప్రకాశుడే కాకుండా అన్య వస్తువులను కూడా 
ప్రకాళశింపజేసేవాడని ఆర్థం. సర్వజగత్తు ఎవని కర్మ మవుతుందో అతడు 
సర్యకరుడు. జగత్తులోని సర్వకర్మలు ఎవనికి ఆరాధనలవుతాయో అతడు 
సర్వకర్యుడని తాత్పర్యం. పరిశుద్దమైన భోగ్య భోగోపకరణాదులు గలవాడు 
సర్వకాముడని అర్థం. “సర్వగంధః ~ సర్వరనః"” అనే విశేషాణాలు అతడు “అశబ్ద 
మప్పర్శం” ఇత్యాది ప్రాకృతగంధ రసాదులను నిషేధిస్తున్నవి. అవి అ(ప్రాకృతములు, 
అసాధారణములు, నిరవద్యములు, నిరతిశయములు, కళ్యాణమయములు, 
స్వభోగ్యభూతములు, సర్వవిధాలయిన గంధరసములుగలవాడని అర్థం. ఇటువంటి 
సమస్త కళ్యాణ గుణములు స్వీకరించినవాడు భగవంతుడు. “సర్వమిద మభ్యాత్తః'. 

“గుణదోష నీవ వా” గుణాలు లేవు దోషాలును లేవు. (ప్రాకృతగుణాలలో 
పరమార్థత లేనందున అవి దోష రూపాలవుతాయి. ఇక దోమాలనేవి ఆ భగవంతునిలో 
పూర్తిగా అసంభవాలు. “ఏష ఆత్మా౭. పహతపాప్మా విజరో విమృత్యు ర్విశోకో విజిఘ త్సో 
ఒపీపాసః సత్యకామః సత్యసంకల్చః అని ఛాందోగ్యోపనిషద్వాక్యానికి శ్రీరంగరామానుజముని 
“కల్యాణభూత కల్యాణగుణ ०९२६०९० తస్యాత్మత్వంచ సీష ఆత్మాొపహత పాప్మే త్యాదినా 
పత్యసంకల్ప ఇత్యనేన స్పష్టీకృ త్య” అని వ్యాఖ్యానించారు. అనగా సాపజరామరణ శోక 


595 "क्तो బా 
న్‌ పనయనోత్నల ర్చితవ్యాఖ్య 81 


బుభుక్షా పిపానా రహితుడైనవాడు, సత్యకాముడు, సత్యసంకల్పుడు అని అర్థం. 
“ఏష సంయద్దాను ఇత్యాచక్షతే” సర్యకళ్యాణ గుణాశ్రయత్యం, సత్యసంకల్పత్వమే 
సంయద్దామత్యమని, స్వా(శ్రితులకు శోభ కలిగించడమే వామనీత్యమనీ, సర్వలోక 
వ్యాప్త దీప్తిమద్విగ్రహ యుక్తత్య్వమే భామినీత్యమనీ, సంయద్దామత్య - వామనీ 

- భామినిత్వాదులు భగవంతుని లక్షణాలనీ ఛాందోగ్యోపనిషత్తు స్పష్టంగా 
వెల్లడిస్తున్నది. 

“అమకాలం బుచ్చతి” అనడంలో భగవంతుని జన్మాది లీలలు నిత్యము 
జరుగుతుంటాయని అర్థము. “ప్రాష్నోతి” ఒకానొకప్పుడు పాొందుతుంటాడని 
కాకుండా ఎల్లప్పుడు భగవంతుడు తన యోగమాయతో అనగా చిచ్చక్తితో లేదా 
తన స్వరూపశక్తితో ప్రకాశమాను డవుతుంటాడని తాత్సర్యము. భగవంతుని 
యందు ఆకృతులు అనంతములు. (ప్రకాశములు అనంతములు. జన్మ కర్మ లక్షణా 
లీలలు అనంతములు. అనంత (ప్రపంచమునందు వైకుంఠ గతములైన ఆయా 
స్థానములు కూడా అనంతములు. భగవల్లీలా రసమునకు ఆలంబనభూతములైన, 
పరికర బృందాదులైన శేష గరుడ విష్వక్సేన గోపికా ప్రభృతులు నిత్యులు. 
భగవంతుడెవరితో కలిసి లీలలు జరుపుతుంటాడో వారందరు ఆయన పార్షదులే. 
అనుకూల వార్షదులు, (ప్రతికూల పార్షదులు ఆను రెండు తెరగులవారు భగవంతుని 
లీలా సహాయకులవుతారు. కాబట్టి భగవల్లీల సమాప్తమయిన దనుకోవడం దోషమూ 
అపరాధమూ అవుతుంది. భగవంతునికీ ఆయన పరికర పరిజనులకూ విచ్చేద 
మెన్నటికి జరుగనేరదు. జన్మకర్మాది లీలలు భగవంతుని యందు నిత్యములు. 
అథర్యవేదం పిప్పలాది శాఖలో “ఏకో దేనో విత్యలీలానురకో భిక్తన్యాపీ భక్తహృద్యంతరాత్మా, 
“నిత్యుడు, లీలానురక్తుడు, భక్తవ్యాపియెన భగవంతుడు భక్తగణాల హృదయంలో 
అంతరాత్మ రూపంతో సాక్షాత్తు విరాజమాను డవుతుంటాడు” అని చెప్పింది. 
అంతేకాదు, వేదం “అజాయమావో బహుధా విజాయతే” (ముద్దల (శ్రుతి) “భగవంతుడు 
అజాయమానుడైనప్పటికి బహువిధాలుగా జన్నగ్రహణం చేస్తాడు” ఆని సుస్పష్టం 
చేసింది. భగవంతుని జన్మ ప్రాకృతజన్మవంటిది కాదు. అది విలక్షణమైనది, 
స్థిరమైనది, దివ్యమైనది. దానిని జన్మ ఆనడం కంటె ఆవిర్భావం ఆనడం 
సముచితము. భగవంతుని ఆవిర్భావమనగా (ప్రాకృత జవ్మము కానేరదు. అలాగే 


ఆంతర్జాన మనగా చనిపోవుటగా భావింపరాదు. (శ్రీనపింహావతారసమయంలో 


82 గజేంద్రమోక్షము 


“భగవంతుడు తన భృత్యులైన ప్రహ్లాద (బ్రహ్మ సనకసనందనాదుల వాక్కులను 
సత్యం చేయడానికి, అథిలభూతాలలోను తన వ్యాప్తిని దర్శింపజేయడానికి సభామండప 
స్తంభంలో అత్యద్భుత శ్రీనరసింహమూర్తి ధారణచేసి ఆవిర్భవించాడు”. “సత్యం 
విధాతుం నిజభృత్య భాషితం, వ్యాప్తించ భూతేష్వభిలేషు చాత్మనః (శ్రీ మద్భా.7-8-17) 
“దేవక్యాం దేనరూపిణ్యాం విష్ణుః. సర్వగుహాశయః:, ఆవిరాసీద్యథా ప్రాచ్యాం దిశీందురివ 
పుష్కలః" ((శ్రీమద్భా.10-3-8) “దేవరూపిణి అయిన దేవకి నుండి సర్వగుహాశయుడైన 
విష్ణువు తూర్పు దిక్కునుండి ఉదితుడైన పూర్లచం(ద్రుని వలె ఆవిర్భవించాడు". 
ఈ ఉపమానంవల్ల పైన పేర్కొన్న విషయం సంపూర్ణంగా సమర్థిత మయింది. 
తనవంశంలో సర్వేశ్వరుడు ఉదయిస్తున్నాడని అష్టమీ చంద్రుడు సంతోషంతో 
పుష్కలుడు కావడం సుసంగతమైన విశేషం. 

ఇక భగవంతుని కర్మయందలి వైలక్షణ్యం ఏమంటే, అది కేవలం ఆ 
భగవంతుని స్వరూపభూతమైన ఆనందకశక్తికి సంబంధించిన ఎఐలాసం మా(త్రమే 
అని భావించాలి. “లోకవత్‌ తు లీలాకైవల్యమ్‌” అని (బ్రహ్మసూ(త్రం. (2-1-32) 
లోకంలో మహారాజాదులు పరిపూర్లకాములై నప్పటికి వారియందు 'క్రీడా(ప్రవృత్తి 
కనిపిస్తుంది. సుఖోన్మత్తులు, సుఖో[డ్రేకులు ఫలనిరపేక్షంగా నర్తిస్తారు. అలాగే 
ఈళశ్యరుడు కూడా ఏదో ప్రయోజనాన్ని ఉద్దేశించి కార్య(ప్రవృత్తుడు కాడు. కేవలం 
అది లీలయే. నారాయణ సంహితకూడా “సృష్ట్యాదికం హరిర్షైన ప్రయోజన మపేక్ష్యతు 
కురుతే కేవలానందమాయామత్రన్య నర్తనం” అని చెప్పింది. ఈ ०८९ = वपुष 
సృష్టించడంలో ఈశ్వరుడు ఏ ప్రయోజనాన్నీ లక్షించలేదు. మత్తుని నర్తనం వలె 
కేవలం ఆనంద స్వభావానికి లోబడి ఈ విశ్వాన్ని సృష్టించాడు అని. “పూర్ణానందన్య 
యసహ్వ్యేహ ప్రయోజనమతిః కుతః?ముక్తా అప్యాప్రకామాః స్యుః కి ముతాస్యాఖిలాత్మనః" 
“పరిపూర్ణానంద స్వరూపుడైన భగవంతుడు అపేక్షించే ప్రయోజన విశేషం ఎమి 
టుంటుంది? ముక్తుడైన వ్యక్తియే ఆప్తకాము డౌతున్నప్పుడు ఇక భగవంతుని 
విషయంలో చెప్పేది ఏముంటుంది? “జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్వతః, 
త్యక్వా దేహం పునర్దన్మ నైతి మామేతి रर दुहः" అని (శ్రీకృష్ణ భగవదుక్తి (గీత 4- 
9)అర్డునా! ప్రకృతి (త్రిగుణాత్మకమైనది. దానితోడి సంసర్గంవల్లనే జీవులకు జన్మ 
ఏర్పడుతుంది. నా జన్మ ప్రకృతికి సంబంధించినది కాదు. నేను సర్హ్వజ్ఞత్య్వం, 
సర్వేశ్య్వరత్వం, సర్వసంకల్పత్యం మొదలైన సమస్త కళ్యాణ గుణాలతో కూడినవాడను. 
ఇటువంటి నేను స్వీకరించిన జన్మాలకు, నా చేష్టితాలకు సాధువులను రక్షించడం, 


గోపీనయనోత్ప్సలార్చితవ్యాఖ్య 83 


వారు నన్నాశ్రయించడమే పరమ ప్రయోజనాలు. నా జన్మకర్మలు అ(ప్రాకృతాలు 
-ఆసాధారణాలు. నా జన్మ కర్మలు ఇలాంటివి అని యథార్థమును ఎరిగినవాడు 
పునర్దన్మమును పాందడు. అతడు నన్నే పొందుతాడు. అనగా దివ్యములైన నా 
జన్మకర్మలలోని యాథాత్య్య జ్ఞానం చేత నన్నా(శ్రయించడానికి విరోధించే పాపాల 
నన్నిటినీ ఈ జన్మలోనే పోగొట్టుకొని, మన్మనస్కుడై, మద్యాజియై, మద్భక్తుడై నన్నే 
పొందుతాడని (శ్రీభగవానుడన్నాడు. దీనిని బట్టి భగవదవతార రహస్య వాస్తవ 
జ్ఞానం కూడా పరమపురుషారరూపమైన మోక్షానికి ఉపాయమవుతుందని 
స్పష్టమవుతున్నది. (శ్రీకృష్ణావిర్భావం అత్యంత రహస్యమైనది. బుధవారం ఆష్టమీ 
తిథి నిశీథి యందు శ్రీ విష్ణురూపంతో, సచ్చిదానంద స్వరూపంతో దేవకీ యశోదల 
అసంపూర్ణ గర్భ కాలంలో రెండు చోట్ల ఆవి రృవించాడు (థ్రీ కృష్ణుడు. “గర్భ కాలే 
త్వపంపూర్ణే హ్యష్టమే మాపి తే స్రియౌ, దేవకీ చ యశోదా చ సుషువాతే పనుం తదా” (హరివంశం). 
భగవంతుని సృష్టిలో వైషమ్యమూ లేదు.నైర్హణ్య్వమూ ఉండదు. వాస్తవానికి ఆ 
భగవంతునికి ఏ ప్రయోజనమూ లేదు. ఈ జగత్తులో పుణ్యం చేసుకొన్నవారు 
పుణ్యాత్ములు, 2१3० చేసుకొన్నవారు పాపులు “సొధుకారీ పాధుర్భవతి పాపకారీ పాపో 
భవతి” అయినారు. (ప్రాచీన కర్మ శక్తి వలననే ఈ జగత్తులోని జీవులలో ఈ 
వైషమ్యం - నైర్హృణ్యం ఏర్పడింది. స్వశక్తి చేత స్వకర్మముచేత దేవాది వస్తుతా ప్రాప్తి 
లేదా అసద్గతి కలుగుతాయి. కాళియమర్దన సందర్భంలో నాగపత్నులు (శ్రీ కృష్ణుణ్ని 
“అవ్యాకృతవిహారాయ సర్వవ్యాకృతిసిద్దయే, హృషీకేశ వమస్తేస్తు మువయే మౌవశాలివే” అని 
ప్రస్తుతించారు. 'అవ్యాకృతం' అంటే అప్రతర్య్యమని అర్థం. కృష్ణా! నీ సృష్ట్యాది 
విహారం వ్యాకరించడానికి ఆశక్యం, లోకంలో కారణం లేనిదే కార్యం జరగడం 
ఆసంభవం. “కారణం వినా మందోపి న ప్రవర్తతే” అనే ఆర్యోక్తి ఉన్నది. భగవంతుని 
లీలలు ఆ(ప్రతర్మ్క్యమైనఎ ఆయినప్పటికీ ఆత్మారాములైన (శ్రీశుకాదులు సైతం 
వినడానికి సానురాగులవుతారు. “ఏవం జన్మాని కర్మాణి హ్యకర్తు రజవన్యచ వర్షయంతి 
ప్మ కవయో వేదగువ్యోవి హృత్సతేః” (శ్రీమద్భా 1-3-35) జన్మకర్మలు లేని భగవంతుని 
ఆ(పాకృత జన్మ కర్మలను గూర్చి తత్తజ్ఞానులైన పండితులు వర్లిస్తుంటారు. 
ఆయన జన్మకర్మలు వేదాలలో ఆత్యంత గోపనీయ రహస్యములై ఉన్నాయి. “కో 
వేత్తి భూమన్‌ భగనవ్‌ పరాత్మన్‌, యోగీశ్వరోతీ दी స్రిలోక్యామ్‌, క్వ నా కథం వా కతి 
వా కదేతి, విప్తారయన్‌ క్రీడపి యోగమాయామ్‌" (శ్రీమద్భా. 10-14-21) భగవంతుని 


84 , గజేంద్రమోక్షము 


సకలలీలలు దుర్‌జ్ఞేయములు. భగవంతుడు భూమ - (బ్రహ్మ - వ్యాపకుడు - 
అపరిచ్చిన్నుడు. కాబట్టి ఆయన లీలలకు కారణాలు ఏవో ఎవరికి తెలుసు? 
తెలుసుకోగలిగేవారు ముల్లోకాలలోను లేరు. ఏ ఏ లోకాలలో _ ఎక్కడెక్కడ 
ఎప్పుడెప్పుడు ఆయన ఎన్నెన్ని లీలలు జరుపుతున్నాడో ఎవరికి తెలుసు? ఆయన 
 యోగమాయా వైభవం అచింత్యప్రభావం కలది. మనుష్యులు భగవంతుని 
లీలాతత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం కన్నా ఆయన లీలా కథలను 
గానంచేయడం, శ్రవణం చేయడమే శ్రేయస్కరము. భగవంతుని కర్మలు 
అత్యద్బుతాలు, అత్యంత చమత్క్మారమయములు. “గోవర్దనోద్దరణహృష్టసమస్తగోప, 
నానాస్తుతి శ్రవణలజ్ఞితమానసస్య, స్మృత్వా నరాహనపురిందుకలా ప్రకాశ, దం ప్లోద్ద తక్షితి హరే 
రవతు స్మితం నః" ఒక చేతితో గోవర్దన భూధరాన్ని ఎత్తగానే గోపకులు ఆశ్చర్యంతో 
చేసిన ప్రశంసలకు (శ్రీకృష్ణుడు సిగ్గుపడ్డాడట! ఆయన కపుడు తాను వరాహరూపంతో 
భూమండలాన్ని ఒక దంష్ట్ర మీద నిలిపిన విషయం గుర్తుకు వచ్చి అది వీరెరుగరని 
నవ్వుకొన్నాడట! మనం వాటిని చూచి, విని భ్రాంతి చెందుతాము. వాటి 
పరిణామాలను చూచి సుఖసంతోషాలను పొందుతాము. వాటిలోని చమత్కారమే 
అది. నిజానికి భగవంతుని విషయం భగవంతునికే తెలుస్తుంది. (ప్రాకృత 
మానవమాత్రులకెలా తెలుస్తుంది? ఈ లోకంలో సంసారంలో పడి దుఃఖాన్ని 
పొంది భగవంతుణ్ని నిందినాము. భగవంతుడిచ్చిన ఆ దుఃఖం కూడా ఒక 
మహాసుఖానికి పూర్వ్యభూమిక అవుతుందేమో! మనం తెలుసుకోలేము. 
భగవత్యరూప జ్ఞానం మనం పొందితే మనకు భగవద్దర్శనమైనట్లి. అవిద్య 
తొలగి, దేహాత్మజ్ఞానం కలిగి భగవద్విగ్రహంలోని అ(ప్రాకృతత్యాన్ని (గ్రహిస్తాము 
ఆత్మారాముల మవుతాము. అనగా భగవంతుని జన్మకర్మాదులు, ఆయన లీలలు 
అనుభవానికి వస్తాయి. “భక్తి రేవైనం నయతి, భక్తి రేవైనం దర్భయతి” అను 
మాఠరశ్రుత్యనుసారంగా భక్తియే జీవుణ్ని భగవత్సమిపానికి చేరుస్తుంది. భక్తియే 
జీవునికి భగవద్దర్భనం కలిగిస్తుంది. (ప్రాకృతజనులు శా[స్తజ్ఞానంతో భగవంతుని 
జన్మకర్మలనుగూర్చి తెలుసుకోవడం సాధ్యంకాదు. అక్రూరుడు ఢ్రీకృష్ణుణ్ని దర్శిస్తూనే 
“త్వయోదితోయం జగతో హీతాయ, యదా యదా వేదపథః పురాణః, బాధ్యేత పాఖండపథై 
రసద్ద్భిః తదా భవాన్‌ సత్వగుణం బిభర్తి” ((శ్రీమద్భా. 10-48-23) “స్వామీ! నివు 
లోకకళ్యాణానికి ఈ సనాతనవేదమార్గాన్ని ప్రకటించావు. పాఖండపథంలో సంచరించే 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 85 


దుష్టుల వల్ల వేదధర్మానికి గ్లాని కలిగినప్పుడెల్ల నీవు శుద్దసత్వమయ దేహాన్ని 
స్వీకరిస్తుంటావు”. ఈ శ్లోకానికి వ్యాఖ్య (వ్రాస్తూ (శ్రీధరస్వామి భగవంతుని ఆవతారం 
శుక్తియందలి రజతజ్ఞానంతో సమమైన అవిద్యాకల్సితం కాదు కాదుసుమా! “వము 
తర్శి మమావతారా స్తచ్చరెత్రాణి చ శుక్తిరజతన దవిద్యాకల్సితాన్యేన $=? నహి వహి ఇయం 
తు తవ లీలయేత్యాహ ద్వయేన” “ఇది నీ లీలయే. జగద్దితార్థం నీ ఆవిర్భావం 
జరుగుతుంది” అని వివరించి చెప్పారు. ముండకోపనిషత్తు (3-1-1) “జృవాచ్చ 
తద్దివ్యమచింత్యరూపం” “ఆ పరబ్రహ్మ మహనియ, ~ దివ్య - అలౌకిక - అచింత్య 
స్వరూపు' డని వర్ణించింది. ఆ భగవంతుడు “రపో వై స రసస్వరూపుడని 
తైత్తిరీయ(శ్రుతి పేర్కొన్నది. వేదవ్యానుడు వేదగుహ్యామైన భగవంతుని 
జన్మకర్మలీలలను లోకానికి వెల్లడించి కృతకృత్యుడయ్యాడు. అంతేకాదు, తాను 
రచించినదానికి పురాణమనే పేరు పెట్టి దానికి సార్థకత కలిగించాడు. విష్ణు 
పురాణం (5-2-18) “రూప కర్మ స్వరూపాణి వ పరిచ్చేదగోచరే, యస్యాభిల ప్రమాణావి 
స విష్ణు दद స్త్రవి ఆ భగవంతుని రూప ~ కర్మ - స్వభావాలు, సమస్త పరిమాణాలు 
(यष्टु మమత్య్వాదులు) విచారణ చేయదగిన విషయం కాదు. ఆవి ఆయన(నీ) 
గర్భంలోనే దాగి ఉంటాయి. వాటిని నిర్జారించి చెప్పడానికి వీలులేదు. ఆవి 
గోచరించేవి కావు ఆని. “పర్వభూత ప్రకృతిం వికారాన్‌ గుణాది దోషాంశ్ళ మువే 
వ్యతీతః" (శ్రీవిష్ణు. పు. 6-5-63) “ఓ ముని! ఆ భగవంతుడు (వాసుదేవుడు) 
సర్వాత్ముడు సమన్హావరణాలకు పరమందుండినవాడు” అని చెబుతూ అతడు 
“జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్యతేజాం స్యశేషతః, భగవచ్చబ్దవాచ్యాని వినా హేయై ర్లుణాదిభిఃి 
“హేయాది గుణ పరిశూన్యమైన వాడే భగవచ్చబ్దవాచ్యుడు. అతడు సమగగ్ర జ్ఞాన 
- సమగ్రశక్తి - సమ(గ్రబల - సమగైశ్యర్య - సమ(గ్ష వీర్య - సమగ తేజస్సు 
కలవాడు.” అనగా “సమస్త కళ్యాణ గుణాత్మకుడు” అని విష్ణుపురాణం వాసుదేవ 
భగవచ్చబ్బానికి అర్థం 2358०06. పద్మపురాణం ఉత్తరఖిండం కూడా “डगर रै 
విర్గుణ ఇత్యుక్తః बू జగదీశ్వర ప్రాకృతై ర్లేయ సంయుక్త ర్గుణహీవత్వ ముచ్యతే” 
“ాస్తాలలో నిర్లుణుడనిచెప్పబడిన జగదీశ్యరుడు ప్రాకృతమైన హేయగుణాలు 
లేని వాిడనియే (ప్రతిపాదించింది. భగవంతుడు తనస్వరూపశక్తితో, అవగా 
ఆత్మమాయతో సృష్టి స్థితి లయాలను జరుపుతాడు. మాయాశక్తి ఆనగా స్వరూపశక్తి 
అనియే గాని మరి ఇతరమేమీ కాదు. మాయాశక్తి అనే పదానికి శ్రీధరస్వామి 


86 "2००5-3 


'చిచ్చక్తి అని అర్థం చెప్పారు. “అతో మాయానుయం విస్టుం ప్రనదంతి సనాతనం” అని 
(శుతి. “సనాతనుడైన (శ్రీ విష్ణువును మాయామయుడు” అని అంటే యోగమాయా 
సమావృతుడని శిధరాది వ్యాఖ్యాతలందరు చెప్పిన అర్థం. అది ఇంత అని చెప్పలేని 
అఘటనాఘటన పటీయసి అయిన శక్తి “యోగమాయా సమాన్సతః మూఢోయంనాభిజానాతి 
లోకో మా నుజ మవ్యయమ్‌” అనునది. శ్రీకృష్ణముల్లోక్తి (గీత 7-25). “యోగమాయతో 
కూడిన నేను అందరికి (ప్రకాశుడను కాను. అనగా నా భక్తులకు మాత్రం 
'ప్రత్యక్షజ్ఞాన గోచరుడను. నా పరత్వాన్ని సూచించే లోకోత్తరకర్మలను, తేజస్సును 
'ప్రకాశింపజేస్తూనే ఉంటాను. నా నరాకృతిని చూడగానే ఈ లోకం మోహాన్ని పొంది 
నన్నక మనుష్యునిగా (భ్రమపడుతున్నది. కాని, వాయ్యిం(దాదులను అతిశయించిన 
నా కర్మలు, సూర్యాగ్నులను మించిన నా తేజస్సు కనిపిస్తున్నప్పటికి అజన్నుడను, 
అవ్యయుడను, నిథిలజగదేక కారణుడను, సర్వేశ్యరేశ్యరుడనగు నేను అందరికిని 
సమాశ్రయణీయుడను కావడానికే ఈ మనుష్యాకృతిని ధరించాను. ఈ విషయం 
కొందరు మూఢులు తెలుసుకోలేకున్నారు.” ఇలా అభక్తుల యెదుట భగవంతుడు 
తన లీలలను గుప్తపరచుకొంటాడు. భక్తుల యెదట తన లీలలను (ప్రకటిస్తుంటాడు. 

ఇక భగవన్నామానికి చెందిన చర్చ : భగవంతుని గుణాలు అ(ప్రసిద్దములైన 
కారణంగా ఆయన “అనాముడు” అని కీర్తింపబడినాడని (బ్రహ్మపురాణం “అనామా 
సోఒప్రపిద్దత్వాదరూపో భూతవర్ణితాత్‌' చెబుతున్నది. “న యత్ర నాథ విద్యంతే నామజాత్యాది 
కల్పనాః, తద్భహ్మ పరమం నిత్యమవికారి భనానజ” అనీ, “న కల్పనామతేర్భస్య సర్వప్యాధిగమో 
యతః, తతః కృష్ణాచ్యుతానంత విష్ణు నామభి 8८६९१. హేనాథ! నామ జాత్యాది 
కల్పనలు పూర్తిగా లేనిచోట నీవు నిత్యుడవు ~ అవికారివి - అజన్ముడవు - 
పరబ్రహ్మవు. కల్పన లేకుండా అనగా విశేషం రతేకుండా ఏ పదార్థజ్ఞానమూ 
కలుగదు. అందుచేత స్వామీ!నిన్ను కృష్ణ - అచ్యుత - అనంత - విష్ణు నామాలతో 
స్తుతిస్తారు” (శ్రీవిష్ణు. పు. 5-18-53, 54) అనడంలో పరస్పర విరుద్దత 
కనిపిస్తుంది. శ్వేతాశ్యతరోపనిషత్తులో “అజామేకాం” అనే (శుతివాక్యం అజన్నుడు, 
అనాది అయినవానిని “అజుడు” అని పేర్కొంటారని నిర్దారణ చేస్తున్నది. దేనిని 
ఆధారం చేసుకొని భగవంతుని నామజాత్యాదులను కల్పించాలి? నిర్విశేషతా 
ప్రతిపాదకమూ, అత్యంత కల్పనామయమూ అయిన నామంద్వారా భగవంతుడు 
ఎలా (ప్రశంసితుడవుతాడు? 'ఆప్తకామి ఆదినామాలతో వేదాలు భగవంతుణ్ని 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 87 


ప్రశంసించాయి. ఆ నామంలో భగవంతుని స్వరూపసిద్దమైన శక్తివిలాసం 
ద్యోతకమవుతున్నది కదా! ఆప్రకాముడన్నది కల్పనకాదు. ఆది యధథార్థమే. 
“వామభిరీడ్యపే” (నామాలతో స్తుతింప బడుదువు)ఆనడంలో కృష్ణ - అచ్యుత - 
అనంత - విష్ణునామాలతో భగవంతుని మాహాత్మ్యం వ్యక్తమవుతుందనే కదా 
అర్థం? శాస్త్రాలలో పేర్కొనబడిన అత్యంత (ప్రసిద్దమైన ఈ నామాల ద్వారా 
భగవంతుడు అతిశిఘంగా పరిజ్ఞాతుడవుతాడు ~ మరీ (ప్రసన్నుడవుతాడని 
స్పష్టమవుతున్నది. భగవన్నామ సంకేతాలకు కూడా అత్యంత (ప్రభావమున్నట్లు 
శాస్త్రగంథాలు తెలుపుతున్నాయి. నామానికే కాదు, నామాభాసానికి కూడా 
మహిమను చెప్పే అజామిళాది ఉపాఖ్యానాలున్నాయి. కాబట్టి కృష్ణాదినామచతుష్టయం 
ఉపలక్షణాతంగా చెప్పబడినదనే (గ్రహించాలి. నారాయణశబ్దం నామాభాసంగా 
ఉచ్చరించి నప్పటికి అజామిళునికి ముక్తిలభించడం శాస్త ప్రసిద్దమైన విషయం. 
ఇంతటి ప్రభావసంపన్నమైన భగవన్నామాలు కల్పితాలనడానికి వీలులేదు. వేదాలవలెనే 
భగవన్నామాలు కూడా అపౌరుషేయాలే. విష్ణు - నారాయణ - పురుషోత్తమ - 
ఆనంత ~ ఆచ్యుత - కృష్ణ - ఆదినామాలు ~ (శ్రుతులలో (ప్రస్తావితాలు, 
(ప్రశంసితాలు అయినాయి. ఉదాహరణకు ($ కృష్ణశబ్దం విశేష్యుమే కాని, విశేషణం 
కాదు. “ఆనందో బ్రహ్మేతి, కో హ్యేవాన్యాత్‌ కః ప్రాణ్యాద్‌, యదేష ఆకాశ ఆనందో వ హ్యాత్‌, 
ఆవందా ద్దీమావి భూతావి జాయంతే, న తన్య కార్యం కరణం చ విద్యతే, వ తత్‌సమశ్సాభ్యధి కశ్చ 
దృశ్యతే, పరాష్య శక్తి ర్వెవిధైన శ్రూయతే, ప్వాభావికీ జ్ఞాన బల క్రియా చొ అని (శ్రుతి. 
“ఆనందం (బ్రహ్మ. ఆ (బ్రహ్మ లేకపోతే ఎవరు ఆనందిస్తారు? ఎవరు జీవిస్తారు? 
ఆనందంతోనే ఈ దృశ్యమానజీవజగత్తు ఉత్పత్తి అవుతున్నది. దాని కార్యమూ 
కరణమూ గాని, దానితో సమానమైన లేదా ఆధికమైన వస్తువుగానీ లేదు. ఆ 
ఆనంద(బ్రహ్మశక్తి ఆనేక విధాలు, వానిలో (ప్రధానమైనవి స్వాభావిక జ్ఞాన బల 
క్రియలు” అని ఆ (శ్రుతివాక్యానికి ఆర్థం. ఈ (శ్రుత్యర్థ్ణం యోగవృత్తితో సర్వాకర్షకుడు, 
పరమ బృహత్రమానందుడునైన ్రీకృష్ణుణ్ని నిర్దేశిస్తున్నది. ఆనందం అనేది ఒక 
విగ్రహం కాదనడం తగును. కాని, శ్రీకృష్ణుడు పరముడు, పూర్వసిద్దానంద 
మిగ్రహుడు. సచ్చిదానంద లక్షణానికి ఏ విగ్రహం ఉన్నదో ఆరూపం కలవాడు 
శ్రీకృష్ణుడు. “త్వయ్యేన విత్య పభబోధతవావవంతే” ((శ్రీమద్భా. 10-14-22) “స్వామీ! 
నీవే పరమానందుడవు, పరమజ్ఞాన స్వరూపుడవు, అనంతుడవు” ఆని దశమస్కంధంలో 


88 గజేంద్రమోక్షము 


బ్రహ్మ చేసిన (శ్రీ కృష్ణస్తవనంలో. (శ్రీ కృష్ణుడు పరమానంద స్వరూపుడన్న సత్యాన్ని 
(శుతులు చెప్పుడమేకాకుండా సకల పురాణాలు ఐకమత్యంతో వక్కాణించాయి, 
తాపనీహయశీర్షగంథంలో “సచ్చిదానంద రూపాయ కృష్ణాయాక్షిష్టకారిణే” అని, 
బ్రహ్మాండపురాణంలోని శ్రీకృష్ణాష్ణోత్తర శతనామ స్నోతంలో “నందప్రజజనానందీ 
నచ్చిదానందవిగ్రహః” అనీ (శ్రీకృష్ణుని సచ్చిదానంద స్వరూపమే పేర్కొనబడింది. 
సత్యమనేది ఎపుడూ స్వరూపగత మయ్యే ఉంటుంది. దశమస్కంధం (10-2-26) 
గర్భస్తుతిలో (బ్రహ్మాదులు భగవంతుణ్ని ఇలా (ప్రస్తుతించారు. “సత్యవ్రతం సత్యపరం 
త్రిసత్యం, సత్యస్య యోనిం నిహితం చ పత్యే,సత్యస్య సత్యమృతసత్యనేత్రం, సత్యాత్మకం 
త్వాం శరణం (उरणः “ప్రభూ! నీవు సత్యస్వరూపుడవు. నిన్ను (ప్రాప్తింప జేసుకోడానికి 
సత్యమే శ్రేష్టమైన సాధనం. సృష్టికి పూర్వం - ప్రళయానికి తరువాత, ఈ జగత్తు 
స్థితి అనే ఈ మూడు అసత్యావస్థలలో కూడా నీవు సత్యమవు. పృధ్వీ జల తేజో 
వాయ్యాకాశపంచక దృశ్యమాన సత్యానికి నీవే కారణమవు. వీనిలో అంతర్యామిగా 
విరాజమానుడవైనవాడవు నీవే. ఈ దృశ్యమాన జగత్తుకు పరమార్థ స్వరూపానివి 
నీవే, స్వభక్త పాలనైక సత్య వ్రతుడవు నీవే, మాకు నీవే శరణమవు”. తన శరణాగత 
సత్య(వ్రతాన్ని ప్రతిజ్ఞా పూర్వకంగా శ్రీమద్రామాయణంలో శ్రీరాముడు “సకృదేవ 
ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేత ద్రుతం మమ” అని 
సార్యకాలికదేశవర్తి అయిన సత్యాన్ని చాటాడు. ఉద్యోగపర్వంలో సంజయకృత 
నామనిరుక్తిలో (70-12) ్రీకృష్ణుణ్ని “సత్యే ప్రతిస్థాపితః కృష్ణ: సత్యమత్ర ప్రతిష్టితం, 
పత్యాత్‌ పత్యం తు గోవిందః తస్మాత్‌ సత్యోపీ నామతః” “కీకృష్ణుడు సత్యమునందు 
ప్రతిష్టితుడు; సత్యము ఆతని యందే (ప్రతిష్థింపబడినది. భగవంతుడైన గోవిందుడు 
సత్యము కంటె కూడా శ్రేష్ణుడనడం సత్యము. అందుచేత ఆయన నామము 
“సత్యము” అని (శ్రీకృష్ణుడు నిరుపాధి పరబ్రహ్మమని పేర్కొన్నది. సచ్చిదానంద 
స్వరూపు డతడని దశమస్కంధంలోని (బ్రహ్మస్తుతిలో స్పష్టమవుతున్నది. 
'వ్రజవాసులందరికి శ్రీకృష్ణునియందు పీతి ఎలా జనించింది? అనే (ప్రశ్నకు “విదితోసి 
భవాన్‌ సాక్షాత్‌ పురుషః (ప్రకృతేః పరః, కేవలానుభవానంద స్వరూపః సర్వ బుద్ది దృ 18" 
“స్వామీ! నేను తెలుసుకొన్నాను. నీవు ప్రకృతికి అతీతుడవైన పురుషుడవు. కేవల 
అనుభవానంద స్వరూపుడవు నివే. సర్వబుద్దిద్భక్కువు, బ్రహ్మానంద రూపుడవు నీవే” అని 
ఇట్లే (శ్రుత్య్వంతరము లందును వక్కాణింపబడినది. సచ్చిదానంద విగ్రహుడైన 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 89 


శీకృష్ణుని ఆత్మయే ఆతని షిగ్రహము. విగ్రహరూపమే ఆయన ఆత్మ. జీవునికివలె 
ఆయనకు దేహ దేహి భావం లేదు. (శీశుకదేవుడిలా బోధించారు. “కృష్ణమేన మనవేహి 
త్వా మాత్మాన మఖభిలాత్మవాం, జగద్దితాయ పోప్యత్ర దేహీ వాభాతి మాయయా” ((కశ్రీమద్భా. 
10-14-55) ఈ ఢ్రీకృష్ణుణ్ని అభిలాత్మలకు ఆత్మగా తెలుసుకోవాలి. జగద్వాసుల 
మంగళవిధానానికే, వారిని సరియైన మార్గంలో నిలపడానికే ఆయన కృపాపూర్వకంగా 
సాధారణ దేహధారివలె కనిపిస్తాడు. ఆయన దేహివల్లీలకు కరుణాపరవశత్య్వము, 
ఆ(శ్రితవాత్సల్యము కారణాలు. (శ్రీకృష్ణ పరమాత్మ, (శ్రీకృష్ణ పరబ్రహ్మము శ్రీ 
కృష్ణభగవానుడు ఈ మూడు నామాలు + నిరుపాధి రూపాన్నే తెలుపుతాయి, 
“భగవావితి శబ్లోయం తథా పురుష ఇత్యపి, విరుపాధీ చ వర్తేతే వాముదేవే సవాతవే” అని 
శ్రికేశవకాశ్మీరిభట్టు “ఆత్మా వా అరే एः శ్రోతవ్యో మన్తన్యో విదిధ్యాపితవ్యఃి “పోన్వేష్టవ్య: 
స విజిజ్ఞాపితవ్యః” “భూమత్వే విజిజ్ఞాపితవ్యః” అనే (శ్రుతివాక్యాలన్నీ (శ్రీకృష్ణుని యందే 
సమన్వయమైనాయని స్పష్టం చేశాడు. ఆభిలజీవాత్మలకు పరమాత్ముడైనవాడు 
శ్రీకృష్ణుడు. పుత్రాదులపట్ల పీతి, దేహమునందు పీతి కలగడానికి కారణం ఆ 
జీవులలో కృష్ణపరమాత్మ ఉండటమే. పరమాత్ముడైన శ్రీకృష్ణుని మూర్తి పరిపూర్ణమైనది. 
“విష్టభ్యాహ మిదం కృత్సు మేకాంశేన ప్లితో జగతొ (గీత 10-42) తన ఒకానొక 
అంశంతోనే ఈ సమస్తజగత్తును నిలిపిన [శ్రీకృష్ణునిపట్ల ప్రీతి పరాకాష్ట నందియుండక 
తప్పుదు. బహిర్ముఖులైన జీవులు అనగా మాయాసంసారంలో మగ్చులైనవారు తమ 
దారపుత్రాదుల పట్లనే ఆధికమగుప్రీతిని చూపుతారు. బృందావనవాసులు 
మాయాతీతులు, (పేమభక్తి పూర్ణులు, యథార్థమైన భగవదనుభవం కలవారు. 
వారికి తమ దారపుత్రాదుల యందుకంటె (శ్రీ కృష్ణనియందే (పేమాధిక్యం 
స్వాభావికంగా ఉన్నది. జగత్కళ్యాణార్థం అవతరించిన ఆ (శ్రీకృష్ణుడు కూడా తన 
యోగమాయాకశక్తితో భౌతికమైన దేహం కలవానివలె ప్రతీతుడయ్యాడు. అంతేకాని, 
మాయోపాధి కలవానివలె కాదు. (శ్రీ మధుసూదన సరస్వతీ స్వ్యామిపాదులు 
“పచ్చిత్సుఖైక నపుషః పురుషోత్రమన్య వారాయణవ్య మహినూ న హి మాన మేతి, 
చీదానందాకొరం జలద రుచి సారం శ్రుతిగిరాం ప్రజప్రీణాం హారమ్‌” ఆని శ్రీకృష్ణుని 
నిరుపాధి షిగ్రహత్యాన్ని బహువిధాలుగా వర్లించారు. కాబట్టి పరమాత్ముడు 
ఇంద్రియగ్రాహ్యుడు కాడు. కాని, (శ్రీకృష్ణ భగవామడు సర్వజన మనోనయనాలకు 
దర్శన మిచ్చాడు. ఎందుచేత? సర్వజనహితం కోసం తన స్వాభావికమైన 


90 గజేంద్రమోక్షము 


మాయతో द దయామయుడై ఆ(శ్రిత వాత్సల్యవివశుడై అవతరించి 
జగజ్జనేంద్రియాలకు తాను దేహివలె ప్రకాశించాడు. అతర్కితేచ్చతో ఇంద్రియాలను 
స్వీకరించిన వానివలె తోచాడు. “నిత్యావ్యక్షోపి భగవానీక్షతే నిజశక్తితః, నాన్సతే పరమానందం 
కః పశ్వ్యేతామితం ప్రభుమ్‌”. అవ్యక్తుడైన భగవంతుణ్ని దర్శించాము. అమితమైన 
పరమానందం అమృతంలో తప్ప మరెందులో ఉంటుంది? ((శ్రీవంశిధరస్వామి 
ఉదాహరించిన కారిక) స్వేచ్చా (ప్రకాశసామర్థ్యంతో “సోభివ్యక్షోభనే న్నేత్రే న 
నేత్రవిషయత్య్వతః” (శ్రీ కృష్ణుడు అభివ్యక్త మవుతాడు - అది చూచేవాని నేత్రాల 
సామర్థ్యం వలన కాదు - దర్భన మిచ్చేవాని సామర్థ్యం వలన అని (గ్రహింపవలసి 
ఉంటుంది. అన్యదేశీయులు, అనుకూలజనులు ఆ భగవంతుని కృపాదృష్టి దానంతో, 
స్వమాధుర్య (గహణంతోను శ్రేయస్సును పొందుతారు. (ప్రతికూలురకు అనగా 
కంసాద్యసురులకు పిత్తదూషిత జిహ్యకు మత్శ్సాండికా భోజనం లాగా 
ప్రొకృతేం[ద్రియాలకు తన్మాధుర్య(గ్రహణ రహితమైన దర్శనము - ధా నావేశసిద్ద్యర్ణ 
మవుతుంది. ఆవేశఫలం వలన కూడా సర్వాపరాధోపశమనపూర్వక మోక్షం లభిస్తుంది. 
అది వారికి హితవైనది. ఎందుకనగా, |వ్రజవాసులు ఐశ్ళర్యజ్ఞాన శూన్యులు. తక్కినవారు 
అనుకూలురైనా (ప్రతికూలురైనా వారికి (శ్రీకృష్ణుడు దేహి వలెనే కనిపిస్తాడు. 
“దేహదేహివిభాగో త్ర నేశ్వరే విద్యతే క్వచిత్‌ ఇది (శ్రీమన్మధ్వాచార్యులవారు ఉటంకించిన 
వారాహవచనం. (్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు. ఆయన ఆత్మయే ఆయన 
విగ్రహము. ఆ విగ్రహమే ఆయన ఆత్మ. “జగద్ధితాయ సోప్యత్ర దేహీవాభాతి 
మాయయా” అని (క్రీ శుకముఫోక్తి. భగవంతునియందు దేహ దేహి విభాగం 
ఉండదు. ఆత్మారాములకు, తఈత్రియజనులకు (్రీకృష్ణుడు ఆత్మాధిక నిరుపాధి 
పరమ(పేమాస్పద సర్వాంశత్వంతోను, త ద్వాతిరిక్తులైనవారికి భేదభావంతోను 
గోచరిస్తాడని వైప్లవతోషిణి వ్యాఖ్యానించింది. నిరుపాధిపరమ (न 
మాత్మానందత్యము. అందుచేతనే శ్రీమధ్వాచార్యపాదులు భగవంతునియందు 
దేహదేహి భావం లేదని వారాహవచనాన్ని ఉటంకించారు. అసురాది ప్రతికూలురకు 
మాయావరణం అఆడ్డుండటం 3९ వారు (కృష్ణ భోగవత్తత్య్వమును 
తెలుసుకోలేకపోయారు. “నాహం ప్రకాశః సర్వస్య యోగ మాయాసమావృతః” అని 
శ్రీకృష్ణముఖభోక్తి, క్లీరంలో సితాంబుజం ఏకజాతీయతను భజించినట్టుగా, (పేమాస్సద 
స్వభావుడైన శ్రీకృష్ణుని మాధుర్యం (శికృష్ణ (పేమ భావితాంతఃకరణులలో అత్యధికంగా 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 91 


భాసిస్తుంది. అన్యత్ర యథోచితంగా ఉంటుంది. సర్యాతిశాయితమైన (పేమభావనకల 
వప్రజకాంతలను గూర్చి ఇక చెప్పే దేమున్నది? అని వివరించారు శ్రీ 
వంశీధరస్వామివారు. (శ్రీకృష్ణుని ఐశ్వర్యం సర్వత్ర వ్యాప్తమయింది. ([వ్రజవాసులు 
ఆయన్ను దర్శించడానికి ప్రయాసపడలేదు. ఆయన సర్వేశృరుడైనప్పటికి (ప్రేమభిక్తి 
గల (వ్రజవాసుల సమక్షంలో గోపబాలుడయ్యాడు. తాను జ్ఞానమయుడై నప్పటికి 
ఆజ్ఞానివలె నటించాడు. తనయందు (పేమభక్తి గలవారిని కలుసుకోవడంలో 
విరహలీలను (ప్రకటించాడు. |క్రీకృష్ణుని చరణాశ్రయమే తమ జీవన చరమలక్ష్యంగా 
భావించి, ఆయన వద్దకు పరుగెత్తడంలో పథమిది ఆనిగానీ అపథమిది ఆని గానీ 
(గహింపలేకపోయారు గోపికలు. 

జ్ఞానానందాదికమైన కళ్యాణగుణ సముదాయమే పర\బ్రహ్మ స్వరూపం. “ఇదమపి 
రూపం” అని (శ్రుతి. ఈ (శ్రుతివాక్యం భగవంతుని కరచరణనయన వదనాదులను 
నిర్దేశిస్తున్నది. భగవ(ద్రామానుజాలు తమ శ్రీభాష్యంలో “పరవ్య బ్రహ్మణః ప్రకృత 
హేయగుణాన్‌ ప్రాకృత హేయదేహనవంబంధం, తమ్మాలకర్మవశ్యతాపసంబంధం చ ప్రతిషిధ్య 
కల్యాణగుణాన్‌ కల్యాణరూపం చ వదవ్రి, తదిదం ప్యాభావిక మేన రూప ముపాపకాముగ్రహేణ 
తత్రతిపత్యనుగుణాకారం దేనమనుష్యాదివంస్థావం కరోతి స్వేచ్చయైవ పరమకారుణీకో 
భగవాన్‌” అని వివరించారు. అనగా “శ్రుతులు ఉద్దోషించిన రీతిగా పర్నబ్రహ్మగుణాలలో 
ప్రాకృతగుణ వికారం లేదు. ఆవి హేయమైనవి కావు. ఆయన రూపమూ 
ప్రాకృతహీయమైనది కాదు. ఆయన గుణగణాలు అప్రాకృతమైన కళ్యాణగుణాలు. 
ఆయన షోగ్రహమూ కల్యాణ పిగ్రహము. పరమ కృపాళువైన భగవంతుడు తన 
స్వాభావికమైన స్వరూపాన్ని భక్తా భీష్టసిద్దికి దేవమనుష్యాది రూపాలతో ఆవిష్కరిస్తాడు. 
భగవంతుని నామరూప గుణగణాలను గూర్భి భగవ(ద్రామానుజులు చేసిన 
సిద్దాంతాన్ని వేదశాస్త్ర పురాణాదులన్నీ అహమహమికతో సమర్థించాయి. భగవంతుని 
కల్యాణ గుణాలన్ని ఆయన స్వరూపానికి చెందినవే. ఆ భగవంతుని 
(ద్రష్ట్రత్వాదికములైన వ్యాపారాలన్నీ ఇం(డ్రియాలమీద ఆధారపడినవి కావు. 
సర్వజ్ఞత్యమూ, సత్యసంకల్పత్య్వమూ కలవాడు కాబట్టి స్వాభావికంగా, స్యయంగానే 
(ద్రష్ట్రత్వాదికాలు జరుగుతాయి. శబ్ద సృర్భరూపరస గంధాలను సాక్షాత్కరింప 
జేసుకోవడానికి జీవునికి (శ్రోత్రాదులైన ఇంద్రియాల ఆవశ్యకత ఉన్నది. జీవుడు 
ఆవిద్యాకారణంగా తన స్వాభావికజ్జానాన్ని కోల్పోయాడు. బహిర్ముఖుడయ్యాడు, 
బద్దావస్థకు లోనయ్యాడు. భగవంతుడు (ప్రకృతికి ఆతీతుడు. ఆయన గుణాలు 


92 గజేంద్రమోక్షము 


దివ్య్వములు - నిత్యములు. జీవులకు ఉన్నట్టుగా గుణ - గుణి భేదం ఆయనకు 
లేదు. భగవ(ద్రూపము, ఆయన కల్యాణగుణాలు - రెండూ సచ్చిదానంద 
స్వరూపాలే. రెంటికి ఒకే రూపం, ఆయన కరచరణాది సమస్తావయవాలు 
సచ్చిదానంద భగవత్సరూపాలే. ఆయన (ప్రతి అవయవమూ ద్రష్ట్రత్యాదికాల 
నన్నిటినీ జరుపుతుంది. భగవంతునిలోని (ప్రతి అణువు, (ప్రతి కణమూ ఆయనకు 
ఆయుధంగా, ఆభూషణంగా, వ(న్తాదులుగా భగవన్మయములవుతాయి. 
భగవత్స్యరూపాలవుతాయి. భగవంతుని స్వ(ప్రకాళికా శక్తియే ఆయనకు గల విశుద్ద 
సత్యము. దానిని వసుదేవమంటారు. అట్టి వసుదేవం నుండే భగవంతుడు 
ప్రకటితుడై వాసుదేవుడవుతాడు. “సత్వం విశుద్దం వసుదేవ శబ్దితం” ((శ్రిమద్భా 4- 
3-23) విశుద్దమైన అంతఃకరణాన్ని వసుదేవమంటారు. భాగవతంలోని 
వసుదేవనామకుడు లోకవిడంబనార్థం భగవంతుని పరికరమైనాడు. “సత్వం విశుద్ధం 
శ్రయతే భవాన్‌ ड శరీరిణాం శ్రేయ ఉపాయనం వపుః ((శ్రీమద్భా 10-2-34) 
గర్భస్తుతిలో బ్రహ్మాదులు “ఓ దేవాదిదేవా! ఈ జగత్తును ఉద్దరించడానికి, సమస్త 
దేహధారులకు పరమకళ్యాణం చేకూరడానికి నీవు విశుద్ద సత్యమయమూ 
సచ్చిదానందమయమూ, అయిన పరమదివ్యమంగళరూపంతో (ప్రాకట్యమొందావు” 
అని (ప్రార్థన చేశారు. “వసుదేవగృహే సాక్షా దృగవాన్‌ పురుషః పరః, జనిష్యతే తత్రియార్థం 
సంభవన్లు సురస్త్రియః” “వసుదేవుని గృహంలో పరమ పురుషుడు సాక్షాత్‌ (శ్రీకృష్ణుడు 
ఆవిర్ఫూతుడు కానున్నాడు. ఆయన (ప్రసన్నతకోసం దేవతా(స్తీలు కూడా గోకులంలో 
జన్మింతురుగాక!” ((శ్రీమద్భా. 10-1-23) అని (బ్రహ్మ భగవదవతార రహస్యాన్ని 
దేవగణాలకు తెలిపాడు. సచ్చిదానందరూపుడు నిత్య లీలామయుడు. అభిల 
సౌందర్య మాధుర్య పియత్యాది కళ్యాణగుణగణయుక్తుడు (్రీకృష్ణభగవానుడే 
పరమతత్త్యము. (పేమ భక్తిగలవారికి ఆయన పరమధనము - (ప్రియాతిప్రియమైన 
వస్తువు. (శ్రీవల్లభ ప్రభువు లన్నట్లు సకలవేదసారమైన (శ్రీమద్భాగవతంలో రహస్యార్థం 
లేకుండా ఏ ఒక్క శబ్దమూ లేదు. శ్రీశుకదేవుడు వర్ణించిన దంతా ఆ మహాత్ముని 
ప్రత్యక్షానుభవానికి సంబంధించిన విషయమే. 

వ. మణటేయును. 

సీ. శాంతున కపవర్గపొఖ్యసంవేదికి నిర్వాణభర్తకు నిర్విశేషు 

నకు ఘోరునకు మూఢునకు గుణధర్మికి సౌమ్వున కధికవిజ్ఞానమయున 


గోపీనయనోత్సలార్భి తవ్యాఖ్య 93 


కభిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహుక్షే త్రజ్ఞువకు దయాసింధుముతికి 
మూలప్రకృతి కాత్మమూలున కఫిలేం[ద్రియజ్ఞాపకునకు దుఃఖాంతక్పతికి 


368 వనత్యమనెడి నీడతో వెలు(గుచు ముండు వెక్కటికి మహోత్తరునకు 


విథిలకారణునకు వనిష్కారణునకు నమస్కరింతు నమ్మ మనుచు కొఆకు 
టీ : శాంతునకు = సత్యముననుసరించువానికి, అపవర్గ సౌఖ్యపంవేదికి = మోక్షమందలి 
సౌఖ్యమును లెస్సగా తెలిసినవానికి; నిర్వాణ భర్తకు = మోక్షమువకు ఆధిపతియైనవానికి, 
నిర్విశేషునకు = నిఖిలాత్మకత్వము గలవానికి: ఘోరునకు = రాజసము నమసరించువానికి; 
మూఢునకును = తమోగుణధర్మము నమసరించువానికి, గుణధర్మికి = పత్త్యరజప్రమో 
గుణధర్మములను అనుకరించువావికి, సౌమ్యునకు = వైషమ్యాదులులేనివానికి, ఆధిక 
విజ్ఞానమయునకు = జ్ఞానాకారునకు, ఆఖిల+ఇంద్రియ(ద్రష్టకు = (క్రోత్రాది సకలేంద్రెయాల 
శబ్దాదులకు సాక్షి అయిన వానికి; ఆధ్యక్షునకు = (పాక్షి ఆయివప్పటికిని విర్వికారుడైన) అధిపతికి; 
బహుక్షేత్రజ్ఞునకు = బహుక్షేత్రములకు ఏకైక జ్ఞాత ఆనగా సర్హపాక్షి ఆయిన వానికి, దయా 
సింధుమతికి = కృపాసము(ద్రమువంటి మనస్సు గలవానికి; మూలాప్రకృతికి = సర్వమునకు 
ఉపాదానభూతుడైన వానికి - కారణవిశేషమైన వానికి; ఆత్మమూలునకు = (छद 
మూలమైనవానికి; ఆథిల+ఇంద్రియజ్ఞావకునకు = సకలేంద్రియాలను నడిపించు శక్తి గలవావికి, 
దుఃఖాంతకృతికి = దుఃఖమును వశింపజేయుటలో వేర్సరికి; 5685 = ఒప్పుగా; ఆపత్యమవెడి 
నీడతో వెలుగుచుండు = (ప్రకాశించుచుండు, ఎక్కటికిన్‌ = ఒంటరివానికి, మహోత్తరునకువ్‌ = 
మిక్కిలి గొప్పువానికి, నిథఖిలకారణునకున్‌ = సకల కారణములైనవానికి; 5252) మనుచుకొణకు 
= వన్ను కాపాడుటకు; నమస్కురింతును. 
తా : సత్యము ననుసరించు శాంతాకారునికి, మోక్షసౌఖ్యమును చక్కగా 
తెలిసినవానికి, కైవల్యాధిపతికి, నిథఖిలాత్మునకు, సత్యరజస్తమోగుణ ధర్మముల 
ననుకరించువానికి, జ్ఞానమయువికి, సకలేంద్రియ॥ద్రష్టకు, బహుక్షేత్రజ్ఞునకు, 
మూల (ప్రకృతికి, ఆత్మమూలువకు, కృపాసము(ద్రునకు, దుఃఖాంత కృతికి, 
సర్వకారణకారణునికి, నిష్మూరణునికి నన్ను రక్షింపుమని నమస్కరిస్తాను. 
క్షేతజ్ఞాడు : క్షేత్రము అనగా శరీరమును తెలిసినవాడు. ఆనగా ముక్తులకు తన 
ఆనుభవాన్ని కలిగించడానికి తగినశరీర మిది అవి ఎరిగినవాడు. “క్షేతాణి హి శీరాణి 
బీజం చాపి శుభాశుభం, తావి వేత్తి స యోగాత్మా తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే” (మహాభా. శాం. 351- 
6) ఈ శరీరమే ఒక క్షేత్రము. దానికి బీజములు శుభాశుభకర్మలు. వాటిని 
యాగాత్ముడు (గహింపగలుగుతాడు కనుక, ఆతడు = చెపుబుడుతున్నాడు 


94 గజేంద్రమోక్షము 


గీతలో (్రీకృష్ణభగవానుడు “క్ల్షేత్రజ్ఞం చాపి నూం విద్ది సర్వక్షేత్రేషు భారత” (గీత, 13- 
2) అర్ష్జునా! నన్ను క్షేత్రజ్ఞానిగా కూడా తెలుసుకో” అన్నాడు. పరబ్రహ్మము, 
పరమాత్మ, భగవానుడు అయిన (్రీకృష్ణుడు క్షేత విషయములను ఎరిగిన 
వాడగుటచే క్లేత్రజ్ఞుడని కూడా పిలువబడుతున్నాడు. క్షేత్రజ్ఞనినే పర్నబ్రహ్మగా 
భావింపగూడదు. పర(బ్రహ్మకు సర్వజ్ఞత్య్వము సర్యశక్తిత్వము, అపహతపాప్మత్య్వము, 
స్వాభావికమైన నిర్జోషత్వము, అప్రాకృత కళ్యాణగుణాకారత్వము ఉంటాయి. 
పరబ్రహ్మ శబ్దంలోనే పైన పేర్కొనబడినవన్నీ ఇమిడి ఉన్నాయని (గ్రహించాలి. ఇట్టి 
బృహత్యగుణయోగమే (బ్రహ్మ శబ్దమయింది. 

విష్ణుశక్తికి పరాశక్తి అని పేరు. “పరాస్య శక్తిః వివిధైన శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల 
క్రియా చొ అని (శ్రుతి (శ్యేతాశ్య 9-8) వాక్యం. “భగవంతుని జ్ఞాన బల(క్రియా 
రూపమైన స్వరూపభూత దివ్యశక్తులు నానావిధాలుగా ఉంటాయని వినబడుచున్నది” అని 
ఆ (శ్రుతి వాక్యానికి అర్థం. ఆ విష్ణువుయొక్క అపరాశక్తికి క్షేత్రజ్ఞశక్తి అని పేరు. 
ఆయన యొక్క మూడవశక్తిని ఆవిద్య' అని పేర్కొంటారు. అవిద్యచే ఆవృతమైన 
క్షేతజ్ఞశక్తి అనేక విధాలుగా ఈ విస్తృత సంసారంలో దుఃఖతాపాలను 
అనుభవిస్తుంటుంది. ఆవిద్యాశక్తి తొలగి పోగానే ఈ క్షేత్రజ్ఞశక్తి సర్వజీవులలోని 
తారతమ్యాలను ఎరుకపరచ గలుగుతుందని విష్ణుపురాణం చెబుతున్నది. క్షే త్రజ్ఞశక్తి 
జడపదార్థాలలో చాలాతక్కువ. వృక్షాలలోను, పర్యతాది స్థావరాలలోను కొంత 
ఉంటుంది. అంతకంటె సరీస్ఫపాలలో, వాటిలో కంటె పక్షులలో, వాటిలోకంటె 
మృగాలలో, వాటిలోకంటె పశువులలో ఈ క్షేత్రజ్ఞశక్తి అధికంగా ఉంటుంది. 
మనుష్యులలో కంటె నాగులలో, ఆ తర్వాత గంధర్వులలో, ఆ పిమ్మట యక్షులలో, 
ఆ తర్వాత దేవగణాలలో, తర్వాత ఇం(ద్రునిలో - ఆ తర్వాత (ప్రజాపతిలో - 
పిమ్మట హిరణ్యగర్ఫునిలో ఈ క్లేత్రజ్ఞశక్తి విశేషంగా (ప్రకాళశిస్తుందని వివరించింది 
శ్రీ విష్ణుపురాణం. 

నిర్విశేషుడు : (ప్రకృతికి సంబంధించిన గుణములు, రూపము లేనివాడు. అనగా 
పరమ కళ్యాణగుణములు, దివ్యరూపము గలవాడని అర్థము. సకలేతర విలక్షణుడు 
అనగా సర్వేశ్యరత్వ - సవిశేషత్వ, సర్వకర్మారాధ్యత్వ, సర్వఫల(ప్రదత్వ, సర్వాధారత్వ 
సర్వకార్యోత్సాదకత్వ, చిదచిదీశ్య్వరత్వ సమస్త (ద్రవ్య శరీరత్వములు ఆ భగవంతుని 
లక్షణాలు. భగవంతుడు సర్వతం['త్ర స్వతం[త్రుడని తెలియజేయడానికి నిర్విశేషుడని 


గోపీనయనోత్ప్సలార్చితవ్యాఖ్య 95 


పేర్కొనబడినాడు. కాని, ఆయన సకలేతర విలక్షణుడు. కాబట్టి సవిశేషుడే అని 
చెప్పాలి. నిథిలాత్మకత్య్వమే నిర్విశేషత్వమని ఆర్థం. వేదాలు శబ్ద(ప్రమాణైక 
గమ్యాలు,వాటికి గౌణార్థకల్బన చేయడం న్యాయం కాదని వాదిస్తారు కొందరు. 
కాని, నిర్విశేష్నబ్రహ్మవిషయంలో వేదాల ముఖ్యతాత్సర్యం సవిశేష (బ్రహ్మకు 
చెందినదే అయింది. గౌణతాత్సర్యాన్నే తప్పనిసరిగా స్వీకరింపవలసి వచ్చింది. 
కం. యోగాన్ని దగ్గ కర్ములు యోగీశ్వరు తే మహాత్ము నొండెణుగక స 
ద్యోగ విభాపిత మనముల బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్‌ 
టీ : యోగ+ఆగ్ని దగ్గ కర్ములు = యోగమనెడి అగ్నిచే కాల్చబడిన పూర్వకర్మలు గలవారైన; 
యోగి+ ఈళశృరులు = యోగిశ్రేష్ణులు; ఒండు+ = ఎజుగక = ఇతర మేమియు ఎరుగక; ఏ 
మహాత్మున్‌ = ఏ మహాపురుషుని; సద్యోగ విభాసిత మనములన్‌ = చక్కని ధ్యావయోగముచే 
(ప్రకాశించెడి మనస్సులందు, బాగుగ, ఈక్షింతురు = చూతురో; ఆట్టి, పరము = పరాత్సరుని; 
భజింతున్‌ = స్తుతింతును. 
తా: యోగాగ్గిచే పూర్వజన్మలో చేసిన కర్మల నన్నిటిని దగము కావించుకొన్న 
మహాయోగులు ఇతరాలోచనలు చేయక, చక్కని ధ్యానయోగంతో ఏ మహాపురుషుని 
దర్శిస్తారో ఆ పరాత్సరుని స్తుతిస్తాను. యోగవిశుద్ద మనస్కులు సాక్షాత్కరించుకొనే 
పరాత్పరుని నేను దర్శించడం ఆశక్యము కావున నేను స్తుతి మాత్రమే చేయగలను 
ఆన భావము, 
పీ. సర్వాగమామ్నాయజలధికి వపవర్గమయునికి నుత్తమమందిరునకు 
పకలగుణారణిచ్చవ్నబోధాగ్నికిం దవయంత రాజిల్లు ధవ్యమతికి 
గుణలయోద్దీపితగురుమావపునకు నంవర్తితకర్మవిర్యర్తితునకు 
దిశలేవి నాబోటి పశువుల పాపంబు అణంచువావికి సమస్మాంతరాతు( 
డై వెలుంగువాని కచ్చిమ్ననకు భగవంతునకు( దమాజపశునివేశ 
దారపక్తులయినవారి కంద రావివాని కాచరింతు వందనములు 
టీ : పర్వ్య+ఆగమ+ఆమ్నాయ జలధికి = సకల శ్మాప్త్రములకు, వేదములకు సముద్రమువంటి 
వానికి, అపవర్లమయునికి = మోక్షస్వరూపునికి, ఉత్తమ మందిరునకు = ఉత్తములకు నివాసమైన 
వానికి, సకలగుణ+అరణిచ్చన్న బోధాగ్గికి = పమస్త సద్గుణము లమబరిపిడి కట్టెయందు 
దాగియుండిన విజ్ఞాన మనెడి ఆగ్ని కలవానికి; తనయంతన్‌ = తవంత తామ; రాజిల్లు = 
ప్రకాశించు; ధన్యమతికి = ధన్యునకు: గుణలయ+ఉద్దీపిత = గుణములు లయమై పోవుటచే 
ప్రకాశించు, గురుమానసునకువ్‌ = గొప్పు మవసు గలవావికి, సంవర్తిత కర్మ నిర్వర్తితువకు = 
పునర్జవ్మకు కారణమైన కర్మను మరలింవ జేయువావికి; చిశలేని = రక్షకులు లేని; నాబోటి, 


96 గజేంద్రమోక్షము 


పశువుల పాపంబు = జీవుల పాపాలను, అణచువానికిన్‌ = నశింపజేయువానికి; 
సమస్త+అంతరాతుడై = సమస్తమునకు అంతరాత్మయె, వెలుంగువానికి; అవిచ్చిన్నునకు = 
నాశరహితునికి; భగవంతునికి = షాడ్లుణ్య పరిపూర్ణుడైనవానికి, తనూజ ~ పశు - నివేశ - దార 
సక్తులయిన వారికి = కొమరులు, పశువులు, ఇల్లు, ఇల్లాలు మొదలగువారి పట్ట ఆసక్తీగలవారికి, 
అందగరానివానికి = తెలియరానివానికి, వందనములు ఆచరింతును = నమస్కారములు చేతును. 

తా : సకలవేదశా(స్తజలధి, మోక్షస్వరూపుడు, సుజనసేవితుడు; శాంతాకారుడు, 
స్వయం ప్రకాశుడు, సాధనాపరులకు బోధపడువాడు, పునర్జన్మను నివారించువాడు, 
నావంటి దీనుల పాపాలను నశింపజేయువాడు, సంసారతాప(త్రయంలో మునిగిన 
వారికి అందనివాడు అగు భగవతునికి నమస్కరింతును. = 

ఆగమములు : దేవపూజా విధానాలకు సంబంధించిన విషయాలను తెలిపే 
శ్యాస్తాలు. ఉదా. పాంచరా(త్రాగమము. ఆమ్నాయము వేదము, లేదా శాస్త్రము. 
భగవంతుడు షాడ్లుణ్య పరిపూర్ణుడు. “జ్ఞానశక్తి బరైశ్వర్య వీర్యతేజాం స్యశేషతః, 
భగవచ్చబ్ద వాచ్యాని వినా హేయై ర్లుణాదిభిః” (శ్రీ విష్ణు. పు. 6-5-79) సత్వరజస్తమో 
గుణాలను వాటివల్ల కలిగే క్లేశాలను విడువగా జ్ఞాన, శక్తి బల, ఐశ్వర్య, వఏర్య, 
తేజస్సులను సమగగ్రములైన  సద్దుణములకు భగవత్‌ అనిపేరు. “ఐశ్వర్యన్య 
సమగ్రస్య ధర్మస్య యశన్రియః, జ్ఞానవైరాగ్య యోశ్టెన షణ్ఞాం భగ ఇతీరణా (శ్రీ విష్ణు 
పు. 6-5-74) సంపూర్ణ ఐశ్యర్య ధర్మ యశస్‌ (శ్రీ జ్ఞాన వైరాగ్యముల కారింటికి 
“ఛగిమనిపేరు. సంపూర్ణిశ్వర్యాది షడ్డుణాలు కలవాడు భగవంతుడు. 

శో తస్మై నమః పరేశాయ బ్రహ్మణే =నన్తశక్తయే 
అరూపాయోరురూసాయ నమ ఆశ్చర్యకర్మణే 

తా : అరూపుడైనప్పటికి బహురూపుడైనవాడు,అత్యంతాశ్చర్యకరమైన కర్మలు 
గలవాడు, అనంత శక్తిమంతుడు, సర్ఫైశ్యర్యమయుడు అగు పరబ్రహ్మ పరమాత్మకు 
నమస్కారము. 

ఆరూపుడనగా (ప్రాకృతమైన రూపములేని వాడని అర్థం. బహురూపుడు అనేక 
రూపములుగలవాడు. బహురూపములు గలవాడని పర్కొనడంకంటె అరూపుడనడం 
మేలు. నిర్గుణుడంటే గుణం లేనివాడనడంకంటె హేయమైన (ప్రాకృతగుణాలు 
లేనివాడనడం మేలు. ఉరురూపుడనగా ఆ(ప్రాకృతచిన్మయ రామకృష్ణాది 
బహురూపములు గలవాడని తాత్సర్యం, “అదృశ్యత్యా న్మమైతస్య రూపస్య చర్మచక్షుషా, 
అరూపం మాం వదన్తే తే వేదాః సర్వే మహేశ్వర” (పద్మ. పాతా. 51-73) శ్రీకృష్ణ 


గ నోతొలా 
గొపనయ త్స ర్షితవ్యాఖ్య 97 


భగవానుడు థ్రీశంకరునికి ఇలా చెప్పాడు. “ఓ మహేళ్య్ళరా! నా రూపాన్ని 
చర్మచక్షువులతో చూడజాలరు. ఆందుచే వేదాలు నన్ను రూపరహితునిగా వర్ణించాయి. 
వ్యాపకత్వా చ్చిదంశేవ బ్రహ్మేతి చ విదు (कुकथा నా చైతన్యాంశంతో సర్హవ్యాపినైన 
కారణంగా నన్ను బుధులు (బ్రహ్మ మని పేర్కొన్నారు”. శా(స్తగ్రంథాలలో 
భగవంతుడు నిర్లుణుడా? సగుణుడా? అనే చర్చ యుక్తియుక్తంగా జరిగింది 
భగవంతుడు (ప్రొకృతగుణాలకంటె అతీతుడు. కాబట్టి ఆయన్ను నిర్గుణుడన్నారు 
ఆ భగవంతుని యందు ఆయన స్వరూపానికి చెందిన అచింత్యానంత కల్యాణ 
గుణగణాలుండటం చేత ఆయన్ను సగుణుడని పేర్కొన్నారు. కొందరు మాయ 
అనే ఉపాధిని పొందడం వల్ల (బ్రహ్మయందు సగుణభావం ప్రతితమవుతున్నదని 
వాదిస్తారు. అది సరికాదు. (బ్రహ్మము యొక్క శక్తి మాయ. “మాయాం తు ప్రకృతిం 
०८०५ వాయినం తు మహేశ్వరమ్‌ తప్యానయనభూతైస్తు వ్యాప్తం సర్యమిదం జగత్‌ 
(శ్వేతాశ్యతరోపనిషత్‌ (5-10) మాయ అనేది భగవంతుని శక్తిరూపమైన (ప్రకృతి 
ఈ మాయానామముగల శక్తిరూపమగు ప్రకృతికి అధిపతి పరబ్రహ్మ పరమాత్మయగు 
భగవంతుడు. భగవంతునికి ఈ మాయాశక్తియగు (ప్రకృతి ఆంగభూతమైన 
కారణంగా ఆది సర్వత్ర పరివ్యాప్రమైనదని ఆ (శ్రుతివాక్యానికి అర్థం. భగవంతుని 
శక్తి మాయ. ఆగ్ని - దాని దాహకకశక్తి అభిన్నమైనట్టుగా, శక్తిమంతుడు - శక్తి 
ఆభిన్నులే కదా! ఆ శక్తిని పరాశక్తి ఆని (శ్రుతి పేర్కొన్నది. “పరావ్య శక్తి ర్వెవిధైన 
శ్రూయతే స్వాభావికీ జ్ఞావబలక్రియా చొ (శ్వేతాశ్య 6-8) భగవంతునికి స్వాభావికశక్తికి 
చెందిన జ్ఞాన బల (క్రియలు వివిధములని (శ్రుతులు చెబుతున్నవి. “ఆ భగవంతుడు 
నర్గ్యలోక నియంత. నర్వజ్ఞడు. ఆయన అంతర్యామి. సమస్తమునకు 
కారణమైనవాడాయన. ఆయన వలననే సకల జీవోతృత్తి జరుగుతున్నదని 
మాండూక్యోపనిషత్తు ~ సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేషయోవిః సర్వస్య 
ప్రభవాప్యయౌ భూతావాం” “చూచేవాడు, స్పర్శించేవాడు, వినేవాడు, ఆ(ఘ్రాణించేవాడు 
రుచి చూచేవాడు, మననం చేసేవాడు, తెలుసుకొనేవాడు, పని చేసేవాడు ఆగు 
విజ్ఞానమయాత్ముడైన పురుషుడతడు అని ప్రశ్నోపనిషత్తు భగవంతుని సగుణత్వావ్ని 
విశదీకరించింది. “ఏష హి ద్రష్టా (सभन శ్రోతా ఘ్రాతా రసయితా మంతా బోద్దా కర్తా 
విజ్ఞానాత్మా పురుషు” అని. ఇంకా భగవంతుని ఆశ్చర్యకర్మ కొక ఉదాహరణ. విరుడ్డ 
ధర్మాశ్రయత్యం భగవంతుని విశిష్టత. ఆయన ఆణువులలో అణువు. మహనీయులలో 


98 గజేంద్రమోక్షము 


మహామహనీయుడు. అణువైనప్పటికి దానికి మహావ్యాపక ముంటుంది. ఉదాహరణకు 
యశోద ఒడికెక్కినప్పటికి (ఢికృష్ణుడు సర్వజగదాధారుడే. స్తన్యాసక్తుడైనప్పటికి 
శ్రీకృష్ణుని ముఖంలో సమ(గ్షబ్రహ్మాండం దర్శనమయింది. 
శ్లో నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే 
నమో గిరాం విదూరాయ మనస శ్వేతసామపి 

తా: స్వయం (ప్రకాళునికి, సమస్తమునకు సాక్షి అయినవానికి, మనస్సునకు 
వాక్కునకు చిత్తవృత్తికి అత్యంత దూరమైనవానికి, పరమాత్మకు నమస్కారము. 

ఈ శ్లోకంలో తైత్తిరీయ (శ్రుత్యర్థమున్నది. “యతో వాచో నివర్తంతే, అప్రాప్య మనసా 
సహ.” పరమానంద స్వరూపుడైన భగవంతుని సన్నిధికి మనస్సు, వాక్కు, ఆది 
సకలేంద్రియాల సముదాయ రూపమైన మనోమయ శరీరం కూడా చేరజాలదు. 
అయితే భగవత్రాప్రికి సాధనచేసేవారి మనోవాక్కులు మొదలైనవి కొంతవరకు 
సహాయపడతాయి. అవి సాధనా పరాయణుడైన పురుషుణ్ణి భగవన్మందిర ద్వారం 
దాకా చేర్చి మరల తిరిగి వస్తాయి. ఆనందమయుడైన భగవంతుని స్వరూపం 
తెలుసుకో గోరిన విద్వాంసుడు ఎన్నటికి భయపడనవసరం లేదని తైత్తిరీయ (శ్రుతి 
ఆశ్వాసిస్తున్నది. “ఆనందం బ్రహ్మణో విద్వాన్‌ న బిభేతి కదాచన” అని సమస్తమునకు 
సాక్షి అయినవాడు భగవంతుడు. “కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేతా కేవలో 
నిర్గుణశ్చ" అని శ్వేతాశ్యతరోపనిషత్తు (6-11) సమస్త కర్మములకు అధిష్టాత, 
సమస్తజీవులకు నివాసస్థానము, సమస్తమునకు సాక్షి, చేతన స్వరూపము, సర్వథా 
పరిశుద్దము, గుణాతీతము అయినవాడు ఆ భగవంతుడు. “పరమాత్మ" అంటే 
ఏమిటి? జీవుడు పరమాత్ముని అంశము. భగవంతుడు తనదైన ఈ అంశముతో 
లీల జరుపుతాడు. కొన్ని జీవులు తమకు (ప్రాప్తించిన స్వాతంత్ర్యాన్ని దురుపయోగం 
చేసి పరమాత్మకు విముఖములవుతాయి. నిఖిలక్షేత్రముల इ. పరమాత్మ. 
(బ్రహ్మ - పరమాత్మ - భగవానుడు అను మూడు నామాలు ఉన్నప్పటికి తత్త 
మొక్కటే. కాని, అనుభూతి మూడు విధాలుగా ఉంటుంది. (శ్రీమద్భాగవత 
వ్యాఖ్యాత (శీధరస్యామి జొపనిషద సంప్రదాయులు బ్రహ్మ మంటారని, హిరణ్య 
గర్భ సంప్రదాయులైన యోగులు 'పరమాత్మ' అంటారని, భక్తులు భగవానుడంటారని 
వివరించారు. “వదంతి తత్తత్వవిద స్తత్వం యద్‌ జ్ఞాన నుద్వయం, బ్రహ్మేతి పరమాత్మేతి 
భగవానితి శబ్ద్యతే” ((శ్రీమద్భా 1-2-11) జగత్తత్యమే (బ్రహ్మజ్ఞానము. ఆత్మతత్త్లమే 


గోపీనయనోత్ప్సలార్చితవ్యాఖ్య 99 


పరమాత్మజ్ఞానం లేదా యోగం. ఈశృ్ళరతత్త్యమే భగవత్సురూపం లేదా భక్తి, 
లీలాభేదంతో పరమాత్మ - పరబ్రహ్మ భగవానుడని మూడు స్వరూపాలతో 
పేర్కొనబడుతున్నాడు కాని, భగవంతుడు సర్వదా సర్వధా ఒకే ఒక తత్త్యమని 
(గహించాలి, “పర్వశాప్రపమన్వయః సన సవ పరమాత్మా భగవాన్‌ వాసుదేవః” అన్నారు 
శ్రీధరస్వామి. “వేదైశ్చ సర్వై రహమేన వేద్యః:” అనునది గీతలో (శ్రీముఖోక్తి. ఇక 
(బహ్మసంహిత “ఈశ్వరః పరమః కృష్ణః పచ్చిదానంద విగ్రహః, అనాది రాదిః గోవిందః 
పర్వకారణ కారణమ్‌” అని స్పష్టపరిచింది. జగదీశృరుడు ఢీకృష్ణుడు ఆయన 
సచ్చిదానంద షిగ్రహుడు. అనగా ఆయన (్రీమూర్తి నిత్యజ్ఞానానంద స్వరూపము. 
ఆయన ఆనాది. కావున సమస్తతత్యాలకును ఆనాదియే. ఆయన సమస్తమునకు 
మూలము. ఆయనకు పూర్ణము ఏ తత్త్యమును లేదు. ఆయనకు మరొక నామము 
“గోవిందుడు.” ఈ ఆనంత జగత్తులోని సర్వకారణాలకు మూలకారణమైనవాడు 
(ఢీకృష్ణుడు. 
శో. పత్వ్వేన ప్రతిలభ్యాయ 33 ठ 25 ६> విపశ్సితా 
నమః కైవల్యవాధాయ నిర్వాణసుఖసంవిదే. 

తా : వివేకులైన జనులు కర్మసన్న్యాసం ద్వారా లేదా కర్మసమర్శణం ద్వారా 
తమ అంతఃకరణాన్ని పరిశుద్ద మొనర్చుకొని ఎవనిని (ప్రాప్తింపజేసికొంటారో, తాను 
నిత్యముక్తుడు, పరమానందుడు, జ్ఞాన స్వరూపుడునై ఇతరులకు కైవల్యముక్తి 
దానం చేసే సామర్థ్యం గల (ప్రభువెవరో వానికి నమస్కరిస్తున్నాను. 

శైవల్యమనగా (ప్రకృతి సంబంధ రాహిత్యము. అనగా మోక్షమని అర్థం. ఆ 
కైవల్యమునకు అధిపతి నిర్జుఃఖానందజ్ఞానస్వరూపుడు. వివేకవంతులు తమ 
అంతఃకరణాన్ని పరిశుద్దం చేసుకోవడం మరొక (ప్రయోజనంకోసం కారాదు. 
భగవ(త్రవేశానికే పరిశుద్దాంతఃకరణాన్ని ఉపయోగించుకోవాలి. కేవల (బ్రహ్మజ్ఞాన 
మా(త్రంచేత ఏ ఫలమును చేకూరదు. పరిశుద్దాంతఃకరణులు చేపట్టిన శ్రవణ కీర్తన 
స్మరణాది ప్రక్రియ చేతనే జ్ఞాతయెన భగవంతుడు పల(ప్రదాత అవుతాడు. 

శో నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే 
విర్విశేషాయ పామ్యాయ నమో జ్ఞానఘువాయ చ 

తా : సత్య రజస్తమముల మూడింటి ధర్మాన్ని స్వీకరించి (క్రమంగా శాంత - 
ఘోర - మూఢ అవస్థలను ధారణ చేయునటువంటి, భేదరహితుడు, సమభావస్థితుడైన 
జ్ఞానాకారుడగు (ప్రభువునకు పదే పడే నమస్కారం చేస్తాను 


100 గజేంద్రమోక్షము 


శ్లో. క్షేతజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సొక్షిణే 
పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః 

తా : నీవు సమస్తమునకు స్వామివి, సమస్త క్షేత్రములకు ఏకైక జ్ఞాతవు. 
సర్వసాక్షివి. నీకు నమస్కారము. నీకు నీవే కారణమవు. మూల ప్రకృతి 
రూపముననున్న పురుషుడవగు నీకు నమస్కారము. 

పై రెండు శ్లోకాలలోని విశేషార్డాలు ఇంతకు ముందే చర్చింపబడినవి. సాక్షి 
అనగా సర్వద్రష్ట. మూలప్రకృతి సర్యోపాదాన భూతము. కుండకు మట్టి ఉపాదాన 
కారణ మవుతుంది. మట్టిలేకుండా కుండ రూపొందదు. కావున ఆది మూల 
ప్రకృతి. “ప్రకృతిం పురుషం చైన విద్ధ్యనాటీ ఉభానపి” (గీత 13-19) (ప్రకృతి అనాదిభోగ్య 
అయినప్పుడు దాని భోక్స కూడా అనాది యై ఉండటం అనివార్యం. ఆ ఇద్దరి 
సంయోగానికి కారణ మిదే. “ద్యావిమౌ పురుష లోకే క్షరశ్వాక్షర ఏవ చ, క్షరః సర్వాణి 
భూతాని కూటస్టోక్షర ఉచ్యతే.” “ఉత్తనుః పురుషస్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో 
లోకత్రయ మావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః” (గీత 15-16, 17) క్షర ~ అక్షరులనే రెండు 
విధాలైన పురుషులు లోకంలో (ప్రసిద్దులు. వారిలో సమస్తజీవులు క్షర పురుషులు. 
కూటస్టులు అక్షర పురుషులు. వీరిద్దరికంటె కూడా ఒక ఉత్తమపురుషుడున్నాడు. 
అతనిని పరమాత్ముడంటారు. అతడే సర్వలోక నియంతయగు ఈశ్వరుడు. 
అతడు లోకత్రయంలో (ప్రవిష్టుడై ఈ (బ్రహ్మాండాన్ని పరిపాలిస్తుంటాడు. అతడే 
పురుషోత్తముడుగా, జగత్తుకు చరమ తత్త్యంగా కీర్తింపబడుతున్నాడు. (ప్రకృతి - 
పురుషు లిరువురు ఆ పురుషోత్తముని శక్తికి లోబడినవారు. 

కూటస్టుడు : “కూటవత్‌ తిష్టతీతి కూటస్టః:” కూటమనగా బంగారునగలు చేసేవాని 
వద్దనుండు దిమ్మె. దానిమీద బంగారమునుపెట్టి సుత్తితో కొట్టి నానారూపములగు 
నగలు చేస్తాడు. కాని, ఆ దిమ్మె మాత్రం రూపు మారకుండా యథారీతిగానే 
ఉంటుంది. ముక్తాత్మ కూడా అలాంటిదే. (బ్రహ్మాదిదేహాలతో సంబంధించియుండి 
కూడా, తద్వికారానికి లోను కాకుండా జ్ఞానైకాకారంతో ఉంటుంది. ఆందుచేత 
అతడు కూటస్టుడనీ అక్షరుడనీ పేర్కొనబడినాడు. అనగా అచిత్సంసర్తాన్ని వీడి 
స్వకీయరూపంతో ఉన్న ముక్తాత్మ అని అర్థము. 

శ్లో సర్వేంద్రియగుణద్రష్టే సర్వప్రత్యయహేతవే 
అసతాచ్చాయయోకాయ సదాభాసాయ తే నమః 


గోపీనయనోత్ప్సలార్శ్భి తవ్యాఖ్య 101 


తా : నీవు సకలేం[ద్రియాలకు వాటి విషయాలకు ©. సర్వజ్ఞానాలకు 
ఆధారమవు. ఆహంకారాది ఛాయారూపాలైన ఆసద్యస్తువుల వలన కూడా 2 
అస్తిత్య్వము వెల్లడవుతుంది. సమస్త వస్తువుల ఉత్తమత్యరూపంతో కేవలం నీవే 
భాసమాను డవుతుంటావు. ఆటువంటి నీకు నమస్కారం చేస్తున్నాము. 

సకలేం(ద్రియాలు (శ్రోత్రాదులు. వాటి విషయాదులైన శబ్దాదులకు నీవు (ద్రష్టవు. 
ఇంద్రియాల వృత్తిని ఎరిగినవాడవని ఆర్థం. నాంఖ్యదర్శనం (ప్రకృతి - పురుషుల 
అనాదితత్యాన్ని తెలుపుతుంది. (ప్రకృతి వలన మహత్తత్య్వం, దానినుండి ఆహంకారం, 
దానినుండి పంచతన్మాత్రలు ఉత్సన్ష్నమయ్యాయి. వాటి వలన పంచ మహాభూతాలు 
ఏర్పడ్డాయి. మహత్తత్యం, అహంకారం, తన్మాత్రలు వీటి మూలంగా జ్ఞానేంద్రియ, 
కర్మేంద్రియాలు, మనస్సు మొదలైనవి ఆ ప్రకృతికి చెందిన వికృతులు. (ప్రకృతి 
అచేతనమైనది. దాని యందు చేతనపుంజరూపమైన గర్భాన్ని ఉంచేవాడను నేనే 
అని (శ్రీకృష్ణుడు గీతలో (14-3) చెప్పియున్నాడు. “మమ యోవి ర్మహద్రహ్మ తస్మిన్‌ 
గర్భం దధామ్యహమ్‌” ఈ |(ప్రకృతుల రెంటికి భగవంతుడు కావించిన సంయోగం 
వల్ల (సంయుక్తమైన రెండు ('ప్రకృతులవల్ల) (బ్రహ్మాది స్తంబపర్యంతం గల 
సమస్తభూతాలకు పుట్టుక ఏర్పడుతున్నది. సత్వాదిగుణాలు శబ్ద స్పర్శాది గుణాల 
వలె (ప్రత్యక్షంగా కస్పించవు. పృథివి యొక్కగుణమైన గంధము దాని యందు 
తెలియక దానిలో పుట్టిన పుష్పంవల్ల తెలుస్తుంది. చిత్తునకు అచిత్తునకు నామరూప 
విభాగమేదీ లేని సూక్ష్మావస్థ కారణావస్థ అవుతుంది. నామరూప విభాగ యుక్తమైనప్పటి 
స్టూలావస్థయే కార్యావస్థ అవుతుంది. ఈ రెండు ఆవస్థలలో ఆవి ఈశ్వరునికి 
ఆప్పథక్సిద్దములై అనగా ఆ ఈశ్యరుని విడిచి వేరుగా ఉండజాలనివై, ఆంతా 
ఈశ్వరుడే అన్నట్టుంటాయి. కనుక భగవంతుడు చిదచిద్విశిష్టుడై కార్యమవుతున్నాడు. 
ఆయన కార్యావస్థలో ఉన్నప్పుడు పరపురుషుడు. కారణావస్థలో ఉన్నప్పుడు 
పరమవురుషుడు అవుతున్నాడు. కాబట్టి అహంకారాది ఛాయారూపాలైన 
ఆసద్వస్తువులన్నీ భగవత్సురూపాన్ని వెల్చడిస్తాయి 
శ్లో నమో వమస్తేఖిలకారణాయ విష్కారణాయాద్భు తకారణాయ 

సర్వ్యాగమామ్నాయమహార్గవాయ నమోపవర్లాయ పరాయణాయ 

తా : నీవు సమస్తానికి మూలకారణమవు. నీకే కారణమూ లేదు. ఏడైవా 

కారణంగాని ఉంటే నీయందు ఏ వికారమూ పరిణామమూ జరగదు. కాబట్టి వీవు 


102 గజేంద్రమోక్షము 


విలక్షణమూ అద్భుతమూ అగుకారణమవు. నీకు పదే పదే నమస్కారము. సమస్త 
నదీ (ప్రవాహాలకు పరమాశ్రయం సముద్రమైనట్టుగా, నీవు సమస్తవేదశా|స్తాలకు 
పరమతాత్సర్యమవు. మోక్షస్వరూపుడవు. భక్తియోగనిష్టలైన ఉత్తములకు 
పరమప్రాప్యుడవు. నికు నమోవాకము. 
అఖిలకారణుడవు. అనడంవల్ల కర్ళ కర్మ కరణ సం(ప్రదాన అవాదాన అధికరణ 
రూపుడవు నివే యని సర్వకారకములు నిచేతనే జరుగుతున్నవని తాత్సర్యం. 
అన్యత్ర చూడబడని, వినబడని అద్భుతకార్యములు గలవాడవు, సర్వవేదశా(స్త 
ప్రతిపాదితుడవు “సకలవేదశా(స్రోపనిషద్రసముు” అగు నీకు నమస్కారము. 
శ్లో గుణారణిచ్చన్నచిదూష్మపాయ తత్‌క్షోభవిస్ఫూర్ణితమానసాయ 
నైష్కర్య్యభావేన వివర్ణితాగమస్వయం ప్రకాశాయ నమస్కరోమి 
తా : సత్తాదిగుణాలనెడి అరణి (నిప్పు చేయు సాధనం) చేతకప్పుబడిన 
జ్ఞానాగ్నివి నీవు. గుణ సంక్షోభం కలిగినపుడు వాటితోనే వివిధ(ప్రకారాలైన 
సృష్టిరచనకు సంకల్పిస్తావు. కర్మ సన్యాసం ద్వారా గానీ, కర్మ సమర్పణ ద్వారా 
గానీ నైష్కర్మ్య్య భావంతో = डमु తెలుసుకొన్నట్టి ఆగమాతీతులైనవారికి 
స్వయంగా (ప్రకాశమానుడవుతుంటావు. అటువంటి నీకు నమస్కారము. 
సత్తాదిగుణాత్మికయెన (ప్రకృతి ఒక అరణి. దానిచేత సంఛన్నమైనది జీవసమష్టి 
రూపమగు ఆగ్నిని (త్రాగుతుంటావు. చిదచిద్వొక్షోభసమయంలో స్వసంకల్ఫాను 
సారంగా వివిధసృష్టిరచన చేస్తుంటావు. కర్మసన్న్యాసంగాని, కర్మసమర్పణగాని 
చేసిన ఆగమాతీతులకు స్వయం(ప్రకాశుడవవుతుంటావు. అనగా పరమయోగి 
వాజ్మనసాపరిచ్చేద్యజ్ఞానస్వరూపుడవు. ఎంతటివారైనను మోక్షలాభపర్యంతము 
శాస్త్రమును అనుసరింపవలసినదే. కానీ, నైష్కర్య్యనిష్ణులుమాత్రం ఆగమాతీతులవుతారు. 
శో మాదృ(క్రపన్నపశుసాశవిమోక్షణాయ 
ముకాయ భూరికరుణాయ నమో=లయాయ 
స్వాంశేన సర్వతనుభ్బ న్మనసి ప్రతీత 
ప్రత్యగ్టశే భగవతే బృహతే నమస్తే 
తా: దయాళుడగు పురుషుడు ఉచ్చులో పడిన జంతువును విడిపించినట్లుగా 
నీవు కర్మపాశంనుండి నా వంటి శరణాగతునికి విముక్తి కలిగిస్తావు. నీవు ముక్తి 
స్వరూపుడవు. దయాసము॥ద్రుడవు. భక్తరక్షణలో ఎన్నడు ఆలసింపనివాడవు. నీ 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 103 


శుభచరణములకు నమస్కారము. సమస్త (ప్రాణుల హృదయాలలో నీ అంశతో 
అంతరాత్మరూపంతో విరాజిల్లుతుంటావు. నీవు रका పరిపూర్ణుడవైన 
భగవానుడవు. (పరబ్రహ్మవు) అనంతుడవు. నికు నమస్కారము. 

“బ్బహత్వాత్‌ బృంహణత్వాచ్చ బ్రహ్మ బృహత్‌". విస్తారమైనవాడు జగ(ద్రూపంతో 
మిక్కిలి విస్తరించినవాడు. “మహతో మహీయాన్‌” అని (శ్రుతి. ఆ భగవంతుడు 
ఉత్కృష్టుల కంటె కూడా ఉత్కృష్పుడు (మహత్తుకంటె మహత్త్తుగా నున్నవాడు) 
“అణుర్‌ బృహత్‌ కృశః స్ల్టూలః" అని విష్ణుసహ(స్రనామాలలో కఠోపనిషద్యాక్యమే 
ఉన్నది. “భూరి కరుణాయ ~ అలయాయ'” రెండు విశేషణాలు సన్నిహితంగా 
ఉండటంచేత భగవంతుడు తన భక్తులను రక్షించడంలో ఆలసింపని 
కరుణాసము॥ద్రుడన్న భావమున్నది. “వ మే భక్తః ప్రణశ్యతి” (గీత. 9-31) నా భక్తుడు 
నాశమునొందడు. అనగా నా భక్తికి అడ్డుతగిలిన ఆటంకములు ఆన్నియు నశించి, 
నన్ను భజించుటకు ఉప్యక్రమించినవాడు పరిపూర్ల్ణభక్తుడవుతాడు. నా యెడ 
నారంభించిన భక్తి పరిపూర్ణభక్తికి హెతువవుతుంది. అందుకు కారణం భగవంతుడు 
కృపాసము(ద్రుడగుట చేతనే అని (గ్రహింపవలయును. ఇది ఆ ఢీకృష్ణుని దివ్యవాణి. 
ఆ భూరికరుణాసముద్రుని హృదయోద్దారమే భగవరధ్గిత. శీకృష్ణభగవద్దుణ(శ్రవణం 
వల్లనే హృదయంలోని కాఠిన్యం కరగి (ద్రవిస్తుంది. (ద్రుతహృదయ ధారావాహికత్వమే 
భక్తి. ఆది అవిచ్చిన్న (ప్రవాహము. దానికి క్షతి ఉండదు. “నుద్దుణశ్రుతిమాత్రేణ మయి 
సర్వగుహాశయే, మవోగతి రవిచ్చివ్నా యథా గంగాంభపోం ఒబుధౌ” ((శ్రీమద్భా. 3-29- 
11) “అఖండగంగాప్రవాహం మహాసముద్రంలోనికి పరుగిడినట్లుగా నా 
కల్యాణగుణాలను విన్నమా(త్రంచేత వినువాని చిత్తవృత్తి సర్వాంతర్యామినైన నా 
లోనికి అవిచ్చిన్నంగా (ప్రవహిస్తుంది. ఇది భగవదుక్తి. కాబట్టి “తస్మాత్‌ కేనా 
ప్యుపాయేన మవః కృష్ణే >>” ((శ్రీమద్భా 7-1-31) కాబట్టి ఏ ఉపాయం 
చేతనైనప్పటికి మనస్సును (్రీకృష్ణునియందు లగ్నము చేయవలయునన్నది 
నారదమహర్షి చేసిన ఉపదేశము. ఉపాయమనడంవల్ల ఇది శిశుపాలాదులకు 
వర్తించడు. భగవంతుని కల్యాణగుణాలను ధర్మబుద్దితో విన్నప్పుడే భక్తిలక్షణాలు 
కలుగుతాయి. ద్వేషబుద్దితో ఉన్నప్పుడు భక్తి కలుగదు. శిశుపాలుడు ద్వేషంతోను, 
కంసుడు భయంతోమ (శ్రీకృష్ణునిపై మనసుంచినట్ల్టుగా కాదు, తమకు శ్రేయస్సు 
కలిగిస్తాడన్న విశ్వాసంతో వృష్థివంశజాలవలె, విదురభీష్మా(క్రూరార్డునగోపగోపికలవలె 
(శీకృమ్ణనియందు మన సుంచవలయునని తాత్సర్యము. 


104 > 


మజియును 

వరధర్మకామార్థవర్దితకాములై విబుధు లెవ్వాని సేవింతు రిష్ట 

గతి( బొందుదురు, చేరి కొంక్షించువారి కవ్యయదేహమిచ్చు నెవ్వా(డు కరుణ 
ముక్కాతులెన్వన మునుకొని చింతింతు రానందవార్హ్థిమగ్నాంతరంగు 
లేకాంతు లెవ్వనినేమియు( గోరక (०५6 (७० ४००८ బాడుచుందు 


ॐ 
పీ. 


రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మయోగగము్యు( బూర్డు నున్నతాత్ము 
బ్రహ్మమయినవాని( బరుని నతీంద్రియు నీశు స్టూలు సూక్ష్యు నే భజింతు. 
టీ : వర = శేష్ట్రములైన; ధర్మ - కామ - అర్హ = ధర్మము, కామము,ధనము అను 
పురుషార్షత్రయముచేత, వర్ణిత = విడువబడిన; కాములు = కోర్కెలు గలవారై, (పురుషార్హత్రయాన్ని 
విడిచిపెట్టడంలో ఆసక్తి గలవారై), విబుధులు = పండితులు ఎవ్వానిని, సేవించి = ఆరాధించి 
ఇష్టగతిన్‌ = కోరిన మార్గమును, పొందుదురో; చేరి = దరిజేరి, కాంక్షించువారికి = కోరువారికి, 
ఎవ్వాడు, కరుణన్‌ = కృపతో; అవ్యయదేహమున్‌ = దివ్య శరీరమును; ఇచ్చునో; ముక్తాత్ములు 
= దేహాభిమానమును విడుచువారు, ఎవ్వని = ఏదేవదేవుని, మునుకొని చింతింతురు = 
ముందుకు వచ్చి చింతింతురో - ధ్యానింతురో; ఆనందవార్డి మగ్గ+అంతరంగులు = ఆనందమనెడి 
సముద్రములో మునిగిన మనస్సుగలవారు, అగు, ఏకాంతులు = అనన్యభక్తులు, ఎవ్వానిని, 
ఎమియుకోరక, భ(ద్రచరిత్రంబు = ఆ భగవంతుని దివ్యకళ్యాణ చరిత్రమును, పాడుచుందురో, 
ఆ మహేశుని = ఆ మహేశ్వరుని: ఆద్యున్‌ = ఆదిదేవుని; అవ్యక్తున్‌ = తెలుసుకొనుటకు 
సాధ్యముకానివానిని, అధ్యాత్మయోగగమ్యున్‌ = అధ్యాత్మయోగముచే చేరదగినవానిని; पूर 
= పరిపూర్ణ్ణుని; ఉన్నత+ఆత్మున్‌ = పరమాత్మను; (బ్రహ్మమయినవానిని = పరబ్రహ్మమైన 
వానిని, పరుని = పరాత్సరుని, అతీం!ద్రియు = ఇం(ద్రియముల శక్తిని మించినవానిని, ఈశున్‌ 
= జగన్నియంతను, స్టూలున్‌ = విశ్యమంతటను వ్యాపించి బలిసిన వానిని; సూక్ష్యు = 
అణుస్పరూపుడైనవానిని, సర్వేశ్వరేశ్వరుని; నేను భజింతును 
ధర్మార్థకామాలను వదలుకొనిన జ్ఞానులు ఎభగవంతుని కొలుచుటకు 
ఇష్టేపడతారో, తనను కొలుచువారికి ఏ భగవంతుడు శాశ్యతమగు మోక్షమును 
'ప్రసాదిస్తాడో, అనన్యభక్తులు ఏ భగవంతుని నిరంతరం నవవిధభక్తిచే భజిస్తూ 
ఆనందసముద్రమందు ఓలలాడుతూ ఏమియు కోరక కీర్తిస్తుంటారో, ఆ మహేశ్వరుని, 
మనోవాక్కులకు ఆతీతుని ఆద్యుని, అవ్యకుని, అధ్యాత్మయోగగమ్యుని, 
పూరపురుషుని పరమాత్మను పరబ్రహ్మను పరాత్సరుని, హృషకేశుని, స్టూలుని, 
సూక్ష్యుని నేను భజిస్తాను 
పురుషార్థములు నాలుగు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనునవి. 


[श 59 నోతలా 5 
గొపనయం; క్స్‌ ర్పితవ్యాఖ్య 10 


వీటిలో మూడింటిని అనగా ధర్మార్హకామాలను వదలుకొని కేవలము మోక్షమును 
కోరుకొని భగవంతుని సేవించేవారు కొందరు. వారు మోక్షకాంక్షులు. మోక్షం 
పొందడానికి మూడు విధాలైన సాధనాలున్నాయి. భక్తీ యోగము, జ్ఞానయోగము, 
అప్హాంగయోగము అని. ఈ మూడింటి లక్ష్యము ఒకటే. “భగవాన్‌ పరమాత్మేతి 
ప్రోచ్యతే ౬ప్టాంగయోగిభిః, బ్రహ్మేత్యుపనిషన్నిష్టైః జ్ఞావం చ జ్ఞానయోగిభిః” విశ్వచైతన్యసత్తును 
భక్తులు భగవంతుడని పేర్కొంటారు. ఆయన్ను అప్టాంగయోగులు “పరమాత్మ 
అంటారు. వేదాంతులు “బ్రహ్మ”మంటారు. సాంఖ్యయోగ జ్ఞానులు 'జ్ఞానస్వరూపి 
మంటారు. యోగులు “ఆత్మపరమాత్మల ఐక్యాన్ని” కోరుకొంటారు. వేదాంతులు తాము 
“బ్రహ్మభూతులు” కావడాన్ని వాంఛిస్తారు. జ్ఞానులు “స్వరూపస్టితి'ని కోరుకుంటారు. 
భక్తులు “భగవత్రాప్రి”ని కోరుకొంటారు. భక్తులు “దాసో=హమ్‌” ఆంటే, 
జ్ఞానులు'దాస'లోని 'దా'ను వదలివేసి కేవలం “సో=హమ్‌” ఆంటారు. దానికే 
'స్వస్వరూపస్థితి అనీ, “బ్రహ్మనిష్ట' అని పేరు. భగవంతుని దురత్యయమైన 
మాయ జ్ఞానులను మోహపెట్టవచ్చు. అహంకారాన్ని కలిగించవచ్చు. కొన, ఆ 
మాయ తన (ప్రభావాన్ని భక్తుల పట్ల చూపదు. భక్తులందు అనన్యత్వమూ 
అకించనత్య్వమూ నిశ్చయంగా ఉంటుంది. అనన్యత్స్వమంటే భగవంతుని వదలి 
మరి దేనిమీదను ఆసక్తి లేకుండటం, భార్య సాంసారికజీవనంలో ఆందరిని 
ఆదరిస్తుంది. కాని, కేవలం తన భర్తను మాత్రమే భజిస్తుంది. తన హృదయంలో 
భర్తకే స్థానమిస్తుంది. భక్తుని స్టితి కూడా ఇంతే. (పేమాస్పదుడైన భగవంతునికి 
ప్రేమకు మధ్య మరెవ్వరికీ స్థానముండదు. ఏకాంతు లనగా దేవతాంతర 
శూన్యులని ఆర్థం. భగవంతుడు భక్తుడు ఎల్లప్పుడు ఏకాంతంలోనే ఉంటారు. 
భక్తుడు ఏకాంతంలో భగవంతునిలో కలిసిపోతాడు. భగవంతుడుకూడా భక్తునిలో 
కలిసి పోతాడు. ఏకాంతభక్తికి లక్షణా మిదే. భక్తిజ్ఞానాలకంటె అన్యమైన ఫలం 
ఆశింపనివాడు పరమైకాంతి. జ్ఞానం పురుషుని వంటిది. భక్తి (స్త్రీ వంటిది. 
పురుషుడు మాయానారి వలలో సులభంగా పడిపోతాడు. మాయానారినుంచి 
ఆతడు విడిపోయినప్పుడే వైరాగ్యవంతుడవుతాడు. జ్ఞానికి మాయానారీబాధ తప్పదు. 
కాని, భక్తి దరిదాపులకు మాయానారి రాలేదు. వస్తే పరిహాసపాత్ర అవుతుంది. 
అహంకారి అయిన సాధకుణ్ణి భగవత్సాధకుడు అనడానికి ఏలుకాదు. ఆతడు 
మహాపరాధి అవుతాడు. కాని, భగవంతుణ్ని దీనంగా ప్రార్థన చేసే ఒక పాపిని 
సాధకుడని చెప్పవచ్చు. 


106 గజేంద్రమోక్షము 


ఆనందవార్దిమగ్నాంతరంగులు : ఆనందమనేది ఒక అంతులేని సము(గ్రం. 
ఆనందానికి సుఖానికి అంతరమున్నది. దుఃఖానికి వ్యతిరేకమైనది సుఖం. ఆనందం 
కేవలం ఆనందం ఆనందమే. ఆనందం భగవంతుని యందున్నది. ఆయన 
ఆనందస్యరూపుడు. “ఆనందం బ్రహ్మణో నిడ్వాన్‌ న బిభేతి కదాచన” (తైత్తిరీయ (శ్రుతి). 
భగవంతుడు ఆనందస్యరూపుడని (గ్రహించిన విద్వాంసుడు ఎన్నటికి భయపడడని 
ఆ (శ్రుతివాక్యానికి అర్థం. ఈ జగమంతా భగవన్మయము. ఇక భయమెందుకు? 
అనుక్షణం ఈ జగత్తులో భగవంతుని లిలలు దర్శనమిస్తున్నాయి. కాబట్టి సర్వత్ర 
సర్వదా ఆనందమే (ప్రాప్తిస్తుంది. అట్లు భావింపక ఈ జగత్తునుండి భగవంతుణ్ని 
వేరుపరచి కేవలం జగత్తును, దాని కార్యాలను చూస్తేమాత్రం ఈ జగత్తు 
నిశ్చయంగా అశాశృతమైనదిగా, భయానకమైనదిగా, దుఃఖాలయంగా కనిపిస్తుంది. 

(బ్రహ్మమనగా “బృహత్వాద్‌ బృంహణత్వాచ్చ బ్రహ్మ ఇత్యభిధీయతే” “బ్బృహంతోయస్మిన్‌ 
గుణాః" ఇత్యాది (శ్రుత్యంతర వాక్యాల వల్ల అలౌకిక సర్య్వగుణ యుక్తుడని అర్థము. 
సచ్చిదానందరూపుడు, వ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, స్వతం(తుడు, 
(ప్రాకృతగుణరహితుడు (బ్రహ్మ. (బ్రహ్మమే పరబ్రహ్మ. కొందరు (బ్రహ్మను నిర్దర్యునిగా 
భావిస్తారు. (బ్రహ్మ నిర్దర్నుడైతే అనుపాస్యుడు, అ(ప్రాప్యుడు అవుతాడు. అట్టి 
వానివల్ల ఎట్టి ఫలమూ ప్రాప్తించదు. కాబట్టి బ్రహ్మ స్వతం(త్రుడే. నిరతిశయ జ్ఞాన 
క్రియాశక్తులు గలవాడే పరబ్రహ్మ: ఆయన నిర్విశేషుడు అనగా హేయగుణములు 
లేనివాడని అర్థం, సవిశేషుడనగా అనంత కళల్యాణగుణాలు గలవాడని అర్థం, 
ఆయన అచ్యుతుడు. “ఏవం ప్రకృతి రవ్యక్తః కర్తా చైన సనాతనః, పరం చ సర్వభూతేభ్య 
స్తస్మాద్‌ బృహత్రమోచ్చుతః” ఇత్యాది (శుతిస్మృతులను బట్ట (బహ్మమనగా 
సనాతనుడైన అచ్యుతుడు. “పూర్ణం బ్రహ్మననాతనమ్‌” ((శ్రీమద్భా. 10-14-32). 
ఇది చతుర్ముఖ (బ్రహ్మ వాక్యము. భగవచ్చబ్దము యొక్క ముఖ్యవృత్తి సర్వేశ్యరుడగు 
(శీకృష్ణునికే అన్యయిస్తుంది. “భగవానితి శబ్లోయం తథా పురుష ఇత్యపి, నిరుపాధీ చ 
వర్తేతే వామదేవే సవాతవే” ఆ వాసుదేవునికి సంబంధించినదే జ్ఞానం. (ద్రష్టవ్యుడు, 
(శ్రోతవ్యుడు, మంతవ్యుడు, నిదిధ్యాసితవ్యుడు అతడే. స్వరూపగుణ శక్యాదులచేత 
నిరతిశయ బృహత్తముడైనవాడు, (బ్రహ్మశబ్ద వాచ్యుడు, _వాసుదేవుడగు 
(్రీకృష్ణభగవానుడే జిజ్ఞాసితవ్యుడు, వేదవేదాంగ సమస్తశా(స్త (ప్రతిపాదితుడైన 
భగవానుడు (శ్రీకృష్ణుడే. |శ్రీశంకరభగవత్సాదులు విగతవిషయతృస్టులై వారాణసి 


గోపీనయనోత్ప్సలార్శి తవ్యాఖ్య 107 


వద్ద గంగ ఒడ్డున నిలిచి ఆరాధించినది (శ్రీకృష్ణుణ్నే. “భగవతి తవ తీరే వీరమా'త్రాశవో 
౬హం విగతవిషయతృష్ణః కృష్ణ మాడాధయామి" అన్నారు. €ॐ మహాత్ముడు ఐలువు 
బొట్టు పెట్టకపోవుగాక, ఆయన నిరంతరం ధ్యానించినది (శ్రీకృష్ణరూపమునే అని 
స్పష్టమవుతున్నది. “యం శైవాః సముపాపతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినో, బౌద్దా బుద్ద 
ఇతి ప్రమాణపటవః కర్తేతి వైయాయికాః, అర్హన్నిత్యథ జైవశాపనరతాః కర్మేతి మీమాంపకాః, 
సోయం 5 విదధాతు వాంఛితఫలం |తైలోక్యనాథో హరిః” అని ఏ మహాత్ముడో (్రీహరిని 
స్తుతించాడు. “శైవులచేత శివుడనీ, వేదాంతులచేత (బ్రహ్మమని, బౌద్దులచేత 
బుద్దుడనీ, (ప్రామాణ్యవాదులచేత కర్త యని, జైనుల చేత అఆర్హతుడని, మి 
మాంసకులచేత కర్మమనీ ఉపాసింపబడే ఆ |తైలోక్యనాథుడైన (శ్రీహరి మాకు అభిష్ట 
ఫలములను (ప్రసాదించుగాక!” భగవంతుడు “ఆణోరణీయాన్‌ మహతో మహీయావ్‌” అని 
శ్రుతులు వెల్లడించాయి. (త్రికాలనిత్యస్టితుడు. త్రిలోకవ్యాప్తుడు. (త్రిలోకాల 
కావలనున్నవాడు. ఆసీముడు. అందరియందున్నవాడు. ఆయనకు ఆయనయే 
జ్ఞాత. ఆయనస్తరూపభేదాలు ఆయనకే తెలుసు. మన మనస్సులలోగల మాలిన్యాన్ని 
తొలగించుకొని సమస్త జగత్తులో ఆ భగవంతుత్సి సాక్షాత్కరింప జేసుకోవడమే 
మన ధర్మం. సమస్త ధర్మాలు, సంప్రదాయాలు ఆ భగవంతునిఛాయనుమా(త్రమే 
ప్రత్యక్షం చేస్తాయి. నానాదిశలనుండి వచ్చే నదులన్నీ సము(ద్రం వైపునకు 
పరుగిడినట్టుగా సకలసం(ప్రదాయాలవారును సుఖస్తరూపుడగు భగవంతుని వైపునకు 
చేరుకోవడమే పరమధర్శం. “రుచీనాం వైచి త్రాత్‌ బుజుకుటిల వావాపథజుషాం, నృణామేకో 
గమ్యః త్వ మసి పయసా మర్గవ ఇవొ అని (శ్రీపుష్పదంతులవారి భావమే మానవాళిని 
తరింపజేస్తుంది. ముక్తాత్ములు, పరమాత్మెక నిష్టులు, ఆత్మారాములు భగవంతుళ్న్టో 
నిష్యామంగా భజిస్తారు. నిఖిల విషయ విరక్తజన మనోవశీకరణ చతురగుణగణ 
సుందరరూపుడైన (శ్రీకృష్ణభగవానుని యోగులు స్మరిస్తూ ఆనందామృత సాగరంలో 
తేలుతుంటారు. “ఆత్మారామాశ్ళ మునయో నిగర్లంథా అప్యురుక్రమే, కుర్వ న్యహాతుకీం భక్తి 
మిళ్థంభూతగుణో హరిః ((శ్రీమద్భా. 1-7-10) జీవన్ముక్తుల చిత్తాన్ని హరించేవాడు 
శ్రీకృష్ణభగవానుడు. ఆయన నామాలలో “ఆత్మారామగుణాకర్షి అనేది ఒకటి 

వ. అని మణజీయు నిట్లని వితర్కించె. 

ఈ విధంగా స్తుతించి గజేంద్రుడు భగవత్తత్వం గురించి ఆలోచింపసాగాడు. 

పీ పావకుం ८०२१० భానుండు దీవుల వెజ్బంగి నిగిడింతు రెటడంతు 

రా (క్రియ నాత్మ కరావళిచేత బ్రహ్మాదుల వేల్పుల నభఖిలజంతు 


108 గజేంద్రమోక్షము 


"గణముల జగముల ఘుననామరూపబేదములతో మెజయించి తగ నడంచు 
నెవ్వ(డు మనము బుద్దింద్రియంబులు( దాన మె గుణ సంప్రవాహంబు నెజుపు 


స్త్రీ నపుంసక పురుషమూర్తియును(గాక తిర్యగమరనరాదిమూర్తియును గాక 
కర్మగుణభేదసదస త్రకాశిగాక వెనుక నన్నియు( దానగు २४०८ దలంతు 
టీ: పావకుండు = అగ్ని,అర్చులన్‌ = మంటలను, భానుండు = సూర్యుడు, దీప్తులన్‌ = 
కాంతులను, ఏ భంగిన్‌ = ఏవిధంగా, నిగిడింతురు = (ప్రసరింపజేయుదురో; ఎటు వలె 
అడంతురు = ఏవిధంగా అణచివేయుదురో, ఆ(క్రియన్‌ = ఆ విధంగా; ఎవ్వడు; 
ఆత్మకర+ఆవళిచేతన్‌ = తన కిరణ సమూహములచేత, (బ్రహ్మాదులన్‌ = (బ్రహ్మ మొదలగు 
వారలను, వేల్సులన్‌ = దేవతలను; అఖిల జంతు గణములన్‌ = సకల జీవసమూహములను, 
జగములన్‌ = లోకములను, ఘన నామ రూప భేదములతో = గొప్పవైన నామాలతోఆకారాలతో, 
మెజయించి = కనిపింపజేసి, తగన్‌ = తగినట్టుగా, అడంచున్‌ = అణచివేయునో, ఎవ్వడు, 
మనము, బుద్ది, ఇంద్రియములు, తానెయె, గుణప్రవాహంబు = గుణముల (ప్రచారమును; 
నెఆపునో; ఎవడు, (స్తీకాని, నపుంసక = షండుడు గాని, పురుష మూర్తియును, కొక, తిర్యక్‌+ అమర 
- నర+ఆదిమూర్తియును కాక; పశుపక్షులు, దేవతలు, మనుష్యులు మున్నగువారును కాకుండగా, 
కర్మ = కర్మకుగాని, గుణ గుణమునకుగాని,భేద = వేరైన, సత్‌+అసత్‌ = ఉండుట 
లేకుండుటయును ఐన వానిని, (ప్రకాశిగాక = (ప్రకాశింపజేసేవాడు కాకుండా; ఉండి,వెనుక ఆ 
పిమ్మట అన్నియును, తాను+ఆయ్యెడు = తానగునట్టి, విభుని = ప్రభువును, తలంతున్‌ = 
ధ్యానింతును 
తా: అగ్ని మంటలను సూర్యుడు కాంతులను (ప్రసారంచేసి తనలో అణచుకొనునటుగా 
ఐ ప్రభువు (బ్రహ్మాదులను తన సంకల్ప మాత్రమున స్పజించి, మరల అణచివేయునో, 
బుద్దీం(ద్రియాలకు ఎవడు లోకవర్తనము కలిగించునో, ఎవడు (స్త్రీ పుం నపుంసక 
లింగభేదములు లేక యుండునో, ఎవడు దేవమనుష్యుతిర్యక్‌ జాతులకు 
చెందియుండడో, ఎవడు గుణకర్మలకు ` 55 అసత్తులకు లోనుకాకుండునో 
అట్టుండియు అవి యన్నియు తానై యున్న పరబ్రహ్మమును ధ్యానింతును 
వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి . (శ్రీహరిని ఇలా 
-|ప్రస్తుతిస్తుంది + మాత్మన ~, తిజగత్‌ కృతం ॐ” (శీమద్భా 8-22-20) 
"ప్రభూ! నీవు నీ (క్రీడకై ఈ సంపూర్ణ జగత్తును రచించుకొన్నావు. కుబుద్దులు 
ఇదంతా తమదే అనుకొంటారు.. నిజానికి కరవు, భరవు, సంహరవు నీవే” అని 


ఆ धू తాత్సర్యం.. ఈ జగత్తులో నిఖిలవస్తువులు భగవదీయములే. భగవద్చుద్దిని 


గోపీనయనోత్సలార్శి తవ్యాఖ్య 109 


సంపాదించుకొని దేహాదులను భగవత్సేవోపయోగ కార్యానికి నివేదించుకోవడమే 
మనుష్యధర్మం. భగవదీయమైన వస్తువులందు స్వకీయత్వాభిమానం కలిగిందంటే 
మనుష్యుడు బహిర్ముఖుడవుతాడు. అప్పుడు భగవన్నివేదన మనేది వ్యర్థమవుతుంది. 
ఈ జగత్తు భగవంతుని (इ మేర్పడింది. “భోగార్డం సృష్టి రెత్యవ్యే, డ్రీడార్డమితి 
దాపరే, ठट స్వభావోయ మాప్రకామన్య కా స్పృహా భగవంతుడు ఆప్తకాముడు 
అనగా అవాప్తసమస్తకాముడు. ఆయనకు కావలసింది ఏదీ ఈ జగత్తులో లేదు 
అనగా అన్నీ ఆయనకున్నవి. ఆయన పరమాత్మ. ఆత్మకు (> పుం నపుంసకత్యాలు 
ఉండవు. “న & న పుమానేషా నైవ చేయం నపుంసకమ్‌” లింగభేదం ఈ త్రిగుణాత్మకమైన 
ప్రకృతిలోనే ఉంటుంది. భగవంతుడు ఈ (ప్రకృతికి చెందినవాడు కాదు. కాబట్టి 
ఆయన (త్రివిధలింగ రహితుడు. భగవంతుని చరి(త్ర, లీల అత్యద్భుతం. ఆయన 
మహిమను చెప్పడానికి వాక్కు చాలదు, వాయి చాలదు. అట్ట భగవంతుడు ఈ 
ఆల్పజీవి చేసే ఆ(క్రందనను వింటాడా? ఈతని ధ్యానాన్ని గమనిస్తాడా? (పేమ 
భక్తివిధానాలలో ఆత్మనివేదనకు భగవంతుడు సంతుష్టుడవుతాడు. అందుకు 
మనుష్యుడు దేహాదులందు స్వకీయత్వబుద్దిని నివృత్తి చేసుకొని భగవదీయత్త్వ 
బుద్దిని సంపాదించుకోవలసియున్నది. భగవదీయత్త్వబుద్దియే (పేమలక్షణమైన 
భక్తిగా మార్చుచెంది ఆత్మనివేదనకు అనుకూలమవుతుంది. “పీయతే౭. మలయా 
భక్త్యా హరిరన్యద్‌ విడంబనమ్‌” ((శ్రీమద్భా. 7-7-52). అనన్య భక్తికే (శ్రీహరి |ట్రీతి 
చెందుతాడు. తక్కిన సాధనాలన్నీ విడంబనములే. “భక్యాహ మేకయా एण्ड" (శ్రీమద్భా. 
11-14-21). కేవలం భక్తిచేతనే నేను (గ్రహింపదగినవాడను. “వశీ కుర్వంతి మాం భక్త్యా" 
((శ్రీమద్భా. 9-4-66) భక్తిచేతనే నన్ను వశపరచుకోగలుగుతారు. “భక్యైవ తుష్టి 
మభ్యేతి” భక్తిచేతనే భగవంతుడు సంతుష్టి చెందుతాడన్న ఈ మొదలైన వాక్యాలన్నీ 
ప్రేమలక్షణభక్తితోనే భగవంతుడు లభ్యుడవుతాడని చెబుతున్నాయి. (పేమభక్తిచే 
కాకుండా తదితరసాధనాలవల్ల భగవంతుడు లభింపడనడానికి మరొక ఉదాహరణ: 
యశోద శ్రీకృష్ణుణ్ని ఎన్నెన్నో (త్రాళ్లతో బంధించడానికి ప్రయత్నించింది. కానీ 
శ్రీకృష్ణుడు బద్దుడు కాలేదు. అది చూచి యశోద దుఃఖపడింది. తల్లి అశక్తురాలు 
కావడం, దుఃఖపడటం చూచి జాలిపడి తన భక్తవశ్యతను లోకానికి చాటడానికి 
శ్రీకృష్ణభగవానుడు ఆ (త్రాళ్లకు బద్దుడయ్యాడు 

ఈ పద్యంలోని విశేషాలను తెలుసుకోవడానికి “యథార్శిషోగ్నేః | 
వ్యాఖ్యానాన్ని పఠింపుడని మనవ 


అ అనే శోక 
ry 


110 గజేంద్రమోక్షము 


కం. కల(డందురు దీనుల యెడం గల(డందురు పరమయోగిగణములపాలం 
గల( డందు రన్ని దిశలను గల(డు కలం డనెడివా(డు కల(డో లే(డో! 
టీ: దీనులయెడన్‌ = దీనుల పట్ట; ६९८८०८०८ = (భగవంతుడు) ఉన్నాడందురు. 
పరమయోగి గణముల పాలన్‌ = మహాయోగుల సమూహములందు కలడందురు; అన్ని 
దిశలను, కలడందురు. కలడు కలడు అని రూఢిగా చెప్పు దేవుడు, కలడో లేడో! ఎంత 
ప్రార్థించినను రాలేదు. అసలు ఉన్నాడా లేడా? 
పోతనగారు సప్రమస్కంధంలో (ప్రహాదచరిత ఆపాత రమణీయంగా రచించారు. 
అందులో (ప్రహ్లాదుడు “८८० ॐ5*&८ గలండు గాలిగలడాకాశంబునం గుంభినింగల(డగ్నిన్‌ 
దిశలం బగళ్ల నిశలన్‌ ఖద్యోత చంద్రాత్మలం, గల(డోంకారమునం |ద్రిమూరుల( డ్రి లింగవ్యక్తులం 
దంతటం, గల డీశుండు గలండు తండ్రి! నెదుకంగా నేల యీయా మెడన్‌” అని రచించిన 
చక్కని పద్యమే తలపునకు రాగా, గజేంద్రుని పరిదేవనలో శంకకు తావిచ్చి రచించిన 
స్వకపోలకల్పన ఈ పద్యం. విపత్తులకు భయపడినవాడు భగవంతుణ్ని సంశయిస్తాడు. 
అంతేకాదు, భగవత్శాన్నిధ్యాన్ని వదలుకొని ఒక విధంగా భగవంతుణ్ని 
అవమానించినవాడు కూడా అవుతాడు. 
భగవంతునికి దీనబంధువనే బిరుదమున్నది. దీనులు ఆర్త్తులు. 
ఆర్షత్రాణపరాయణుడు భగవంతుడు. సాక్షాత్మృత పరబ్రహ్మ స్వరూపవైభవులు 
పరమయోగులు. వీరు శ్యేతద్వీపవాసులు. బృందావనంలోని గోపికలు పరమ 
యోగినులు. వాన(ప్రస్థలు. మోక్షసన్న్యాసినులు. అ(ప్రాకృతదేహలు. గోపికలకు 
భగవత్రాప్తి ముందుగా కలిగింది. ఆ తర్వాత అనన్యభక్తి కుదిరింది. 
పీ కలుగే నాపాలికలిమి సందేహింప( గలిమిలేములు లేక గలుగువా(డు 
నాకడ్డపడరా(డె నలి నసాధువులచే( బడిన సాధుల కడ్డపడెడువా(డు 
చూడడడే నాపాటు' धवत జూడక చూచువారల( 11) 5९ జూచువా(డు 
లీలతో నా మొణాలింపడే 2००००019 మొణ లెజుంగుచు దన్ను మొణుగువా(డు 


అభిలరూపులు తన రూప మైనవా(డు ఆదిమధ్యాంతములు లేక యలరువా(డు 
భక్తజనముల దీనుల పాలివా(డు విన(డె చూడ(డె ०८ వేగరాడె 

టీ: నాపాలి = నాకు చెందిన, కలిమి సందేహింపన్‌ = భక్తి సంపదను సందేహింపకుండగా, 

కలిమి లేములు లేక = సంపదను, దారిద్ర్యమును లేకుండగా, కలుగువా(డు = ఉండెడివాడు; 

కలుగడే = లేడా ఏమి? నలి = అధికముగా, అసాధువులచే = దుష్టుల చేత, పడిన సాధులకు 

= (బాధలు) పడిన సాధువులకు, అడ్డపడెడివాడు = సహాయపడువాడు; నా కడ్డపడరాడె = నాకు 


గోపీనయనోత్సలార్చె తవ్యాఖ్య 111 


సహాయపడుటకు రాడా?; చూపుల జూడక = చర్మ చక్షువులతో చూడక, చూచువారలన్‌ = 
అంతరంగమునందు, చూచువారలన్‌ = భగవంతుని దర్శించువారైన పరమయోగులను; కృప( 
జూచువాడు = దయతో చూవెడివాడు, నా పాటు = నా దురవస్థను, చూడడే = చూడడా ఏమి? 
మొఆుగుల = ఆర్తులైనవారి, మొజలు = దీనాలాపాలను, ఎజుంగుచున్‌ = తెలిసికొమచు, 
తన్నున్‌ = తనకు తానే; మొణుగు వాడు = మోసగించు కొనువాడు అనగా భక్తులకు 
కనిపించకుండగనే వారి మొజలను వినువాడని అర్థము, అఖిల రూపులు = చరాచర జీవుల 
రూపాలన్నియు: తన రూపమైనవాఃడు = తన ఆకారమే ఆయినవాడు; ఆది మధ్య + 
అంతములు లేక = మొదలు నడుమ చివరలు లేకుండ; అలరువాడు = ఒప్పెడివాడు; 
భక్తజనముల, దీనుల పాలివాడు = భక్తులకు దీనులకు రక్షకమైనవాడు. వినడె = నా మొజ 
వినడా? చూడడె = నన్నీ మొసలి (గ్రపించుటను చూడడా? తలపడే = నన్ను రక్షింప తలపడా? 
వేగ రాణె = శీఘుముగా రాడా? 

తా దేవదానవ, ధనిక रोरु, మనుష్య పశు పక్షీ భేదాన్ని తారతమ్యాన్ని 
గమనించని ఆ భగవంతుడు నా భక్తిని సందేహింపకుండ నన్ను రక్షింపడా? 
సాధుజనులను బాధించే దుష్టులకు అడ్డపడువాడు నాకు సహాయపడడా? 
~ చూచు సర్వతోముఖుడైన, సర్వసాౌక్షి ఆయిన భగవంతుడు నన్ను 
చూడడా? తాను కనిపింపక సమస్త జీవుల మొజలను ఏనువాడు నా 5963 వినడా? 
సమస్త రూపాలు తన రూపమైన వాడు, ఆదిమధ్యాంతములు లేనివాడు భక్తులను, 
దీనులను సదా రక్షించువాడు; నా దీనాలాపములు వినక, నా దురవస్థను చూడక, 
నన్ను కాపాడక ఊరకున్నాడేమి? 

ఈ కనిపిస్తున్న వినిపిస్తున్న సమస్తజగత్తు శ్రీమన్నారాయణ స్వరూపమే. ఈ 
జగత్తుకు బయటను లోపలను శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపియి నిలిచియున్నాడు 
అని “యచ్చ కించి జ్ఞగత్సర్వం దృశ్యతే శూయతేపి వా; అంతరహిశ్ళ తత్సర్వం వ్యాప్య 
వారాయణ:ః స్థితః" అని (శ్రుతి చెబుతున్నది. “ఈశావాప్యమిదం పర్వం యత్కించ జగత్యాం 
జగత ఈ ఆఖిల (బ్రహ్మాండంలో జడ చేతన జగత్తంతా ఈశ్వరునిచేత వ్యాప్తమై 
ఉన్నదని శుక్లయజాుర్వేదం చెబుత్నుది. “పర్వం ఖఇల్విదం బ్రహ్మా తజ్జలావీతి శాంత 
ఉపాఫీతొ (ఛాందోగ్యోపనిషత్తు ఈ సమస్త జగత్తు నిశ్చయంగా (బ్రహ్మమే. 
(బ్రహ్మనుండే ఉత్పన్నమైనది. ఆయన యందే లీనమవుతుంది. ఆయన యందే 
క్రియాకలాపాలను జరుపుతుంది. “వాసుదేవః పర్వమితి” (గీత 7 - 19) ఈ సమస్తం 
వాసుడదేవమయము. "१२३८० పర్వం” అని (శ్రుతి. “ఖం వాయురగ్నిం వలిలం మహీం 
చ జ్యోతీంషి సత్వాని దిశో ద్రుమాదీన్‌, సరి త్సముద్రాంశ్చ హరేః శరీరం యత్‌ కించ భూతం 


112 గజేంద్రమోక్షము 


ప్రణమే దనవ్యః” (శ్రీమద్భా.11-2-41) “ఈ ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి, 
ఈ నక్షత్రాలు, ప్రాణులు, దిక్కులు, వృక్షాదులు, నదీ సము(ద్రాలు సమస్తమూ 
భగవంతుని శరీరమే. ఇట్టి సకల రూపాలతో భగవంతుడు స్వయంగా 
ప్రకటితుడవుతాడు. భక్తునిదృష్టి దేనిమోద పడినప్పటికి అది శ్యామసుందరుడైన 
శ్రీకృష్ణునిరూపంగా భావించి అతడు ప్రణమిల్లుతాడు"*. అఖిల రూపాలు తన 
రూపమైనవాడనడంలో ఈ జగత్తు మిథ్య కాదనీ, జగత్తు మిథ్య అనే సిద్దాంతం 
భగవంతుడు సర్వాత్ముడనే సత్యాన్ని దృఢపరడానికి ఉద్దేశించిందనీ (గ్రహించాలి. 
శ్రీశంకరభగవత్సాదులు జగత్తు మిథ్య ఆని (ప్రతిపాదించడంలో అనేకంలో ఏకత్త 
దర్శనంగా భావించాలి. శ్రీశంకరభగవత్న్సాదులు కేవలం వేదాంతిమా(త్రమే కాదు, 
ఆయన మహాభక్తుడు, పరమయోగి, ఈ జగత్తులో ఆయనకు శ్యామసుందరుడైన 
“శ్రీకృష్ణభగవానుడొక్కడే కనిపిస్తాడు. జగత్తంతా మిథ్యగా తోస్తుంది. అది జ్ఞానిదృష్టి. 
భక్తునిదృష్టికి ఈ జగమంతా శ్రీకృష్ణమయంగా తోస్తుంది. ఏకత్వంతో అనేకత్వదృష్టి 
భక్తునిది. (బ్రహ్మమునందు జగత్తునందు తాదాత్మ్యంతో కూడిన అబాధితమైన 
అనుభూతియే అనేకత్వానుభావం లేదా ఎకత్వానుదర్భ్శనం అవుతుంది. అంతేకాని, 
జగత్తు నిజంగా మిథ్యయే ఆయితే ఈ ప్రపంచం మధ్య పాతితులైన మనుష్యులు 
ఇక ముక్తికోసం ప్రయత్నించడం వ్యర్థమేకదా! ఈ జగత్తు ప్రళయంలో నష్టమైనప్పటికి 
వెనువెంటనే భగవంతుడు దానిని యథా(ప్రకారంగా సృష్టిస్తూనే ఉంటాడు. “మార్యా 
చంద్రమసౌ ధాతా యథాపూర్వ నుకల్పయత్‌ అని బుగ్వేదం చెబుతున్నది. జగత్తు 
నశించదనడానికి ఈ (శ్రుతివాక్యం (ప్రమాణం. 
కం. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వచేద్యు విశ్వు నవిశ్వున్‌ 
శాశ్యతు నజు బ్రహ్మప్రభు నీశ్వరునిం బరమపురుషు నే సేవింతున్‌ 
టీ : విశ్చకరున్‌ = విశ్వాన్ని నిర్మించినవానిని; విశ్వదూరుని = విశ్వానికి దూరంగా ఉన్నవానిని; 
విశ్వాత్ముని = విశ్వంలో ఆత్మరూపంతో వ్యాపించిన వానిని, విశ్ళ్వవేద్యున్‌ = (ప్రపంచం 
_ తెలుసుకోదగిన వానిని; విశ్వున్‌ = విశ్వరూపమైన వానిని అవిశ్వున్‌ = విశ్వమునకు సదా పరుడైన 
వావిని; (బ్రహ్మ(ప్రభువున్‌ = చతుర్ముఖ (బ్రహ్మకు (ప్రభువైనవానిని ఈళశ్యరున్‌ = 23455 
నియంత మపురుషున్‌ = సర్వశ్రేష్టుడైన పురుషోత్తముని, నేను సేవింతున్‌ = నేను 


గోపీనయనోత్ప్సలార్చి తవ్యాఖ్య 113 


విశ్వాన్ని సృష్టించినవాడు, విశ్శ్వరూపుడు, విశ్వమునకు భిన్నమైనవాడు, విశ్వచేత్త, 
విశ్వానికి ఆత్మ, జన్మరహితుడు ఆయిన పురుషోత్తముణ్చి సేవిస్తున్నానన్నాడు 
గజేంద్రుడు. భగవంతుని విశ్యమయత్యాన్ని గూర్చి భగవద్గీతలో శ్రీముభోక్తియే 
ఉన్నది. “మయా తత మిదం సర్వం జగ దవ్యక్తమూర్తినా , మత్‌ స్టాని పర్వభూతావి న చాహం 
తేష్యవస్టితః” (గీత 9-4) “ఇం(ద్రియాలకు గోచరింపని స్వరూపం కలవాడను, చేతనా 
చేతనాత్మకమైన సర్వజగత్తునందంతట వ్యాపించి ఉన్నవాడను. సమస్త భూతములు 
నాయందున్నవి. కానీ, నేను వాటికి అధీనుడనై లేను” అని శ్రీకృష్ణుడు తన 
అధిష్టానానికి ఆధిష్టేయానికి గల అభేదాన్ని వివక్షించాడు. శ్రీమద్భాగవతంలోని 
“ఉలూఖల దామ బంధన లీలి”లో ఈ విశేషం అత్యంత మనోజ్ఞంగా (ప్రతిపాదింప 
బడింది. “న प्रद బహిర్యస్య > పూర్వం నాపి చాపరం, పూర్వాపరం బహిశ్సాంత ठर 
యో జగచ్చ =" (శ్రీ మద్భా. 10-9-13) యకోద శ్రీకృష్ణుణ్ని (త్రాళ్లతో రోటికి కట్టి 
వేయడానికి చాలా (శ్రమిస్తూ విఫల ప్రయత్నురాలైన విషయాన్ని, శ్రీకృష్ణుడు (త్రాళ్లకు 
కట్టబడకుండటంలోని పరమార్థాన్నీ శ్రీశుకదేవుడు యుక్తియుక్తంగా వర్ణించాడు. 
“ఆ కృష్ణుడు బయట లేడు - లోపలను లేడు. ఆయనకు ఆది లేదు - ఆంతమూ 
లేదు. ఆయన జగత్తుకు మొదట ఉన్నాడు. తర్యాత కూడా ఉన్నాడు. ఈ జగత్తు 
లోపలి రూపంలోను, బాహ్యరూపంలోను ఉన్నాడు. ఇంకా చెప్పవలెనంటే జగ(ద్రూపంగా 
కూడా ఆయనే ఉన్నాడు. శ్రీకృష్ణుణ్ని త్రాళ్ల్తతో బంధించేందుకు ప్రయత్నించిన 
యశోద లోకంలో భగవత్సురూప పరిజ్ఞానం కలవారిలో పరమ (ప్రామాణికురాలు 
కావడం ఒక అద్భుతమైన వషయం. సర్వవ్యాపి ఆయిన భగవంతుడు తాను 
బాహ్యంలో కూడా ఉన్నాననడానికి తన వ్యాపకత్వాన్ని ప్రదర్శించాడు. లోపల కూడా 
తానున్నాననడానికి తన సర్యాంతరత్యాన్ని వెల్లడించాడు. భగవంతుని సర్వత్ర 
స్పితిలో బాహ్యాభ్యంతరాలలో, పూర్వాపరాలలో, ఉత్తర దక్షిణాలలో ఒకచోట 
ఉన్నాడనడానికి వీలుకాదు. కాబట్టి ఆయన్ను బంధించడమనేది కుదరదు. అదీకాక, 
ఈ జగత్తు ఆయన ఆజ్ఞతోనే తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. అది స్వబంధనానికి ఎలా 
(పేీరకమవుతుంది? కాదు, కాబట్టి ఏదో విధంగా భగవంతుణ్చ్ని బంధించామనుకొని 
భక్తులు నిశ్చింతులవుతారు. అలాగే యశోద శ్రీకృష్ణుణ్ని రోటికి కట్టివేసి 
నిశ్శింతురాలయింది. 

శో, ఆత్మాత్మజాప్త గృహవిత్త జనేషు दुः దుష్రాపణాయ గుణసంగవివః 


ముక్తాత్మభి: స్వహృదయే పరిభావితాయ జ్ఞావాత్మనే భగవతే నమ ఈశ్వరాయ 


114 గజేంద్రమోక్షము 


తా : శరీరమునందు, పుత్రులందు, గురుజనులందు, గృహమునందు, సంపత్తి 
యందు ఆసక్తులైన జనులకు నీవు (ప్రాప్రించడం అత్యంత కఠినం. నీవు ఇట్టి 
ప్రాపంచిక గుణాలపట్ల ఏమాత్రం ఆసక్తి లేనివాడవు కనుక జీవన్ముక్తులు, అనగా 
ముక్తాత్ములు తమ హృదయాలలో నిన్ను నిరంతరం ధ్యానిస్తుంటారు. సర్వై శ్వర్య 
పరిపూర్ణుడవు. జ్ఞానస్వరూపుడవు, భగవంతుడవగు నీకు నమస్కారము. 

ముక్తాత్ములు అనగా రాగాదులను వదలివేసినవారని అర్థం. అట్టివారిని 
జీవన్ముక్తులనడం పరిపాటి అయింది. అలాంటివారు భగవంతుణ్ణి, ఆయన లీలలను, 
గుణాలను ధ్యానిస్తూ ఆనందిస్తుంటారే కాని, తురీయావస్థకు చేరామని ఊరక 
కూర్చొనరు. బొందిలో ప్రాణమున్నంత వరకు భగవంతుణ్ని ఎంతటివారైనా ధ్యానిస్తూ 
ఉండవలసిందే. “ఆత్మారామాశ్చ మునయో నిర్గంధా అప్యురుక్రమే, కుర్వ న్యహైతుకీం భక్తి 
మిశ్చంభూతగుణో హరిః (శ్రీమద్భా. 1-7-10). ఎంతటి మునిశ్యరులైనా, వైరాగ్య 
సంపన్నులైనా తమ ఆత్మలలో భగవదీయమైన ఆనందాన్ని పొందుతూనే ఉంటారు. 
వారు సమస్తసందేహాలను నివృత్తి చేసుకొన్నట్టివారే. అయినా నిష్కామభక్తితో వారు 
భగవంతుణ్ని ధ్యానిస్తారు. అందుకు కారణమేమిటి? వారికి కావలసిన దేమిటి? 
అంటే, ఆ భగవంతుని స్వరూప రూప గుణ విభవాదులు వారికి ధ్యానాసక్తిని కలిగించి 
ఆత్మానందాన్ని చేకూరుస్తాయి. కనుక “ఇత్సంభూతగు జోహరి:” అనే వాక్యం లీలామాధుర్య 
వేణుమాధుర్య ప్రియామాధుర్య రూపమాధుర్యాలు గల శ్రీకృష్ణ భగవానుణ్చి 
ఉద్దేశించి చెప్పిందనడంలో సందేహం లేదు, “యదుపతికథావియోగే వ్యర్థం గత మాయురితి 
చెంతా” అన్నారు శ్రీ శంకరభగవత్నాదులు. శ్రీకృష్ణ కథను ఒక క్షణం తలపకపోతే 
తమ జీవితం వ్యర్ణమైనదే అని విచారపడేవారట శ్రీ శం కరాచార్యులవారు. ఎందరో 
దేవతలున్నారు. కానీ, తమకు శ్రీకృష్ణుని పైననే మక్కువ అంటూ శ్రీశంకర 
భగవత్నాదులు “యద్యపి జలడే రుదకం యద్యపి వొ పీరకో ౬నిల స్తత్ర, తదపి పిపాసాకులితః 
ప్రతీక్షతే చాతకో మేఘమ్‌” “సము(ద్రంలో పుష్కలంగా నిరున్నది. చల్లని గాలి సర్వత్ర 
ఉన్నది. కాని, చాతక పక్షి నల్లని మేఘం కోసమే నిరీక్షిస్తుంటుంది” అని భంగ్యంతరంగా 
శ్రీకృష్ణ భగవద్భక్తిని వెల్లడించారు. శ్రీమద్భాగవత వక్త అయిన శ్రీశుకదేవుడు తన 
హృదయంలో విరాజిల్జుతున్న శ్రీకృష్ణ భగవానుణ్ని గురించి చెప్పడానికే భాగవతంలోని 
(ప్రతెపదాన్ని, (ప్రతిఘట్టాన్ని ంగాచేసి, తుదకు దశమస్కంధంలో సర్వేశ్వరుడైన 
ष సాక్షాత్కరింపజేశాడు. పరీక్షిత్తుకు భగవత్రాప్తి కలిగించడం ఒకటి, 


గోపీనయనోత్సలార్శిత వ్యాఖ్య 115 


లోకులకు సర్వేశ్యరుడెవరో తెలియజెప్పటం మరొకటి. ఈ రెండు విషయాలు శ్రీ, 
శుకదేవునిమనసులో ఉన్నాయి. గీతలో శ్రీకృష్ణ భగవానుడు “యే త్వవ్యదేవతాభక్తా 
యజన్తే శ్రద్దయాన్న్వితాః, తే౭పి మామేవ కౌంతేయ యజ న్యవిధిపూర్వకమ్‌” (గీత 9-22) 
అన్నాడు. “ఇతర దేవతలను ఆరాధిస్తే వారిపూజ నాకే ఆందుతుంది. నేను 
సర్వదేవతాస్వరూపుడను కాబట్టి నాకు శరీరస్థానీయులు వారు. వారిని ఆరాధిస్తే 
నన్ను ఆరాధించినట్లే అవుతుంది. కాని, అది అవిధి పూర్వకమైన అనగా ఆశా(స్త్రీయమైన 
ఆరాధన ఆవుతుంది. నేరుగా నన్నే ఆరాధన చేసినవారు శాశ్వతమైన ప్రయోజనం 
పొందుతారు” ఇట్టి శ్రీకృష్ణముఖోక్తిని లోకులకు సుస్పష్టం చేయాలన్నది శ్రీశుకదేవుల 
ఆశయం. “పర్వాసా మపి పిద్దీనాం మూలం తచ్చరణార్చనమ్‌” (रजय). 10-81-19) 
“సకల యోగసిద్దులకు మూలమైనది శ్రీకృష్ణ చరణార్భనమే” అను సత్యాన్ని చాటి 
చెప్పి లోకుల భగవదారాధనను శాస్త్రసమ్మతం చేసి దానికి విశ్యసనీయతను 
కలిగించాడు శ్రీ శుకదేవుడు. 

శ్లో యం ధర్మకామార్హవిముక్తికామా భజంత ఇష్టాం గతి మాపువంతి 

కిం చాశిషో రాత్యపి దేహ మవ్యయం కరోతు మే ఒదభ్రదయో విమోక్షణమ్‌ 

తా: ధర్మ అర కామ మోక్షము లందలి కోరికచే మనుష్యులు నిన్ను భజించి 
అభీష్ట వస్తువులను పొందుతుంటారు. ఆంతేకాదు. సర్వవిధ సౌఖ్యాలను వారికి నీవు 
(ప్రసాదిస్తుంటావు. మరియు, వినాశరహితమైన నీవంటి దేహాన్నికూడా వారికి కలిగించి 
నీ పార్షదులనుగా చేసుకొంటావు. ఓ పరమకృపాళువైన (ప్రభూ! నాకు విమోక్షణం 
కలిగించుము (ముక్తి నొసగుము). 

చతుర్విధపురుషార్థాలలో శ్రేష్టమైనది మోక్షం. మోక్షమిచ్చేవాడు వాసుదేవుడైన 
శ్రీకృష్ణుడు. భక్తుడు భావించిన రూపమును పొంది సాక్షాత్కరించేవాడాయనయే. 
“భక్తేచ్చోపాత్త రూపాయ” (శ్రీమద్భా.10-49-25) ఐహికమైన సిరిసంపదలను 
ప్రసాదించడం ఆయన మహిమలో ఆత్యంతస్వల్పవిషయం. ఆయన తన భక్తుని 
అభీష్టాలను నెరవేర్చడమే కాక, వానికి ఆవినాశి అయిన తన దివ్యస్వరూపాన్ని 
ప్రసాదించి నిత్యపార్షదుని చేసుకొంటాడు. అది ఆయనఆను(గ్రహ విశేషానికి తగిన 
ఉదాహరణ. ముక్తి నివ్వడంలో ఆలస్యం చేయడు. “ముక్తిం దదాతి కర్పిచిత్స్మ > భక్తి 
యోగం" (శ్రీమద్భా 5-6-18) శ్రీకృష్ణుడు ముక్తినిస్తాడు కాని, భక్తి నివ్వడు. ఈ పంక్తికి 
వ్యాఖ్య (వ్రాస్తూ శ్రీధరస్వామి భక్తియోగమనే మాటకు (పేమ భక్తి అని ఆర్థం చెప్పాడు. 


116 గజేంద్రమోక్షము 


(ప్రేమ భక్తిని భగవంతుడు చాల కొద్దిమందికే (ప్రసాదిస్తాడు. ముక్తి కంటె భక్తి 
గొప్పుదని తాత్సర్యం. “అనిమిత్తా భాగవతీ భక్తిః పిడ్డే ర్గరీయపీ” (శ్రీమద్భా. 3-25-33) 
భగవంతుని పట్ల స్వాభావికము, ఆహైతుకము అయిన భక్తి ముక్తికంటె చాలా 
గొప్పది. కర్మాచరణ కంటె భగవద్ద్యానం గొప్పది. భక్తిలేని జ్ఞానం పల(ప్రదమైనది 
కాదు. జ్ఞానం కంటె భక్తి గొప్పది. జ్ఞానం బోధిస్తే కలుగుతుంది. బోధచేత కలిగేది 
కాదు భక్తి. భక్తిని బోధించడం సాధ్యంకాదు. భక్తి అలవడటానికి భగవంతునికృప 
ఉండాలి. “వాయమాత్య్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన, యమేవైష వృణుతే 
ठ లభ్య: అని (శ్రుతి (కరోపనిషత్తు 2 -23) బుద్దివైదగ్యంతోను, తార్కిక శక్తితోను, 
ఆ భగవంతుణ్ని తెలుసుకోలేము. భగవంతుడు ఎవరిని తనవద్దకు చేర్చుకోదలచాడో 
వానికి భక్తియోగం (ప్రసాదించి, వానిని స్వీకరిస్తాడు. “శ్రేయః స్రుతిం భక్తి ముదస్య తే విభో” 
(శ్రీమద్భా 10-14-4) అనే శ్లోకానికి శ్రీధరస్యామి వ్యాఖ్యానం (వ్రాస్తూ “భక్తీం వినా జ్ఞానం తు 
వైన ४” “శ్రేయః మతిః” “భక్తి సరోవరం నుండి నిర్గతమైన కాలువల వంటివి ధర్మార్థ 
కామ మోక్షాలు. అట్టి ఆభ్యుదయకారకమైన భక్తిని వదలి కేవలం జ్ఞానాన్ని చేపట్టడం 
వడ్డను వదలి పొట్టును దంచిన విధంగా (శ్రమయే మిగులుతుంది” అని ఆ శ్టొకానికి 
అర్థం. భగవద్భక్తుడు ఐహిక సుఖాలకోసం, కష్టనివారణ కోసం వ్యథ పడనవసరం 
లేదని చెబుతున్నది శ్రీమద్భాగవతం. అత్యంత శ్రేష్టమైన మోక్షాన్ని (ప్రసాదించే 
భగవానుడు తన భక్తుణ్ని సాంసారిక కష్టాల నుంచి తొలగించ లేడా? మనుష్యునికి 
పురుషార్థాలు అవసరం కదా? వాటిని భగవంతుడు (ప్రసాదిస్తాడా? కేవలం మోక్షమేనా? 
అంటే “భగవాన్‌! నీవు పరమానందమూర్తివి. నిన్ను నిరంతరం నిష్కామభావంతో నీ 
భక్తులు భజిస్తారు. వారి భజనకు రాజ్యాదిభోగ(ప్రాప్తికంటె సీ శ్రీచరణకమల ప్రాప్తియే 
సత్యమైన ఫలము. స్వామీ! ఆవు వంటి పశువు తన బిడ్డకు పాలిస్తుంది. వ్యాఘాదుల 
బారినుండి తప్పించి సంరక్షిస్తుంది. అలాగే నివు సకామభక్తులను సంసారభయం 
నుండి తప్పించి, వారికి అవసరమైన వాటిని (ప్రసాదించి, వారి కష్టాలను పోగొట్టి 
రక్షిస్తుంటావు. “పత్యా౭ శిషో హి భగవంప్రన रेष), మాశీప్రథామభజతః పురుషార్థమూర్తేః, 
అ'ప్యేద మర్య భగవాన్‌ పరిపాతి దీవాన్‌, వాశ్రేవ వత్సక మను గ్రహ కాతరో 325" (శ్రీిమద్భా.4- 
9-17) సకామ భక్తుల కోర్కెలు నెరవేరడంలో ఆశ్చర్యమేమో లేదు. అది భగవచ్చరణాల 
మహిమ. ఏ వేని కోర్కెలను పురస్కరించుకొని భజించేవారికి అభీష్టపదార్థాలను 
భగవంతుడు (ప్రసాదిస్తాడు. కాని, అది"భగవంతుని వాస్తవికదానం మాత్రం కాదు. 


గోపీనయనోత్సలార్చిత नुक 117 


ఎందుకనగా, మనుష్యుడు తనకు అభీష్టమైన వస్తువులను ఒకటొకటే పొందుతూ 
కూడా అతని మనసులో ఇంకా ఏవేవో కోర్కెలు మిగిలి పోతూనే ఉంటాయి. కాబట్ట 
భగవంతుణ్ని ఏ కోరిక కోరకుండా నిష్కామభావంతో భోజిస్తే మనకు 
శ్రేయస్కరమైనవాటిని ఆయనచరణకమలాలే ప్రసాదిస్తాయి. “పత్యం దిశత్యర్దిత 
మర్టితో నృణాం, వైవార్థదో యత్చున రర్భితా యతః, స్వయం విధత్తే భజతా మనిచ్చతా 
మిచ్చాపిధానం నిజపాదపల్లనమ్‌” (శ్రీమద్భా.5-19-27) ఇది జగత్తులో భారతభూమి 
నివాసుల అదృష్టం. ఒక వరం. వర్ణాశ్రమ ధర్మాచరణం మానవుని కర్తవ్యం. 
స్వధర్మాన్ని నిర్వర్తింపనివాడు పతితుడు కావడం తథ్యం. మరల ఆతడు ఆవాగమన 
చక్రంలో పరిభ్రమించక తప్పదు. వర్ణాశ్రమ ధర్మాలను స్వధర్మాన్ని ఆచరింపక 
ముక్తికి, భగవ'త్రాప్తికి అంజ్ఞలు చాచడం నిష్ప్రయోజనం. ఆ పురుషుడు స్వధర్మాన్ని 
పాటించాడు. అతనికి యోగ్యతాపత్ర మెవరిస్తారు? స్నానం చేయడం శరీర పరిశుద్దతకు. 
స్నానం చేయకపోతే శరీరం పుచ్చి పోతుంది. స్నానం చేసినవాడు పరిశుద్దమైన 
మనస్సుతో నిష్కామభావంతో, భక్తితో భగవంతుణ్ని ఆరాధన చేస్తే వానికి ప్రయోజన 
ముంటుంది. భక్తిలేని స్వధర్మపాలనకు (ప్రాముఖ్యం లేదు. అది మనుష్యునికి 
విహితకృత్యం. విధ్యుక్త ధర్మం. ఈ సంసారం విషయసుభాలతో నిండి ఉంటుంది. 
కర్మగతి అఆచింత్యమైనది. మనుష్యుని ప్రయత్నంలేకుండానే సుఖదుఃఖాలు 
స్వాభావికంగా సంక్రమిస్తాయి. ఏ సుఖం, ఏ దుఃఖం మనుష్యుల్ని పతితుణ్ని 
చేస్తుందో చెప్పలేము. కాబట్టి భగవంతుని శ్రీచరణాలను ఆశ్రయించిన భక్తుడే 
కర్మగతిని దాటగలుగుతాడు. కర్మగతిని అడ్డుకొనే శక్తి భగవచ్చక్తికి మా(త్రమే ఉన్నది. 
మనుష్యుడు ఉద్దరింపబడటానికి సత్య దయా తపన్యాదులు ఇరవైఒక్క ధర్మాలు, 
ముక్తికి లేదా భగవత్రాప్తికి తొమ్మిది ధర్మాలు (నవ విధ భక్తులు) మొత్తం =>) 
ధర్మాలుండాలని “వృణామయం పరోధర్మః సర్వేషాం సముదాహృతః, ప్రింశల్లక్షణవాన్‌ రాజన్‌ 
పర్వాత్యా యేన తుష్యతి” (శ్రీమద్భా.7-11-12) ఈ త్రింశల్ణక్షణాలను పాటించడం 
పరమధర్శ్మం. ఆటువంటి వానిపట్ల భగవంతుడు ప్రసన్నుడవుతాడు. భగవంతుని 
పట్ల ఏకాగ్రతా పూర్వకమూ, సమ్య(క్రకారమూ అయిన భక్తి ఏర్పడినదంటే జ్ఞాన 
వైరాగ్యాలు స్వయంగా వచ్చి భక్తిని బలపరుస్తాయి. “వాసుదేవే భగవతి భక్తీయోగః 
సమాహితః, సద్రీచీవేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యుతి” (శ్రీమద్భా 4 - 29 -37) 
భక్తిమాతకు జ్ఞాన వైరాగ్యాలు బిడ్డలు. భక్తిని వదలి కేవలం జ్ఞానంతో |బ్రహ్మసాక్షాత్కారం 
పొందాలనుకొన్న సాధకుడు విఘ్న పరంపరలో విపత్సరంపరలో - పతిత్యక్తపత్నిన్యాయం 
దుస్ట్రితికి లోనుకావడం తథ్యం. 


118 గజేంద్రమోక్షము 


శ్లో ఏకాంతినో యస్య న కంచనార్డం వాంఛంతి యే వై భగవత్రపన్నాః 
అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంతు ఆనందసముద్రమగాః 

తా : అనన్య (పేమ భక్తియుక్తులైనవారు నిన్ను శరణుచొచ్చినవారలై ఉంటారు. 
కాని, వారు ఏ వస్తువును గానీ, తుదకు మోక్షాన్ని కూడా అభిలషింపరు. కేవలం నీ 
దివ్యమంగళమయమైన లీలలను గానం చేస్తూ ఆనంద సాగరంలో నిమగ్నులై 
ఉంటారు. (ఆటువంటి భగవానుణ్ని స్తుతిస్తున్నాను.) 

ఏకాంతులనగా (ప్రపన్నులని ఆర్హం. భగవచ్చింతనకు కొందరు ఏకాంతాన్ని 
కోరుకొంటారు. బయటి ఏకాంతం యథార్థమైన ఏకాంతం కాదు. మనస్సు సంకల్ప 
శూన్యమై ఉండటమే ఏకాంతం. ఏకాంతులలో ఏకాంతి - పరమైకాంతి అని రెండు 
విధాలైన వారున్నారు. రెండు తెరగులవారు దేవతాంతర శూన్యులే. వారిని అనన్య 
భక్తియుక్త్తు అనవచ్చును. “అనన్యా శ్చింతయంతో మాం, యే జనాః పర్వుపాసతే, తేషాం 
నిత్యాభియుక్తావాం యోగక్షేమం వహామ్యహమ్‌” (గీత 9 - 22) అని శ్రీముఫోక్తి, 
ఆనన్యభావంతో ఏ జనులు నన్ను నిరంతరం ఉపాసిస్తుంటారో ఆ నిత్యయోగుల 
యోగక్షేమాలను స్వయంగా నేను వహిస్తానన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అనన్య 
భావమనేది ఏ వస్తువు? అది ఎలాంటిది? ఆనన్యత అనేది మహామహిమోపేత సాధన 
కాకపోతే భగవంతుడు దానియందు అంత అధికమైన విశ్వాసాన్ని (ప్రకటిస్తాడా? ఏ 
భావంతో చరాచర జగత్తులో ఒకే ఒక ప్రియతముణ్ని దర్శించుకొంటామో ఆ 
ఒక్కణ్నీ వదలివేసి మరొకరిని కల్పనలో కూడా మనస్సులోనికి రానివ్వకుండటమే 
నన్యత 


అనన్య భక్తులు అంటే ఇతర ప్రయోజనాలను, ఇతరులను ఆశింపక ఆ(శ్రయింపక 
ఒకే ఒక దైవాన్ని భజించేవారని అర్థం. ఉపాసకుడు ఒకే దైవాన్ని నమ్ముకోవాలి. 
బహువిధ దేవతలను ఉపాసించేవాని ఉపాసనలో ఏకాగ్రత కుదరదు. అందువల్ల ఒకే 
ఒక దైవాన్ని విశ్వసించి ఉపాసించడంవల్ల త్వరగా భగవదను(గ్రహం (ప్రాప్తిస్తుందన్న 
ఉద్దేశ్యంతో చెప్పినదే, కాని, ఇతర దేవతలను తక్కువచేసి చెప్పినది కాదని 
గ్రహించాలి. సమస్త దేవతలు భగవంతునికి శరీరమైనవారే. వారిని ఆరాధో నిజానికి 
ల గవంతుణ్ని ఆరాధించినట్లవుతుంది. కాని వారిది అవధిపూర్వకమైన అనగా 
అశాస్త్రీయమైన ఆరాధన మవుతుంది. కనుక వాసుదేవుడనగు నన్నే ఆరాధింప 
వలసినదని గీతలో (9-23) శ్రీకృష్ణ భగవానుడన్నాడు. “మేత్యన్య దేవతాభక్సా యజన్తే 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 119 


శ్రద్దయాఒన్వితాః, తేఫి మామేవ కౌంతేయ యజన్హ్య విధిపూర్వకమ్‌” అని. శివకేశవులకు భేదం 
లేదు కనుక ఏకాంతులు, పరమైకాంతులు శివభక్తులలోను, విష్ణు భక్తులలోను 
ఉంటారు. మోక్షఫలంతోపాటు ఫలాంతరమును భగవంతుడు ప్రసాదిస్తే. 
స్వీకరిస్తాడు ఏకాంతి. భక్తి జ్ఞానాల ఫలం తప్ప, అన్యమైన ఫలం ఆశింపనివాడు 
పరమైకాంతి. భగవంతునియందు తప్ప మరిదేనియందును మనసుంచని ఎకాంతులు 
తమ భారాన్ని భగవంతునిపై మోపి నిశ్చింతగా ఉంటారు. “ఆనుకూల్యస్య సంకల్ప: 
ప్రాతికూల్యప్య వర్జనమ్‌” తమ (ప్రభువునకు అనుకూలమైన కార్యం చేయడం ప్రతికూలమైన 
కార్యాన్ని త్యజించడం ఏకాంతుల ధర్మం. ఆది ఉత్తమురాండైన కాంతల ధర్మం 
వంటిది కూడా. భార్యకు గల (ప్రతిష్టను ఆమెను రక్షించే భారమూ భర్తడై ఉంటుంది. 
అలాగే భార్యకు కూడా కర్తవ్యం లేకపోలేదు. భర్తకు రుచించే పనులు చేయడం, 
రుచింపని పనులను మానివేయడమే ఆమె విధి. ఈ ఏధంగా (ప్రపన్నులు 
భగవదిచ్చానుకూలంగా తమ ఆహార వఐహారాలను, అన్యకర్మలను జరుపుతుంటారు. 
భగవదిచ్చకు విరుద్దంగా ఎలాంటి శారీరక మానసిక కర్మలు చేసేందుకు 
తలపెట్టడు. ఏ పని తనకు, సమాజానికి, లోకానికి కళ్యాణకారక మవుతుందో అదే 
భగవంతునికి అనుకూల కర్మగా భావించి ఆచరిస్తాడు. ఏ కర్మ తనకు ఇతరులకు 
కూడా ఆనిష్టకరమో అది భగవంతునికి (ప్రతికూలకర్మ అవుతుందని విసర్టిస్తాడు. 
పతిపరాయణయెన పత్ని శృంగారాదులు లేనిదైనప్పటికి ఆమె సేవకు (ప్రసన్నుడై భర్త 
ఆమెను అమితంగా (ప్రేమిస్తాడు. ప్రేమించడం తన ధర్మమన్న సంగతి మరచిపోడు. 
అట్లే భగవంతుడు తన సేవలో నిరంతరం మెలగే భక్తుని కులాన్నిగాని, మరే 
ఇతరగుణాలను గాని గమనింపక కేవలం పరిశుద్దమైన అతని సేవకే ప్రసన్నుడై, 
అతణ్ని సంపూర్ణంగా అను(గ్రహిన్హాడు. 

ముక్తి అంటే ఏమిటి? ముక్తి శబ్దానికి వ్యుతృత్తి లభ్యమైన సాధారణమైన అర్హం 
సకల విధ దుఃఖాలనుంచి, బంధాలనుంచి" వాసనల నుంచి (సంసార వాసవా బద్ద 
శృంభలా) విముక్తిని పొందడం. ఇది పారిభాషిక దార్శనిక శబ్దం. “పువరపే జననం పునరపి 


* (వాసనలు రెండు రకాలు. 1. ప్రాక్తని. 2. ఇదానీంతని. పూర్వజన్మలో చేసిన శుభా శుభ కర్మలు ఈ జన్మలో 
మనసు మోద పడిన సంస్కారంతో సుఖ దుఃఖాలకు కారణమవుతాయి ఆది ఫప్రాక్తని. కావ్య నాట్యు 
శ్రవణావలోకన కాలవర్తిని ఆయిన వాసన ఇదానీంతని. ఉభయ వధ వాసనా విశిష్ణులై రసాప్యాదన 
చేయగలుగుతారని కావ్యశాస్త్ర వేత్తల నిర్ణయం.) | ` 


120 గజేం(ద్రమోక్షము 


మరణం పునరపి జననీజఠరే శయనమ్‌” నుంచి సరదా విముక్తుడు కావడం. జనన మరణ 
ప్రవాహం నుంచి తొలగి బయట పడినప్పుడే ఈ జీవికి నిరతిశయ దుఃఖనివృత్తి 
సంభవ మవుతుంది. కైవల్యం, నిర్వాణం, నిఃశ్రేయసం, అమృతం, మోక్షం, అపవర్గం 
అని ముక్తికి అనేకపర్యాయపదాలున్నాయి. అయితే దార్శనికులు వీటిని విడదీసి వేరు 
వేరు" ఆర్జాలతో వాడతారు. బాపనిషదికులు “అమృతత్య (పాప్తి అంటారు. 
సాంఖ్యయోగులు కైవల్య మంటారు. బౌద్దులు 'నిర్యాణ'మంటారు. ఇతర దార్శనికులు 
ముక్తి, 'మోక్షంి, 'అపవర్గం' అని పేర్కొంటూంటారు. జైనులు 'కర్మక్షయ'మే 
మోక్షమంటారు. 

విముక్తమానులు అనగా మేము విముక్తుల మయ్యామని భావించేవారు (విముక్తా 
వయమితి మన్యమానాః) వాస్తవానికి ముక్తులు కాలేరని చెబుతున్నది శ్రీమద్భాగవతం. 
“య్‌ ౬వ్యేరవిందాక్ష విముక్తమానిన ప్వయ్యస్తభావా దవిశుద్దబుద్దయః, ఆరుహ్య కృచ్చేణ పరం 
పదం తతః పతంత్యధో2 వాదృత యుష్కదంఘ్రయః (శ్రీమద్భా.10-2-32) ముక్తుల 
మైనామనుకొన్న జ్ఞానులు పరమపదారూఢావస్థనుండి భ్రష్టులయినట్టుగా భక్తులు 
సాధనావస్థలో కూడా స్థలితులు కారు. ఇక వారు సిద్దావస్థలో (భ్రష్టులవుతారన్న మాటే 
లేదు. వృత్రాసురుడు, గజేంద్రుడు, ९८४८००८० మొదలైనవారు 
భగవద్భజనోపయోగమైన మనుష్యత్వంనుంచి ఎందుకు (భ్రష్టులైనారన్న (ప్రశ్నకు 
సమాధాన మిది. వారు ఉత్తమ జన్మనుండి (భ్రష్టులైనప్పటికి భగవద్భజనవాసన వారికి 
బలీయమై ఉన్నది. వృత్రాసురుని అసుర దేహంలో, ఇంద్రద్యుమ్నుని గజదేహంలో, 
జడభరతుని మృగదేహంలో బలీయమైన ఆ వాసనయే వ్యక్తమయింది. కాబట్టి, 
భక్తివాసనకు క్షతి కలుగనందువల్లు వారి పతనం పతనశబ్దవాచ్యం కాకుండా పోయింది. 
జ్ఞానమార్గం అవరోధాలమయం. అది “క్షురస్య ధారా”. అది దుఃఖకరమూ “క్లేశోధిక తరః”. 
కాబట్టి జ్ఞానులు తాము ముక్తులము, జీవన్ముక్తులము అనుకొంటే పూర్తిగా పొరపడినట్టై, 
భగవంతుని పట్ల ఆనేక అపరాధాలు చేసినట్టే అవుతుంది. “అవజానంతి మాం మూఢాః 
మానుషీం తముమాశ్రితం, పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్‌ (గీత 9-11) 
సర్వభూత మహేళ్వరుడనైన నా పరమమైన భావాన్ని ఎరుగనివారై మూర్భులు 
మనుష్యుదేహంతో ఉన్న నన్ను అవమానిస్తారు అని శ్రీకృష్ణ భగవానుని వాక్యాన్ని, 
భజనీయమైన ఆయన విగ్రహాన్ని మాయిక బుద్దితో అనాదరించి అపరాధంచేసి 
అనేక విఘ్నపరంపరకు లోనవుతారు. జ్ఞానం వారి అంతఃకరణాన్ని విశుద్దం 


గోపీనయనోత్ప్సలార్చి తవ్యాఖ్య 121 


చేయలేకపోయింది. శమదమాదులను _అఆలవరచుకొని  కామాదులను 
జయించినవారైనప్పటికి వారిజ్ఞానం విశుద్దమైనది కాకుండా పోయింది. తపశ్ళమాది 
కృధ్రాదివ్రతజనితమైన జ్ఞానంతో జీవన్ముక్తదశను ఆధిరోహించినవారైనప్పటికి వారు 
భక్తిశూన్యులై పొట్టును దంచినవారై వృథాప్రయాసకు లోనయ్యారు. “తేషా మహా క్లేశల 
ఏవ శిష్యతే.నాన్యద్యథా స్టూలతుషావఘాతినామ్‌ (శ్రీమద్భా.10-14-4) సకలకల్యాణాలకు 
మూల(స్రోతస్సయిన భక్తిని వదలి జ్ఞానాన్ని నమ్ముకొన్నవారిస్టితి ఎండమావులలో నీళ్లు 
వెతకబోయి పతనం కావడం వంటిదే. సంసారోత్తీర్షులయిన మహాభక్తులే తామింకా 
సంసార బంధాలలోనే ఉన్నట్లు పరితపిస్తుండగా, ఈ ముక్తాభిమానులు తాము. 
ఆగాధసంసారంలో పతితులై ఉన్నప్పటికి విముక్తులమని ఆహంకరించడం వారు 
చేసిన భగవదపచారాలలో వేరొకటవుతుంది. “భక్యాహ మేకయా గ్రాహ్యఃొ “భక్యా 
త్వనవ్యయా శక్యః” (గీత 11-54) అనన్య భక్తి చేతనే తెలుసుకోడానికి శక్యమైనవాడను. 
“భక్షా మా మభిజానాతి” (గీత 18 - 55) భక్తిచే నా స్వరూప గుణ విభూతులను 
తెలుసుకొంటాడు అన్న భగవద్వాణిని నిర్లక్ష్యం చేయడం ఈ ముక్తాభిమానుల - 
మహాపరాధం. ఇట్టి అపరాధాల మూలంగా వారి బుద్ది విశుద్దం కాకపోవడంచేత . 
అపరోక్షానుభవానికి అనర్హమయింది. “దగ్గానామపి కర్మాణాం” వారు దగ్రకర్ములైనప్పటికి 
వారి కర్మలు పునః (ప్రరోహము అవుతాయి. “ముకా అపీ ~~ పువః సంసారవాపనాం, 
యద్యచింత్య మహాశకా భగవత్యపరాధివ=" (వాసనా భాష్యం) జీవన్ముక్తులైన మహాపురుషులు 
అచింత్య మహాశక్తి సంపన్నుడైన భగవంతునికి అపచారం చేస్తే మరల వారు కర్మరాశి 
ద్వారా సంసనారబంధాన్ని పొందుతారు. ఆనగా సంసార వాసనానువృత్తులవుతారు. 
బహిర్ముఖులవుతారు. వఏముక్రంమన్యులైన జ్ఞానులు పతనం కావడం ఎంత 
నిస్సందేహమో భక్తులు అపతితులు కావడం అంత నిస్సందేహం. ఇందుకు 
తార్కాణంగా గజేంద్రునివృత్తాంతం ఒక్కటి చాలు. భక్తులు పతనం కాకపోవడానికి 
కారణం భగవంతునిపట్ల వారికున్న సుహృద్భావం = సుదృఢ విశ్వాసము. భక్తులు 
భగవంతుని సంరక్షణలో ఉండి నిర్విఘ్నంగా భగవత్రాప్తినీ, ముక్తినీ పొందుతారు. 

అద్వైతవేదాంతంలో ముక్తి - భుక్తి విషయాలలో మాత్రమే (ప్రధానమైన మత 
భేదాలున్నాయి. బ్రహ్మతోపాటు జీవాత్మ నిర్భేద స్టితిలో అగ్రగామి ఆవుతుందంటారు 
అద్వైతులు. మోక్షంలో జీవుబ్రహ్మైక్యం తప్ప ఆపూర్వవస్తుపాప్తి ఏమో ఉండదని 
అద్వైతవేదాంతం చెబుతుంది. “ బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ భవతి” (ముండకోపనిషద్‌) (బ్రహ్మను 


122 గజేంద్రమోక్షము 


తెలుసుకొన్నవాడు బ్రహ్మమవుతాడు. అనగా (బ్రహ్మసామ్యుడవుతాడని కాకుండా 
తాను బ్రహ్మమే అవుతాడని ఆ (శ్రుతివాక్యానికి అర్థం చెబుతారు. అద్దైత వేదాంతియే 
అయినా శ్రీచిత్సుభఖాచార్యులు ముక్తావస్టలో ఆనందముంటుందని “అనవచ్చిన్నానంద 
रेः” అని ఆ (శుతివాక్యాణ్స వ్యాఖ్యానించారు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. 
మనం ఈ (పపంచంలో భగవ(త్రేమ భక్తియుక్తులమై అనుక్షణం ఆ భగవంతుని 
)లలను దర్శిస్తుంటే మనకు కూడా సర్వత్ర ఆనందమే (ప్రాప్తిస్తుంది. అలా చేయక 
భగవంతుణ్ని ఈ జగత్తునుంచి వేరుచేసి తొలగించి కేవలం జగత్కార్యాలను 
మాత్రమే చూచేవారికి ఈ జగత్తు నిశ్చయంగా 'దుఃఖాలయ మే అవుతుంది 
“డదుఖాలయ మశాశ్వతమ్‌” (గీత 8-15) 

వైశేషికసూత్రాలలో ముక్తినిగురించి చెబుతూ “జ్ఞాన సుఖాది శూన్యమైన శిలా 
రూప మోక్షప్రాప్తి జీవిత చరమోద్దేశ్వ'మని ఉంది. ఇలా ముక్తిని గూర్చి చెప్పిన 
గౌతముడు తన పేరును శబ్దతః ఆర్హతః సార్థకం చేసుకొన్నాడని (అతిశయేన గౌః = 
ఎద్దు అని) ఎందరో ఆక్షేపించారు. వైశేషిక దార్శనికుడు చెప్పిన మోక్షం కంటె 
బృందావన సరస నికుంజాల నీడలలో నక్కగా పుట్టి జీవించడం మేలని € 
పరిహసించారు. “వరం బృందావనే రమ్యే ప్పగాలత్గం నృణోమ్యహమ్‌, వైశేషికోక్షమోక్షాత్తు 
సుఖలేశవివర్దితాతొ' బౌద్దులు పేర్కొన్న నిర్వాణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది 
కాదు, కాగా ముకికి సంబంధించిన ఇతర దార్శనికుల మాన్యతలు కూడా ఉ ఐక్షింప 
దగిన వయ్యాయి. “అజ్ఞానసంజ్ఞా భవబంధమోక్షౌ” అనగా అజ్ఞానం లేదా అవిద్య 
తొలగిపోతే కలిగినటువంటి ఆత్మ - (బ్రహ్మల ఐక్యానుభవమే ముక్తి అన్నది అద్వైత 
దార్శనికుల (ప్రముఖ సిద్దాంతం. 


వీ మ(దామానుజాని దర్శనంతో భక్తిశాస్త్రం పునర్ణన్మను స్వీకరించింది “సాపరానుభకి 
రీశ్వరే” ఈశ్వరుని యందు అనన్యమైన (ప్రేమయే భక్తి అని నారద సూత్రం. 'భక్తి 
శబం భేజ్‌ ధాతువునకు ड ప్రత్యయంతో ఏర్పడింది భజ్‌' ఇతి సేవాయాం” “కి కి 
రం “పేమ” అని. సేవలో (ప్రేమకు ప్రాధాన్యం ఉంది. భక్తి సర్వస్వతం(త్రమైనది. 
ఆది జ్ఞానం మోద కర్మమోద ఆధారపడినది కాదు. మోక్షం నాలుగు విధాలని శాస్త్రం 
చెబుతున్నది. “లోకేషు విష్ణో ర్షివసంతి కేచి త్సమిప మృచ్చంతి చ కేచి దన్యే, అన్యే తు రూపం 
పదృశం భజంతే పాయుజ్య మన్యే స తు మోక్ష ఉక్తః” $, ద్భాగవతం లో పంచవిధముక్తులను 
గూర్చిన చర్చ ఉంది. “సాల్‌ క్య - సార్‌ష్టి- సామీప్య - సారూప్య - సాయుజ్యములు. 


न 
>| 


123 
२ॐ అనడానికి 


మ్మతం కూడా. డేహపాతం 


జరిగిన తర్వాత కూడా జీవుడుంటాడు. కాని, అతడు (బ్రహ్మమా(త్రం కాలేడు. ఆ 


ముకిలాభమ 
హ్మాస్మీ” అనే వాక్యం కేవలం 


छ) 


छ" 


© అసంభవమని, జీవబ్రహ్మలకు 


త 


విత భగవ; 
కిదాంతం. “తత్వమసి” (దాస) అనగా ఆ భగవంతునికి न) 


१ 


5 2७; 
& ఈ 
స్తూ ఆ రెండూ ఏకమవుతాయనడం 
చాయుండ 
సం. శౌ 


५ 


లో < 
రుగదు. సంసార దశలో జీవుడు (బ్రహ్మ 


jo 


णं 
ॐ ^+ 


ईरः 
[8 
फ्‌ ^ 
>+ 


రామానుజాలు. ము 


9 


తుంది. కా 


జీ 


Mts) 
अ 


™ 


tm 


Can] 
చి బి 
we 


.భ 
త్వ 
స్స ఒక వంక ఆంగీకరి 


స్మా 
కా 


స 


८ 
సమజసం కాదన్నారు శ్రీమ(ద్రామానుజులు. ५८४० | 
క్తి అనడం 


(न 


యకారి మాత్రమే 


^< అల సర్వ 


ge 


ba 


_ సాధకులను (2 


హముక్తి 


ఇచ్‌ हि 
4 8 


॥ 


దే 


> 2 ५ 
వాక్యమే 
2) 
Po లో! 5 ఇ డా € ను ల ఇ न 
(బి २८०८८ అనుభవఐస్తుంటా £< 


నం దాన 
రానుజాల 


(> [2 


ఖు 
రొ అద 


ఆమ 


గ 


ट 
స్వరూపంలో గల భేదా 
సు a ह 


ఇ 


శ్రీమ(ద్రామానుజాలు వివరించారు. 


దా 
nm 


§ 


సమయ 


భోక అనేవాడూ లేడు, 


te) 


లో ఆత్మ విలయాన్ని స్వీకరించినట్లయితే 


పరమా త్మ తత్తం 


మైన 


క్షణ 


భకిబంధానికి ఒక ఎల 


Po 


పోతుంది. భగవ(త్రేమ 


గ్యమనేది తేకుండా 


భో 


५५ 


దు గదా! అలాగే 


ంయుక్త పరుస్తుంది. జీవాత్మ తవ 
వించడమూ ఉండదు. అందుచేతనే భగవ(ద్రామానుజ మా 


५ 
0 


ల్నోయినప్పుడు ఇక బంధనం తెంచుకోవడం ఉండ 
तनन (4 


భావమున్నది. అది వేరు వేరు తత్త్యాలను 


అస్తిత్వాన్ని కో 
ఆనందం ఆనుభ 


ప 


థి 


124 గజేంద్రమోక్షము 


నింబార్క వల్లభ రామానంద చైతన్యాది దార్భనికులు పరమాత్మతో జీవుడు పరిణతి 
చెందుతాడన్న వాదనను, జీవుబ్రహ్మల ఐక్యాన్ని అంగీకరింపనివారయ్యారు. “తత్వమసి” అనే 
వాక్యాన్ని వివరిస్తూ (శ్రీవల్లభ(ప్రభువులు అది “జీవ బ్రహ్మణోరైక్యం న బోధయతి ........ సాధు 
బుద్దిమతాం బకబంధన ప్రయాసో వృత్త" ఆ వాక్యం జీవబ్రహ్మల ఐక్యాన్నిబోధించదు. 
“తత్య్యమసి” వాక్యంతో హంసను పట్టుకోటానికి ప్రయత్నించి కొంగను పట్టుకోవడమే 
అవుతుందని పరిహసించారు @ వల్లభాచార్యులు. 

భూతస్య దేహస్య పువరాగమనం కుతః?" “చచ్చి బూడిదై పోయిన ఈ దేహం 
బ్రతికి రావడం ఎలా?” అని (ప్రశ్నిస్తారు చార్వాకులు. లోకంలో జ్ఞానభక్తి యుక్తులైన 
మహనీయులు పేర్కొన్న ముక్తిని నిరసిస్తారు చార్వాకులు. ఎందుకని? కొందరి 
సిద్దాంతం (ప్రకారం ముక్తి చెందిన భక్తుడు (బ్రహ్మ మవుతాడు కాడు అనే సిద్దాంతాలు 
రాద్దాంతాలు విని విని “వ స్వర్లో నాపవర్తో వా లోకాః క్షీశ్యంతి వై వృథా” “స్వర్గం లేదు 
ఆపవర్గమూ లేదు, వృథాగా లోకులను బాధపెట్టడమే” అని చార్యాకులు అనగా 
సుందరమైన వాక్కులు గలవారు అక్షేపించారు. 

శ్రీమద్భాగవత వ్యాఖ్యాత శ్రీధరస్వామి “ధర్మః ప్రోజ్ఞిత కైతనో త్ర పరమో నిర్మత్సరాణాం 
సతామ్‌” (శ్రీమద్భా 1-1-2) పదాన్ని వ్యాఖ్యానిస్తూ “ ప్రోక్‌యితకైతవ” శబ్ద ౦లో (ప్రయుక్తమైన 
ప్ర" ఉపసర్గ ప్రయోగంతో (ప్రధానకైతవం మోక్షవాంఛ అని అర్థం చెప్పి, “అత్ర “ప్ర' 
శబ్దేన మోక్షాభిసంధిరపి విరప్త :" అని (వ్రాశారు. అనగా ఆయన దృష్టిలో మోక్షవాంఛ కూడా 
కైతవమే (కపటమే). 

ప్రపన్నులు, ఏకాంతులు ఈ లోకంలోనే బ్రహ్మానంద సౌఖ్యాన్ని అనుభవిస్తుంటారు. 
మనుష్యులు సుఖాన్ని కోరుకొంటారు. స్వర్గ వైకుంఠ లోకాల నామాలు మనుష్యుని 
సుఖ పిపాసను అభివ్యంజకం చేసేవి మాత్రమే. భక్తునికి ముక్తిపట్ల విరక్తి కలుగుతుంది. 
భక్తుడు వైకుంఠానికో కైలాసానికో వెల్లి తానే పరమాత్యుడైనప్పుడు తన ఇష్ట దైవానికి 
ప్రీతి కలిగించే సేవను ఎలా చేయగలుగుతాడు? ముక్తిలో సేవకు అవకాశం లేదు 
కదా! భగవత్సేవలో మాధుర్యమున్నది. ఆనందమూ ఉన్నది. ముక్తిలో ఇలాంటి సేవ 
చేసే భాగ్యం ఉండదు. అందుచేత భక్తులు ముక్తిని తిరస్కరిస్తారు. (భ్రమరానికి 
మకరందం మోద (ప్రబలమైన కోర్కె ఉంటుంది. ఆ (భ్రమరమే మకరంద రూపాన్ని 
పొందితే ఇక మకరంద మాధుర్యాన్ని ఎలా అనుభవించడం? అనుభవించే వారెవరు? 
భగవత్సేవలో ఉన్న దివ్యతమ మధుర సుఖం నిరంతరం అస్యాదించినా తరగనంతగా 


గోపీనయనోత్ప్సలార్చి తవ్యాఖ్య 125 


ఉంది. ఇట్టి పేమమయభూమిక నుండియే భక్తుడు ముక్తిని నిషేధించడం జరిగింది. 
ప్రపంచంలో భక్తి సిద్దాంతానికి అఖండమైన (ప్రాచుర్యాన్ని తెచ్చిన భగవ ద్రామానుజాలు 
తాము చేసిన ప్రార్థనలో కూడా ముక్తిని కోరుకో లేదు. భక్తిని మాత్రమే కోరుకొన్నారు. 
“అభిలభువనజన్మ స్టే మభంగాదిలిలే, వివతవివిధభూత వ్రాతరక్షైకదీక్షే, శ్రుతిశిరసివిదీసప్తే బ్రహ్మణి 
శ్రీనివాసే, భవతు మమ పరష్మెన్‌ శేముషీ భక్తిరూపా” అని భగవంతునికి నిరంతరం దాస్యం 
చేయడానికే ఆయన భక్తిని కోరుకొన్నారు. 

ద్వైతసంప్రదాయ'ప్రతిష్టాపకులు శ్రీ మదానందతీర్హభగవత్సాదులు “జీవగణా హరే 
రమచరాః” జీవగణాలన్నియు శ్రీహరికి ఆనుచరాలే అనే సిద్దాంతాన్ని ప్రబల తర్కంతో 
ప్రతిపాదించారు. (ప్రేమలోని సర్వవిధ విచిత్రతలు దాస్యబంధంలో సంపన్నమవుతాయి. 
భగవద్భక్తి యుక్తులు స్వసుఖవాసనా విరహితులై భగవంతునికి సేవ ద్వారా పీతి 
కలిగించడమే తమ జీవితానికి ధన్యతగా విశ్వసిస్తారు. ఈ దాస్యభావాన్నే 
శ్రీమ[డ్రామానుజాలు  శేషశేషిభావమన్నారు. ఆయనకు ఆరాధనీయుడైన 
శ్రీయామునముని తన స్తోత్రరత్నంలో “భవంత మేవామచర న్నిరంతర ప్రశాంత నిశ్ళేష 
మనోరథాంతరః, కదాహ మైకాంతికనిత్య కింకరః ప్రహర్షయిష్యామి సనాధ జీవిత” “నిన్నాక్కనినే 
సదా ఆనుసరించినవాడనై, అన్యవాంఛలు నిశ్ళేషంగా విడిచి పెట్టినవాడనై, నీ 
ఐకాంతిక నిత్యదాసుడనై నా జీవితాన్ని సనాథం చేసుకొని నిన్నెప్పుడు సంతృప్తి 
పరతునో గదా స్వామీ” అన్నారు. దాస్యభక్తిలో భక్తుని మనస్సులో మమత్త్వ సంచారం 
జరుగుతుంది. “ప్రభువు నా వాడు. నేను (ప్రభువు మనిషిని” ఇట్టి ఆనందమయమైన 
మమత భక్తుని హృదయ సాగరాన్ని సదా మధనం చేస్తుంటుంది. ఈ మమత దాస్యం 
చేసే సేవకునిలోనే కాదు, దాస్యం చేయించుకొనేవానిలో అంటే సేవ్యునిలో కూడా 
ఉంటుంది. భక్తుడెలా భగవంతునికి సేవ చేస్తాడో ఆలాగే భగవంతుడు కూడా తన 
ప్రీయభక్తునికి సేవ చేయడంలో ఆనందానుభూతిని పొందుతాడు. సేవకుని ధర్మం 
అనిర్వచనీయమైనది. అది యోగులకు కూడా ఆగమ్యమైనది. సేవకు - స్వార్థానికి 
స్వభావసిద్దమైన వైరముంటుంది. స్వామిపట్ల నిస్సార్థమైన భక్తిభావనయే నిజమైన 
సేవ. స్వామి సర్వదా తనకాత్మీయుడై ఉంటాడన్నదే సేవకుని ఎకైక స్వార్థం. తాను 
చేసే సేవ కంటె స్వామి తనకు చేసే సేవ చాలా గొప్పదనుకొంటాడు సేవకుడు. ఇట్టి 
సేవా భావనలో అనిర్వచనీయమైన ఆత్మనివేదన ఇమిడి ఉంటుంది. ఆత్మనిపెదన 
रधु పండితులు రెండర్భాలు చెబుతారు. 1. అహంభావానికి ఆస్సదమైనది ठन 


126 గజేంద్రమోక్షము 


- జీవాత్మ 2. మమత్వానికి ఆస్పదమైనది డేహం జీవాత్మ నివేదనలో శ్రీయామునముని 
ఇలా చేడుకొంటారు. “వపురాదిషు యో౬పీ కోంపీ నా గుణతో౭పొని యథాతధథావిధః, 
తదయం తన పాదపద్యయో రహ మద్ద్యైవ మయా సమర్చితః:” (స్తోత్రరత్నం)“ే భగవన్‌! 
ఈ శరీరం, ఇం(ద్రియాలు, మనస్సు, (ప్రాణం, బుద్ది మొదలైనవాటిని బట్టి నే నెవరనో 
తెలియదు. గుణాలను బట్టికూడా నేనెలాంటివాడనో తెలియదు: నీ చరణకమలాలకు 
నన్ను నేను సమర్పించుకొంటున్నాను. నాకు నీకు రక్ష్య రక్షక సంబంధం ఉండనే 
ఉంది. వీటిని గూర్చి విచారింపవలసిన పని నాకేమున్నది? అదీకాక వాటి స్వరూప 
(ప్రకారాల పరిజ్ఞానం నాకులేదు. స్యతస్సర్యజ్ఞాడవు కాబట్ట సీవే తెలుసుకో న్యామో!” 
అంటారాయన. “చింతా కుర్యా న్న రక్షాయై విక్రీతన్య యథా పశోః, తథార్పయన్‌ హరౌ దేహం 
విరమేదప్య రక్షణమ్‌” “అమి వేసిన గొడ్డు యొక్క రక్షణను గూర్సి చింతించడం 
ఆనవసరం. అలాగే శ్రీహరి చరణ కమలములందు సమర్సింపబడిన ఈ దేహం 
యొక్క రక్షణను గూర్చి ఆలోచించడం అనవసరం” అంటాడొక దాసుడు. భగవంతునికి 
దాస్యం చేసేవారి గృహాలలో నిరంతరం భగవత్సంకీర్తన లీలా గుణ శ్రవణ సంస్కరణలు 
జరుగుతుంటాయి. “ఫేవ్యాః శ్రేయోర్డిభిః: సన్తి అనే ఆర్యోక్తి ఉంది. (శ్రేయస్సును 
కోరుకొనేవారికి సేవింప దగినవారు సత్పురుషులు అని, “సాధూనాం దర్శనం పుణ్యం 
తీర్ట భూతా హి సాధవః సాధువుల దర్శనం పుణ్య(ప్రదము, పుణ్యతీర్ణమంటే వారలే. 
శ్రీ యామున మునిఆభ్యర్థన ఏమంటే “తవదాస్య సుఖైకసంగినాం భవనేస్వస్వపి కీటజన్మ 
మే ఇతరావసధేషు మా స్మ భూదపి మే జన్మ చతుర్ముభాత్మనా” “ప్రభూ! నీ 
కైెంకర్యజన్యప్రీతిమా(త్రాసక్తులైన పరమభాగవతులగృహాలలో నాకు కీటకజన్మనైనా 
కలిగించు. కాని, తదితర గృహాలలో (బ్రహ్మగా పుట్టించినా నే నిష్టపడను” అని. “మను 
మద్భక్త कड ప్రీతి రభ్యధికా భవేత్‌, తస్మా న్మద్భక్తభక్తాశ్ళ పూజనీయా విశేషతః” అని 
శ్రీకృష్ణముఖోక్తి, తన భక్తులకు భక్తులైన వారిపట్ల భగవంతునికి (ప్రీతి అత్యధికం 
కాబట్లి పరమభాగవతులకు స భాగ్యం కలిగించమంటారు వైష్ణవులు. దాస్యభక్తిలో 
ఇంతటి మాన్యత ఉన్నందువల్లనే భక్తి సంప్రదాయాలన్నీ (బ్రహ్మలో జీవి విలీనం 
చెందుతాడనే అంశాన్ని త్రోసిపుచ్చాయి భక్తిరసం ముక్తి మహత్తాన్ని పూర్తిగా తగ్గించి 
చహునిదిగా చేసింది. కీ మధుసూదన సరస్యతిస్వామి భక్తికి లక్షణం చెబుతూ “మోక్ష 
లఘుతాకృతాం” మోక్షాన్ని లాఘవం చేసేదని మార్మిక శబ్దాన్ని ఉపయోగించారు. 
ఉత్తరోత్తర ఆభివృద్దిచెందే సుఖం భక్తిసుఖం. దానికి క్షతి ఉండదు. నిజమైన భక్తుడు 


= తవ్యాఖిాః 127 


క్తివిషయంలో విసుగు చెందడు. అతనికి నిత్యనూతనానందం లభిస్తుంటుంది. 
దానితో భకిపట ఆతని ఇచ మరింత ఉత)_ట మవుతుంది. “దినే దినే నవం వనం 
వమామి నందసంభవం” అన్నారు శ్రీశంకర భగవత్నాదులు. శ్రీకృష్ణు డాయనకు 
నిత్వనూతనుడుగా కనిపించి, ఆయన భక్తిని కూడా దినదెన (ప్రవర్ణమానం చేశాడు. 
భక్తియుక్తమైన సేవాసుఖంలో కలిగే ఆనందం మోక్షావస్టలో ఉంటుందా? 
కానుమంతుడు శ్రిరామచంద్రుణ్తి “స్వామీ! మోక్షపదవకి చెరుకొన్న తర్వాత కూడా 
నీవు నా స్వామివిగా, నేను నికు దాసునిగా ఉండి సేవించే భాగ్యం అక్కడ ఉంటే నేను 
మోక్షాన్ని కోరుకొంటాను. అందుకు మోక్షంలో అభ్యంతరం ఉంటే అది నాకు వదు 
అన్నాడట “భవబంధచ్చదే తస ప1ూహయాని న >>, భవాన్‌ ప్రభు రహం దాస, ఇతి 
యత్ర తే” అని. నాకున్న 'భావబంధం' నాశనమైతే మా(త్రం 'భవబంధచ్చేదం 
నాకు వద్దు అనేది ఇక్కడ ఒక చమత్కృతి. గజేం[ద్రునివలె వృత్రాసురుడు కూడా 
శాప గ్రస్తుడే. అతడు ఘోరరాక్షసుడై జన్మించి నప్పటికి శ్రీ హరిభక్తి ఆతనిలో క్షీణించలేదు. 
అతనిలో ధర్మబుద్ది నశించ లేదు. ఆతడిలా కోరుకొన్నాడు. “వ వాకప్పష్టం వ చ 
పారమేష్ట్యం న సార్వభౌమం న రసాధిపత్యం, న యోగపిద్దీ రపువర్భవం వా సమంజప త్వా 
విరహాయ్య इ" (శ్రీమద్భా. 6-11-25) సమగ్ర సకలార్ణ రూపుడని శ్రీహరిని 
సంబోధించి వృత్రాసురుడు ఇంద్రుని సింహాసనాన్ని 'నాక పృష్ట మని పేర్కొని దాని 
తుచ్నతను సూచిస్తూ దానిని తానాశింపనన్నాడు. “న చ పారమేష్ట్యం” రజోగుణ (ప్రధానమైన 
| బ్రహ్మత్వం తనకు వదన్క్మా “క సార్వభౌమం"”' రాజ్వాంతే నరకం [ధ్రువం కాబటి 
చ(క్రవర్తిత్య్వమూ తనకు వద్దన్నాడు. “న రపాధిపత్యం” భూ లోకంలో కంటె ఆధోలోకంలో 
భోగాలు అపరిమితంగా ఉండవచ్చు గాక, దాన్ని ఓ స్వామి! నీవు బలిచ।క్రవర్తికి 
ఇచ్చావు, అచ్చట నీవు సేవకుడవుగా ఉంటావు కాబట్టి ఆ రసాధిపత్యాన్ని తాను 
కోరుకోనన్నాడు. అపరిపక్వ యోగులు కోరుకొనే సిద్దులు తనకు ఆవసరం లేదన్నాడు. 
వెదెక यन కర్నను నిరాకరించే మోక్షం తనకు వద్దన్నాడు “మదవ్య తేన జానంతి 
నాహం తేభ్యో మనాగపి” “నా భక్తులు నన్ను తప్పు మరెవరిని ఎరుగరు. వారిని తప్ప 
నేను మరెవరిని ఎరుగను” అను భగవద్యాక్యాన్ని బట్టి భగవత్నేవ తప్ప మరేమో 
ఆశింపని వృత్రాసురుడు మోక్షాన్ని పూర్తిగా తిరస్కరించాడు (వృత్రాసుర చతు శ్లోకి 
లోనిదిది) నిన్ను విడిచి నేనేమో కోరుకోనని నిష్కర్షగా చెప్పాడు. నారద పాంచరాత్రంలి న 
జితంతా స్తోత్రంలో “ధర్మారకామ మోక్షేషు నేచ్చా మమ కదాచవ, త్వత్సాదపంకజాప్వాదజీవితం 


128 గజేంద్రమోక్షము 


దీయతాం మమ” “ భగవన్‌! నాకు ధర్మార్థ కామ మోక్షాల పట్ట ఎమా(త్రం ఆసక్తి 
లేదు. నాకు నీ చరణకమలచ్చాయలో గడిపే జీవితాన్ని ప్రసాదించు” అనేదే 
పరమార్హం. శ్రీ చైతన్య మహాప్రభువు “శ్రీకృష్ణునికి నిత్యదాసత్వమే జీవుని స్వరూప” 
మన్నారు. ఈ మహాభా ఒక ఆనందమహోదధిని ఉత్సన్నం చేస్తుంది అద్దైత 
వేదాంతంలోని నిర్విశేష|బ్రహ్మమునందలి కోటి గుణిత సుఖం ఈ ఆనందసాగరంలో 
ఒక బిందువుతో కూడా సాటి రాజాలదని ఆయన ఉద్దాటించారు.. శ్రీవిష్ణువక్షస్థ్రలవాసిని ' 
అయిన లక్ష్మీదేవి కూడా ఆతిదీనంగా ఈ రసాస్వాదనకు (ప్రార్థిస్తుంది. విధిశంకర 
నారద శుక సనకాదులందరు ఈ భావంతోనే ఆనందతుందిలులయ్యారని 
శ్రీచైతన్యులు (ప్రవచించారు 

శ్రీమద్భాగవతంలొ కీ శుకదేవుడు తరచుగా 'తీవేణ భక్తియోగేని అని విశేషణయుక్త 
భక్తిశబ్దాన్ని వాడతాడు. దానికి భాగవతవ్యాఖ్యాత & ధరస్వామి (> అని అర్థం 
చెబుతారు. దీనిని బట్టి శ్రీధరస్వామి అద్దైతవేదాంతి అయినప్పటికి 
శుష్కజ్ఞానమార్గావలంబి కాదని, భక్తిమార్గావలంబియే అని (గ్రహించవచ్చు. ప్రేమయొక్క 
స్వరూపం (ప్రేమించడమే. ఇందులో (పేమించేవారికి (ప్రేమాస్సదుడైనవానికి 
ఇరుపక్షాలవారికి అస్తిత్వ ముంటుంది. (పేమ మూలంగా ఇద్దరు సంయుక్తులవుతారు. 
(ప్రేమ పర్యవసానం కూడా అదే. ఆనందం పొందేవాడొకడు వేరే లేనప్పుడు ఆనంద 
ప్రాప్తికి అర్థమేమిటో బోధపడదు. ఉపభోక్త అనే వాడొకడు వేరుగా ఉండాలి. 
కృష్ణచరణారవిందసేవాసుఖచిత్తులైన _నిష్కామభక్తులు  తత్స్ఫుఖానంద 
నిరంతరాసక్తులై మోక్షాన్ని ఉపేక్షిస్తారు. శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు “న 
కించిత్‌ సాధవో ధీరా, భక్తా హ్యేకాంతినో మమ, వాంఛవ్య్యపి మయా దత్తం, కైవల్య మపునర్భవమ్‌” 
(శ్రీమద్భా.11-20-34) “ధీరులు, సాధువులు. వారు ఆనన్య (ప్రేమగల నా భక్తులు 

ూ కోరరు. నేనే వారికి ఇచ్చుకోవాలనుకొంటాన్సు. ఇస్తాను కూడా అయితే వారు 
ఇతర వస్తువులనే కాదు, మోక్షాన్నికూడా కాంక్షింపరు”. ఈ శ్లోకంలోని “ధీరాః” అనే 
శబ్దం నా భక్తులు ఆపదలను గాని, సంపదలను గాని లెక్కచేయనటువంటి 
మహాధీరులు అనే విశేషార్థాన్ని స్సురింపజేస్తుంది. జనన. మరణ చక్రంలో 
పరభ్రమించడానికి కూడా వారు భయపడరు. అనగా “శ్రీకృష్ణభక్తులకు ఆవాగమన 
చక్రంలో పరిభ్రమించే దుస్థితి కలుగదని వారికి నిశ్చయంగా తెలుసు. ఎన్ని 
జన్మలలోనైనా, ఏ లోకానికి.వెల్లినా వారికి శ్రీకృష్ణ పదారవింద మకరందాస్యాదనమే 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 129 


కావాలి. శ్రీకృష్ణభక్తునికి పురుషార్థాలు నాలుగు కరస్థ్ర మైనట్టివే. వాటిని మళ్లీ 
కోరుకోవడం ఎందుకు? ఈ నాలుగింటివల్ల తనకు తృప్తి కలుగనందు వలననే 
నిరంతరభగవత్సేవను కోరుకొంటాడు శ్రీకృష్ణభక్తుడు. “హరిభక్తిమహాదేవ్యాః వర్వా 
ముక్వాది సిద్దయః, భుక్తయ శ్చాద్భుతా స్తస్యా శ్చేటికావదను వ్రతాః” “భక్తిదేవి బయలు దేరితే 
ముక్యాది సర్వసిద్దులు దాసీజనంవలె ఆమె వెంట నడచి వస్తా” యని నారదపాంచరాతత్రం 
చెబుతున్నది. “యస్య భక్తి రృగనతి హరౌ విశ్రేయసేశ్వరే, విక్రీడతో ౬ న్ఫుతాంభోధా కిం క్రుదై:ః 
ఖాతకోదకై: (डव). 6-12-22) _పరమకల్యాణమయుడైన శ్రీకృష్ణుని 
చరణారవిందముల యందు (పేమమయ భక్తిభావం కలవానికి ఈ లోకంలోని 
భోగాలతో అవసరమేముంటుంది? అమృత సముద్రంలో ఓలలాడేవానికి క్షు(ద్రపు 
మడుగులలోని నీళ్ళతో ఏమి ప్రయోజనం? ముక్తి ప్రభృతిసంపత్తి అంతా భక్తిసంపత్తిని 
అనుసరించి వస్తుందని తాత్సర్యం. భగవత్రేమభక్తి అనుపమానం, ~+ ~ 
భగవంతుని ఆలంబనం 206 ఉన్నతశిఖరానికి చేరి కృతకృత్యుడైన భక్తునికి ఈ 
పురుషార్ణాలతో పనేమిటి? సాంసారిక తుచ్చ వస్తువులను, జాగతికమైన 
ఆలంబనాదులను అతడెప్పుడో విస్మరించాడు. శ్రీకృష్ణభగవానుని పొంది శాశ్యత 
చిరంతనానంద మహా సముద్రంలో విహరించేవానికి ముక్తి ఎందుకు? “భుక్తి ముక్తి 
'వ్పుహా యావత్‌ పిశాచీ హృది వర్తతే” (భక్తి, ర. సింధు 2-11) భోగమోక్ష పిశాచ వాంఛ. 
మదిలో ఉన్నంతవరకు భక్తిరసావిర్భావం జరగదు అది పిశాచవాంఛ అన్నారు 
శ్రీరూపగోస్వామి. “పురుషార్థాన్తు చత్వార పృణాయంతే సమన్తతః” (భక్తి.ర.సింధు) 
శ్రీకృష్ణునియందు ఏ కొంచెమైన (పేమ కలిగినా పురుషార్థాలు నాలుగు 
తృణ(ప్రాయమవుతాయి. “తుసే చతత్ర కి మలభ్య మవంత ఆదే, క్రీం తైర్లుణవ్యతికరా దిహ 
యే స్యసిద్దాః, ధర్మాదయః కీ మగుడేన చ కాంక్షీతేన సారం జాషాం చరణయో రుపగాయతాం 
నొ (శ్రీమద్భా. 7-6-28). సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడైన తర్వాత భక్తునికి 
లభింపనిది ఏముంటుంది? లోక పరలోకాలకు ఏ ధర్మం ఆవశ్యకమవుతుందో ఆది 
ప్రయాస లేకుండా చేకూరుతుంది. యుద్దం చేయనవసరం లేకుండానే ఆర్డసిద్ది 
జరుగుతుండగా, కాదు. నేను యుద్దమే చేస్తాననేవాడు వెణ్టివాడు. “పోరితంబులే 
కయ్యెడు వరసిద్ది వెడగైవను వొల్లక యొండు పేయువే?” (తిక్కన భారతం ఉద్యోగపర్హ్వం) 
శ్రీకృష్ణదరణారవిందాలను సేవించేటప్పుడు, భగవన్నామాన్ని కీర్తించేటప్పుడు మోక్షం 
యొక్క ఆవశ్యకత ఏముంటుంది? (పేమ అనేది ఆనందాన్ని ఆనుకొని ఉండే వస్తువు. 


130 గజేంద్రమోక్షము 


భగవంతునియందు (ప్రేమ కలిగిందంటే దానికి విచ్చేదమెన్నటికీ జరగదు. “న మే భక్తః 
ప్రణశ్యతి” (గీత 9-31) శ్రీకృష్ణుని సౌందర్య మాధుర్యాలతోపాటు భక్తుని (పేమ 
నిరంతరాభివద్ది చెందుతుంటుంది. 

బృందావన భక్తి క్షేత్రంలో (ప్రేమస్వరూపుడు శ్రీకృష్ణుడు ఎవరికోసం అడుగుపెట్టాడు? 
దాన్ని తన దివ్యధామంగా ఎందుకు చేసుకొన్నాడు? బృందావన రమణీమణుల (పేమ 
పవిత్రమైనది. వారు తమ సర్వస్వాన్ని శ్రీకృష్ణునికి సమర్పించారు. వారు ధరించిన 
ుయమైనవే! “శ్రవసోః కువలయ మనుక్లో రంజన మురసో 
మహేం|డ్రమణిదాము, బృందావనరనుణేవాం మండన మళఖిలం హారి ర్ర్హయతి” (కవికర్ల 
పూరుని అలంకార కౌస్తుభం) వారి (శ్రవణశాభరణం నీలోత్సలం, కళ్లల్లో నల్లని కాటుక, 
వక్షఃస్టలంలో ఇం[ద్రనీల మణిహారం. నిజానికి ఆ గోపికలు నఖశిఖ పర్యంతం 
శ్యామమయులయ్యారు. పండితుల వేదాంత పరిజ్ఞానం, శాస్త్ర పాండిత్యం (పేమ భక్తి 
సమక్షంలో పరాస్త్రం కాకతప్పదు. వేదాంత పారంగతుడైన ఉద్దవుడు (పేమరస 
భరితలైన గోపికలకు యోగశిక్షణ గరపడానికి మథుర నుండి బృందావనానికి 
వచ్చాడు. ఆ పల్లెటి గోపికలు ఆయన వద్ద యోగదీక్ష పొందడానికి ఇష్టపడలేదు. 
ఉద్దవునికి వినయంగా ఇలా ఏన్నవించుకొన్నారు. “మహాశయా! యమ - నయమాది = 
సాధన లేవీ మాకు ఆవశ్యక మైనవి కావు. (ప్రాణాయామ, ధ్యాన, ధారణ, సమాధులతో 
కూడా మాకు నిమిత్తం లేదు. మేము వియోగినుల మాదిరిగా మోకు కనబడుతున్నా 
నిజానికి మేము వియోగినులము కాము. వియోగమే కనుక మాకుంటే మా (ప్రీయతముని 
కలుసుకొనే ప్రయత్నంలో యోగసాధన చేయకుండా ఉండలేము. మాకు ఏ 
సమయంలోను మా ప్రియతముడైన శ్రీకృష్ణుని ఎడబాటు లేదు. మేము సర్వదా 
ప్రియసంయోగసుఖానందసరోవరంలోనే మగ్నలమై జీవిస్తున్నాము. నీవు 
బోధింపదలచిన ఈ యోగశాస్త్రం మాకెందుకు ఉపయోగిస్తుంది? మా ప్రియతముడైన 
కృష్ణుడు మా సమక్షంలో లేకపోతే కదా ఆతణ్ని దర్శించడానికి ధ్యానాన్ని అభ్యసింప 
వలసి ఉంటుంది? మేమందరం ఇక్కడ నఖ శిఖ పర్యంతం శ్యామమయుల 
మయ్యాము. తాము తెచ్చిన శాస్త్ర గ్రంథం ఇక్కడ విప్పడం వ్యర్దం. పండితోత్తమా! 
హృదయం (పేమ రహితమైనప్పుడు (వ్రతాలు, యమ నియమాలు సాధనాలయితే 
కావచ్చు. శ్యామసుందరుని ముఖకమలం మా నయనాలతో (ప్రపుల్లితం కాకపోతే. 
మాత్రం నీవు బోధించే యోగశాస్త్ర సాధన మాకు ఆవశ్యకమే అవుతుంది. మాకు మా : 


ఆభరణాలు కూడా శ్రీకుష్ణ 


గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య 131 


ప్రియతముణ్ని కలుసుకొనే ఆశ లేనప్పుడు మేము హఠయోగంలోని ఆసనాలు ఆవి 


వేస్తూ కాలక్షేపం చేస్తాము. మా కృష్ణుడు మా దగ్గరుండగా మాకు (ప్రాణాయామంతో 


५ 
అవసరమేముంది? మహాయోగులకు ८25 తన్మయత్వం మాకు 
రా “ (3 a a “చ न © डः ह చూ! 
సప్త బమద్వా ౦(ఫప్రాప్తమయింది” అన్నారు. ఇక చెప్పండి. ఉద్దవ పండతెత్తమా! 
పల్లెటివారైన (వ్రజాంగనలకు యోగదీక్ష ఇచ్చి) వారిని మో శిష్యురాండ్రను చేసుకొనే 


ఉద్దేశ్యం తమకు ఇంకా ఉన్నదా? ఆ ఉద్దెశ్యం అడుగంటితే రిచేత (పేమ 
వారికి తాము శిష్యులు కావడం మంచిది కదా! (పమానందరసవార్దిల్‌' వా తొవాటు 
తాము కూడా మగ్నులు కావచ్చు. ఆదే పనిచేశాడు (ప్రాజ్ఞుడైన ఉద్దవుడు. ఆరాధ్యదేవుని 
ఐషయకమైన (ప్రేమయే ९६23 स 9९06 “ఆరాధ్యదేవవిషయకం రాగతయమేవ 
భక్తితత్వం” భక్తి తత్తా క్రి సర్వతోమధురాలంబనమైనవాడు ద్ధి కృష్ణభగవానుడు 

భూవల్లితాండవ కలా మధురానవ శ్రీః కంకేలి కోరక కరంభిత కర్లపూరః, కోఒయం వవీవ 
నికషోపల తుల్య ३28, వంశీరవేణ సఖి! మా మవశీకరోతి” “ఆ కిశోరుని నర్యమాన 
భ్రూలతల వలన అతని ముఖశోభ అత్యంత మధురము. ఆతని కర్ణ్ష్గాగభాగాన 
విభూషణమైన అశోక కళిక ఆత్యంత శోభావహము. నవీన నికషోపలం వంటి వేషం 
గల ఆ కిశోరు డెవరో గాని, అతని వంకీరవం నా బుద్దిని, మనస్సును పరవశింపజేస్తున్నది” 
ఆని తన సభికి చెప్పుకొంటున్నది ఒక గోపవధూటి. సర్వేంద్రియ సంతర్పక మైనది 
శ్రీకృష్ణ (పేమ. శ్రీకృష్ణ చరణానురాగంలో తమ సర్వస్వాన్ని సమర్పించుకొన్నవారు 
గోపికలు. “యా మా భజన్‌ దుర్దర గేహ శృంఖలాః: సంవృశ్ట్య తద్‌ వః ప్రతియాతు పాధునా 

(శ్రీమద్భా. 10 - 32 - 22) శ్రీకృష్ణుణ్ని దర్శించడంలో వారికి దర్శన సుఖలిప్ప 
ఏమాత్రం లేకపోయినప్పటికి శ్రీకృష్ణుని వలన కోటిగుణితాధికసుఖం లభిస్తుంది. 
నిరవద్యమైన వారి (ప్రేమభక్తికి శ్రీకృష్ణుడు ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఆనందబాష్పాలు 
రాల్పాడు. “యే యథా మాం ప్రపద్యంతే తాం స్రధైన భజామ్యహమ్‌” (గీత 4 - 11) 
'నన్నాశ్రయించడానికి ఆసక్తులైనవారు ఏవిధంగా భావించి నన్నా(శ్రయిస్తారో వారిని 
వారు భావించుకొన్న విధంగా అనుగ్రహిస్తాను ఆని తాను ప్రతిజ్ఞాపూర్వకంగా 
చెప్పిన మాట భంగమవుతుందేమో అని విచలితుడయ్యాడు శ్రీకృష్ణ భగవానుడు. 
“దుష్కర + దాత్సత్వే వోత్తమర్షాపాం భవతీనాం తత్రతీకారానమర్దన్య 
మమాధమర్హ్యమేవ స్యా స్తత్యతీతి తాత్సర్యమ్‌” అని శ్రీ, వంశీధరస్వామి ఆ కోక వ్యాఖ్యలో. 
ఉటంకించారు. ఆ గోపికల ఉత్తమర్గతను, తన ఆధమర్లతను పడిగట్టుకొని భగవంతుడు 


132 గజేంద్రమోక్షము 


వారికి ప్రత్యుపకారం ఏమిచేయాలో తోచక ఆలోచనలో పడ్డాడు. దీనిని బట్టి గోపికలు 
నిరవద్య జీవితలు, స్వసుఖనిరభిలాషలని, వారికి శ్రీకృష్ణసుఖమే ముఖ్యమని 
స్పష్టమవుతుంది. నారద మహర్షి పరమ (పేమరూపమైన భక్తిని వ్యాఖ్యానించేటప్పుడు 
గోపికల భక్తినే దృష్టిలో పెట్టుకొన్నాడనిపిస్తుంది. “అమృత స్వరూపా చ యల్లబ్బా పుమాన్‌ 
పిద్దో భవతి, అమ్బతో భవత్‌, తృప్తో భవతి, యశత్రాప్య న కించిద్వాంఛతి, న శోచతి, న ద్వేష్టి, 
న రనుతే వోత్నాహీ భవతి, యద్‌ జ్ఞాత్వా నుత్తో భనతి, స్తబ్లో భవతి, ఆత్మారామో భవతి” (నా,భ.2- 
6). “భగవంతుని యందు భక్తి పరమ(పేమరూపమవుతుంది. అదే అమృత 
స్వరూపమవుతుంది. ఆలాంటి భక్తిని పొంది మనుష్యుడు సిద్దుడవుతాడు. 
అమృతుడవుతాడు. తృప్తడవుతాడు. అటువంటి (పేమస్వరూప భక్తి కలిగిన తర్వాత 
మనుష్యుడు ఏ వస్తువును కోరడు. దేనికి శోకింపడు. ఎవరిని ద్వేషింపడు. దేనియందు 
ఆసక్తుడు కాడు. ఏ విషయంలోను (విషయ సుఖప్రాప్తి) ఉత్సహింపడు. అలాంటి 
భక్తిని పొందినవాడు ఉన్మత్తుడవుతాడు. స్తబ్దుడవుతాడు. ఆత్మారాముడవుతాడు”, 
ఇటువంటి (పేమ సమస్తవిశ్వానికి ముక్తిని (ప్రసాదించే భగవంతుణ్ని కూడా 
బంధించివేస్తుంది. “యద్‌ బద్దం ముక్తిదం ముక్తం బ్రహ్మ శ్రీడామృగీకృతమ్‌” (భక్తి 
రహస్యం) భక్తులు తమ (పేమబంధాలతో భగవంతుణ్ని బంధించి తమ క్రీడామృగంగా 
చేసుకోగలుగుతారు. (పేమసంబంధంతో జగత్తునందలి ప్రతివస్తువు నుండి సరసత్వం 
జాలువారుతుంది. మనస్సు, (ప్రాణం ఆనంద రసవార్డిలో నిమగ్నమవుతాయి. 
భగవ(త్రేమ యందలి ఆనిర్య్వచనీయతను గమనించి ఆ సుఖం, ఆ భోగం 
“మూకాస్వాదనవత్‌” (నారద. భ. 52) మూగవాని ఆస్వాదన వంటిదనడం ఎంతో 
జాచిత్య శోభితమైన ఉపమానం. మూగవాడు మధుర పదార్థం తిని సంతోషిస్తాడే 
కాని, దాని రుచిని ఇతరుల కెవ్వరికి తెలుపలేడు. భక్తుడు కూడా అలాంటి 
ప్రీమానంద సాగరంలో నిమగ్నమవుతాడు. 

శుద్దమైన (ప్రేమ అహైతుకమైనది. అనగా స్వార్థపరమైన ఇచ్చ లేనిది. గుణ విశేష 
సంబంధం కూడా లేనిది. ఏదో ఒక గుణం మోద ఆధారపడిన (పేమభావము ఆ 
గుణం ఏ కారణంతోనైనా లోపించినపుడు క్షీణించి పోతుంది. కాని, యథార్థమైన 
(ప్రేమ గలవారికి తమ (ప్రేమాస్సదుల గుణదోషాలను వెదికే అవకాశం ఉండదు. 
శరణాగతుడైన విభిషణునికి అభయమిచ్చిన శ్రీరామచంద్రుణ్ని “అనాలోచిత విశేషాశేషలోక 
శరణ్య” అని శ్రీమ(ద్రామానుజాలు తమ శరణాగతి గద్యలో స్తుతించారు. అనగా 


గో నో 1 
గోపీనయనోత్సలార్శ్చితవ్యాఖ్య 33 


జాతి గుణాదులను గూర్చి ఆలోచింపక (ప్రణతులైన సమస్త జీవులకు 
శరణ్యమైనవాడ ని అర్థం. 

శ్రద్దాసహితమైన (ప్రేమయే భక్తి అవుతుంది. స్నేహసించితమైన (పేమ వాత్సల్యంగా, 
సాహారభరి తమైన (పేమ సఖ్యంగా, అనన్య (ప్రేమభక్తి మధురోపాసనగా శోభిల్లుతుంది. 
(ప్రేమభక్తికి చివరి దశ అనన్యత. అదే దానికి పరాకాష్ట స్థితి. అనన్య(పేమభక్తుడు 
సిద్దావస్థకు చేరినవాడవుతాడు. సర్వదా ఏకరసంలో నిమగ్నుడవుతాడు. ఒక క్షణం 
కూడా తన (పేమాస్పదుడైన భగవంతునితో వియోగాన్ని సహించలేడు. ఒడ్డున పడిన 
చేపలాగా విలవిలలాడతాడు. “యదుపతికథావియోగే వ్యర్థం గతం ఆయురితి చింతా” 
(ప్రబోధ సుధాకరమ్‌) ఒక క్షణం శ్రీకృష్ణ చింతనం జరగకపోతే తన ఆయువు 
వ్యర్ధమైనట్టు విచారపడేవారట శ్రీ శంకర భగవత్సాదులు. (పేమ భక్తునికి విరహదశలో 
కూడా (ప్రేమాస్సదుడు లేకుండటం జరగదు. (పేమాస్పదుని రూపం సూక్ష్మతరమైనదై 
ద్యోతకమవుతూనే ఉంటుంది. భగవంతుడు (పేమభక్తుని మనోభావంలో కలిసి 
రంగరింపబడతాడు. భగవంతుణ్ని కట్టెదుట చూడకపోయినా, భగవద్వాణిని చెవులతో 
వినకపోయినా, శరీరాన్ని స్పర్శింపక పోయినా భక్తుని హృదయఫలకం మోద భగవ(ద్రూపం 
స్పుటంగా ముద్రితమై ఉంటుంది. కాబట్టి భక్తుడు భగవంతుణ్ని దర్శించడం 
ఆయనతో మాట్లాడటం, ఆయన వాక్కులను వినడం, ఆలింగనం చేసుకోవడం 
కూడా జరుగుతుంది. ఆలౌకికమూ అనన్యమూ అయిన (పీమదశకు చెందిన ఈ 
స్టితిలో కలిగిన మధురానుభవం విరహం లేకపోయినా కలుగుతుంది. ఆత్యంతిక 
ప్రేమోత్సత్తి - (ప్రేమ పరిపాకావస్థ్ర ఇది. ఇదొక రకమైన వ్యసనం. ఈ వ్యసనం శ్రీకృష్ణ 
భగవానునిపట్లనైతే కృతార్థమవుతుందన్నారు శ్రీవల్లభ (ప్రభువులు. “యదా ~+ 
వ్యపనం కృష్ణే 4 
ప్రేమాసక్తి వ్యసనావస్థను కలిగిస్తుంది. అన్యవిస్మృతి పూర్వకమైన భగవత్సరత్యమే 
ఒక వ్యసనం. ఈ వ్యసనంలో ఒక విశేషముంది. అది ఒక విధంగా శాంతిమయమైన 
ఆనందాన్ని చేకూరుస్తుంది. ఆ ఆనందానుభవం (పేమభక్తి వ్యసనులకే తెలుస్తుంది. 
“క్షణం యుగశతమివ యాపాం తేవ వినోభనతో భగవంతునిపట్ల (ప్రేమాసక్తికి వ్యతిరేక స్థితి 
ఇది. శ్రీ చైతన్య ప్రభువు తమోశిక్షాష్టకం”లో “యుగాయితం నిమేషేణ చక్షుషా 
ప్రావృషాయితమ్‌, శూన్యాయితం జగత్సర్వం గోవిందవిరహేణ మే” “గోవిందుని విరహంతో 
నేడు నాకొక క్షణం యుగంగా తోస్తున్నది. ఈ లోకమంతా శూన్యంగా తోస్తున్నది” ఆని వ్యథ 


134 గజేంద్రమోక్షము 


పడుతున్నది (ప్రేమ భక్తురాలైన గోపిక అన్నారు. (ప్రాచీన కాలంలో దక్షిణదేశంలో 
ఆళ్వారులు ఆత్మ నివేదన భక్తికి సాకార విగ్రహులు. శ్రీకృష్ణభక్తి మధురోపాసకులు. 
గోదాదేవి (ఆండాళ్‌) (ప్రేమ స్వరూపుడైన శ్రీకృష్ణుడు పేమభక్తికే ప్రసన్నుడవుతాడని, 
తక్కిన సాధనాలన్నీ విడంబనా మా;త్రములని నిరూపించింది. “ప్రీయతేమలయా 
భక్తా హరి రన్య ద్వెడంబనమ్‌” శ్రీరంగనాథుడు ఆమెకు శ్రీకృష్ణుడే. శ్రీ జె.యస్‌.ఎం. 
హూపర్‌ అనే ఆంగ్లకవి ఆళ్వారుల పాశురాన్ని ఇలా ఆంగ్షీకరించాడు. 

Day and night she knows not sleep. In floods of tears her eyes do 
swim. Lotus like eyes, she weeps and reels. No kinship with the world 


have 1. Which takes for true the life that is not true, For Thee alone 
my passion burns, Icry Rangan, my Lord I! 


—— Hooper: Hymns of the Alwars. 
ఆదిశేషావతారంగా, శ్రీభాష్యకారుడుగా, శ్రీసంప్రదాయ (ప్రవర్తకుడుగా (ప్రసిద్ధికెక్కిన 
శ్రీరామానుజాలు (ద్రావిడ భాషలో ఆండాళ్‌ పాడిన తిరుప్పావై పాశురాలను 
రంతరం మననం చేసేవారట. అందుచేత ఆయన్ను తిరుప్పావై జీయరని లోకులు 
పిలిచేవారట! ఆళ్వారుల భక్తి సర్వదా (ప్రీతిమయము, రాగమయము, (ప్రధానంగా 
(పీమమయమైనది. ఆళభ్యారుల తర్వాత శ్రీరామానుజులు శరణాగతి - ఆత్మ 
సమర్పణను భక్తి ప్రపంచంలో ప్రశస్తం చేశారు. శరీరంతో, వాక్కుతో, మనస్సుతో, 
ఇం(ద్రియాలతో, బుద్దితో, ఆత్మతో, స్వభావానుసారంగా సమర్పణ చేయడమే 
ఆత్మసమర్శణ. “కాయేన వాచా మన సేంద్రియె ర్వా, బుద్దాత్మనా వామసృత స్వభావాత్‌, 
కరోతి యద్‌ యత్‌ పకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేత్తత్‌” (శ్రీమద్భా.11-2-36) 
శ్రీ యామునముని “హేనాథ! నాలో ధర్మనిష్ట లేదు, నేను ఆత్మజ్ఞానం కలవాణ్ని 
కాను, నీ చరణారవిందములయందు భక్తి గలవాణ్నీ కాదు, నేను అన్ని విధాల ఏమో 
లేనివాణ్ని (ఆకించనుణ్ని), సీ చరణాలకు శరణువేడుకొంటున్నాను. నన్ను కాపాడు”, “న 
ధర్మవిష్ణోడప్మి న చాత్మవేదీ న భక్తిమాన్‌ త్వచ్చరణారవిందే, అకించనః నావ్యగతిః శరణ్య 
దమూలం శరణం ప్రపద్యే” అని శ్రిరామానుజుని (ప్రపత్తి - శరణాగతి మార్గానికి (త్రోవ 
చూపారు. శ్రీరామానుజాని శ్రీసంప్రదాయంలో ఆత్మనివేదన శరణాగతిగా, (द्धतः 
సంపూర్ణ వికాసం పొందింది. (ప్రపత్తి ఆంటే భగవంతుని సంకల్పానికి ప్రతిబంధకమైన 
తవ (ప్రవర్తనను నివృత్తి చేసుకోవడం. మనం మన రక్షణ విషయంలో ఏమా(త్రం 
జోక్యం చేసుకొన్నప్పటికి భగవంతుడు మన రక్షణ విషయంలో ఉపేక్ష వహిస్తా 
జానికి ఆయన “రక్షాపేక్షాం ప్రతీక్షతే” ఆన్నట్టు ఎవ్వరైన తనను రక్షింపుమని అపేక్షిస్తారా? 


గోపీనయనోతాలారొత 
పనయ త్సల पय {35 


ని నిరీక్షిస్తుంటాడు. మన ప్రయత్నం ఆయన సంకల్పాన్ని ఆడ్డుతుంది. ఆ 
ప్రయత్నాన్ని విరమించుకొంటే ఆ భగవంతుని రక్షణకార్యం నిరభ్యంతరంగా 
జరుగుతుంది. సీతాదేవి తనను తాను రక్షించుకోగల శక్తి గలదైనప్పటికి, శ్రీరాము 
రక్షణకె నిరీక్షించింది. హనుమంతుడు తన శక్తిని చూపి రక్షిన్తానని చెపినా అతన 
శక్రిని ఉపేక్షించి కేవలం శీ,రాముని శక్తి పైననే నిర్మరురాలయింది. దుర్వోధనునిఆజ్ఞతో 
దుశ్శాసనుడు కవస్త్ర ఆయిన (ద్రౌపదిని రాజసభకు ఈడ్డుకొని వచ్చి బలాత్కారంగా 

మెచీరను లాగి ఆవమానింప దలచాడు. డ్రౌపది కొంతసేపు ఆ దుష్టునితో 
పెనగులాడింది. ఒడలిపై చీరను పిడికిళ్తతో గట్టిగా పట్టుకొన్నది. క్రూరకర్మ్కశకాయుడైన 
దుశ్చ్శాసనునిదౌషహ్ట్యానికి తట్టుకోలేకపోయింది. సర్వధా అసహాయురాలైంది. తనకు 
సహాయకుడు, పరమబంధువు, పరమాత్ముడైన శ్రీకృష్ణుడే అని విశ్వసించి “గోవింద 
ద్వారకావాసిన్‌ కష గోపీజన ప్రియ, కౌరవైః పరిభూతాం మాం కిం న జావనాపి కేశవ?” అని “ప్రపవ్నాం 
పాహి గోవింద” అని శరణాగతి చేసింది. శ్రీకృష్ణుడు ద్వారకలోనే కాదు, సర్వాంతర్యామియె 
అంతటా నిండి ఉన్నాడన్న పరమవిశ్యాసం ఆమెకు ఉన్నది. దుళ్ళాసనునితో (ద్రౌపది 
పెనుగులాడుతున్నంత వరకు శ్రీకృష్ణుడు ఉపేక్షించాడు, ఆమె తన శక్తిని విడిచిపెట్టి 
శ్రీకృష్ణునిపై భారముంచి “గోపీజన ప్రియ” ఆని ఎలుగెత్తి |ప్రార్థించినపుడు ఆయన 
పరమ సంతోషంతో వ(స్రావతారుడై (ద్రౌపదిని రక్షించాడు. భగవద్గీతలో ఏ (ప్రసంగం 
వచ్చినా శ్రీమద్రామానుజులు భక్తియోగానికి అంగమైన ప్రపత్తిపరంగానే వ్యాఖ్యానిస్తారు. 
ఆళ్వారులు, పూర్వాచార్యులందరు భగవద్గీతలో (ప్రతిపాదింపబడినది (ప్రపత్తియే 
యని వ్యాఖ్యానించారు. మాధ్య, నింబార్క, వల్లభ, చైతన్య, రాధా వల్లభ, 24०९४ 
హరివంశుల సంప్రదాయాలను (ప్రభావవంతం చేసినది ఈ (ప్రపత్తియే. ఆయోధ్యా 
నివాసి అయిన స్వామి రామానందులు అపర రామానుజుాలయ్యారు. ఆయన శిష్య 
వరానికి చెందినవారే శ్రీ తులసిదాసాది మహాకవులు 

(ప్రేమ భగవత్సురూపము. అది మనోవాక్కులకు ఆందేది కాదు. దాన్ని వ్యాఖ్యానించ 
లేము. కేవలం అనుభవించ వలసిన వస్తువది. “కేనలామభవానందస్యరూపః పర్వబుద్దిదృక్‌” 
(శ్రీమద్భా 10-3-13) “కృష్ణా! నీ స్వరూపం కేవలం అనుభవమూ ఆనందమే” అని 
స్తుతించాడు వసుదేవుడు. శ్రీకృష్ణభగవానునియందు (బ్రమ అధికమయ్యే కొ 
మనుష్యుని స్వార్ణం (క్రమ(క్రమంగా క్షీణించి పోతుంది. భగవత్రీతిని 

పాదించుకొన్నవారు గోపికలు. వారు ఎక్కడున్నప్పటికి, ఎలా ఉన్నప్పటికి సుఖంగానే 


136 గజేంద్రమోక్షము 


ఉన్నారు. (ప్రేమకు బంధితుడైన భగవంతుడు మి(త్రుడుగా, పుత్రుడుగా, భర్తగా 
క్రీడిస్తాడు. వారి (ప్రేీమముందు మోక్షమనేది ఎలాంటి వస్తువు? ह 
(ప్రవర్తన ఆగమ్యం. వారి మహిమావధిని ఎవరు దాటలేరు. వారి లక్షణం ఎలక్షణంగా 
ఉంటుంది. శ్రీమద్భాగవతంలో (ప్రేమోన్మత్తభ కునిమహిమనుగూర్చి ఒకచోట 
భగవంతుడే స్యయంగా ఇలా అంటాడు. “వాగ్‌ గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదత్యభిక్ష్‌ణం 
హపతి క్య్వచిచ్చ” ((శ్రీమద్భా. 16-14-24). భగవంతుని మంగళమయ గుణాలను, 
లీలలను గానం చేస్తూ ఇతరులు చేయగా వింటూ ఆ భక్తుల చిత్తం తదాకార 
మవుతుంది. వారి శరీరం పులకిస్తుంది. కంఠం గాద్గదిక మవుతుంది. వారి కన్నుల 
నుంచి చల్లని జలధారలు |ప్రవిస్తాయి. అట్టి మహాత్ములే భూమిని పునీతం చేస్తారు. 

శ్లో. తమక్షరం (బ్రహ్మ పరం పరేశ మవ్యక్త మాధ్యాత్మికయోగగమ్యమ్‌ 

అతీం|ద్రియం సూక్ష్మ మివాతిదూర మనంత మాద్యం పరిపూర్ణ మోడే 

తా : అవినాశి, సర్వశక్తిమంతుడు, అవ్యక్షుడు, ఇం(ద్రియాతీతుడు, అత్యంత 
సూక్ష్యుడు, ఆతి సమీపంలో ఉన్నప్పటికి చాలా దూరంలో ఉన్నట్లు తోచేవాడు. 
భక్తియోగం ద్వారా ప్రాప్తమయ్యేవాడు అయిన ఆదిపురుషుడు - అనంతుడు ~ ` 
పరిపూర్గుడైనవానిని స్తుతిస్తాను. 

'అక్షరం వ క్షరతి' నశింపనివాడు. “తవ్య వా అక్షరస్య (ప్రశాసవే గార్గీ బృహదా. (3-6- 
9) ఓ గార్గీ ఈ అక్షరుని శాసనాన్నే సూర్య చంద్రులు శిరసావహించి స్థిరంగా ఉన్నారు. 
“త్వ మక్షరం సదసత్సరం యత్‌" వేదవేత్తల చేత అక్షరుడని పే ర్కొనబడేవాడు. “న క్షరతీతి 
అక్షర” “ముక్తులచేత నిరంతరం అనుభవింపబడుతున్నప్పటికి తన కళ్యాణ గుణాలు 
తరగనివాడు” ఆని ఆరం చెప్పారు శ్రీపరాశరభట్టరు. అనగా భక్తీ మహిమకు 
తగినట్లుగా లీలా మహిమను (ప్రదర్శించేవాడని తాత్సర్యం. భగవంతుని లీలా 
మాధుర్యం, భక్తుని (ప్రేమసంబంధం - రెండూ ఒక దానితో ఒకటి పోటీ పడతాయి. 
భగవంతుని లీల భక్తునిభక్తిని అధికం చేస్తుంది. అలాగే భక్తునిభక్తి భగవంతుని లీలను 
ఆత్యధికం చేస్తుంది. దర్శకుడు నటుడు ఇద్దరు కలిసి ఆభినయమాధుర్యానుభవాన్ని 
పాొందినట్టుగా భక్తుడు భగవంతుడు కలిసి లీలామాధుర్యాన్ని ఉపభోగిస్తుంటారు. 
“భకాహ మేకయా एण्यः" భక్తిచేతనే తెలుసుకోదగినవాడు భగవంతుడు. భగవంతుణ్ని 
లుసుకోడానికి భక్తికాకుండా ఇతర సాధనాలతో తెలుసుకోవాలనుకోవడం మూర్ధ్థత్యం. 
తర సాధవాలతో తెలుసుకోగోరినవానికి భగవంతునిరహస్యం మరింత ఆభేద్యంగా 


గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య 137 


మారుతుంది. ఆయన అఆతీం(ద్రియుడు. ఆయన సూక్ష్యుడు. అణువు కంటే 
ఆణీయమైనవాడు. “మహతో మహీయాన్‌” “జ్ఞాత్వా దేవం శోకమోహౌ జహాతి” ఆ భగవంతుణ్నే 
తెలుసుకొన్నవారు శోక మోహాల నుండి విడివడుతారు. ఆ భగవంతుడు అఆతిదూరంలో 
ఉన్నవాడు. “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా పహ” (తైత్తిరీయ (శ్రుతి 9-1) ఆ 
భగవంతుణ్ని తెలుసుకోడానికి మనస్సుకు, ఇంద్రియాలకు శక్తి ఉండదు. 
మనస్సహితంగా ఇంద్రియాలు అక్కడికి వెళ్లి తిరిగి వస్తాయి. ఆంత దూరంలో 
భగవంతుడున్నాడని అర్థం. అనంతుడనగా దేశకాల వస్తువులకు అవధి లేకుండినవాడు 
అనగా ఎల్లప్పుడు సర్వత సకల విధాల (ప్రవర్తించువాడని ఆర్థం. “ఈశ్వరః పరమః కృష్ణః 
పచ్చిదానండ విగ్రహః, అవాది उनः గోవిందః పర్వకారణ కారణమ్‌” (బ్రహ్మా సంహిత) 
“ఆద్యోహరిః శ్రీకృష్ణ (శ్రీమద్భాగవత ఏకాదశ స్కంధం.) శ్రీకృష్ణుని ఆద్యత్యాన్నీ 
శ్రేష్టత్యాన్నీ “పురుషం ఆద్యం, కృష్ణసంజ్ఞం” శ్రీకృమ్ణనికంటె ఆదియెనవాడెవ్వడూ లేడు. 
జ్పకో వశీ సర్వగః కృష్ణ ఈడ్యి” అని తాపన్యుపనిషత్తు. పరిపూర్ణుడనగా छन 
సమస్తకాముడని అర్థం. సకల కామనలచే, సంపూర్ణ पथ సంపన్నమైనవాడు 
ప రిపూర్ణుడు = భగవంతుడు. “ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే, 
పూర్ణన్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” ((క్రుతి - ఈశావాస్యోపనిషద్‌) సచ్చిదానంద 
స్వరూపుడైన పురుషోత్తముడు సదా సర్వదా పరిపూర్ణుడు. ఈ జగత్తుకు ఆ 
పర(బ్రహ్మచే పూర్ణత మబ్బింది. ఈ పూర్ణమూ ఆ పూర్ణ్లమూ కూడా ఆ పురుషోత్తముని 
చేతనే ఉత్సన్నమైనవి. ఈ విధంగా పర(బ్రహ్మయొక్క పూర్ణత్వంతో జగత్తు 
పూర్ణమైనప్పటికి కూడా ఆ పరబ్రహ్మము పరిపూర్ణుడు. ఆయన తన పూర్ణమునందలి 
పూర్ణమును వెడలించినప్పటికిని ఆయన పూర్ణుడయే ఉంటాడు. (Absolute and 
All-Round Perfection.) 

శ్రీకృష్ణ భగవానుని పరిపూర్ణతను “వ్యాయవివరణం” “పూర్ణానంద: పూర్లభుక్‌ పూర్ణకర్తా 
పూర్ణజ్ఞానః పూర్లభాః పూర్ణ శక్తి, పూర్లెశ్వర్యాద్‌ భగవాన్‌ వాసుదేవో విరుద్ద శక్తీ दीम 
+ “షడైశ్యర్యపూర్గ్ణుడైన శ్రీకృష్ణ భగవానునియందు పూర్ణానందం, 
పూర్లభోకృత్వం, పూర్లకర్భత్వం, పూర్లజ్ఞానం, పూర్లజ్యోతి, य పూర్తైప్పర్యం, 
విరుద్ద శక్తిత్వం, ఆదోష స్పర్శిత్వమూ విద్యమాన మవుతాయి” అని వివరిస్తున్నది. 
అంతటి భగవంతుణ్ని ప్రసనుణ్ళి చేసుకోవడానికి విశేషమైన భాష, విశేషమైన శబ్దాలు 
అవసరం లేదు. విశ్వాస భరితమైన (శ్రద్దాపూర్త్ల ह యం ఉంటే చాలు. 


138 1०० 


శ్లో యస్య ०2८०० దేవా వేదా లోకాశ్చరాచరాః 
నామరూపవిబేడేన ఫల ०९९ చ కలయా కృతాః" 

తా : ఆ భగవంతుని ఒకానొక సూక్ష్మకళతో అనేక నామరూపభేదాలతో కూడిన 
(బ్రహ్మాదిదేవతలు, వేదాలు, చరాచరజగత్తు సృష్టింపబడుతున్నవి. 

అనేకదేవతారూపాలలో నిన్నే లోకులు ఉపాసిస్తారు. అనేకమూర్తులలో నీవే మూల 
కేంద్ర స్వరూపుడవై ఉన్నావు. నీవు సర్వదేవమయుడవైన ఈశ్వరుడవు. లోకులు తమ 
ఇచ్చానుసారంగా ఆరాధించేది నిన్నే. నీవు ఒకడవే అయిన్సటికి భక్తుల ఇచ్చ 
ననుసరించి అనేక రూపాలతో (ప్రతీత మవుతావు. నామ రూప భేదాలతో కూడిన 
బ్రహ్మరుడ్రేంద్రాదిదేవతలు, చరాచర వస్తు సమస్తమూ నీ ఏకైక స్వరూపమే. 
మనోవాక్కులకు ఆగోచరుడవగు నీవు భావానురూపమైన భక్తియోగంతో |ప్రాప్తిస్తావు. 
నీ నామ రూపాలు మంగళమయములు. వాటిని (శ్రవణస్మరణచింతన చేసిన వ్యక్తి 
భక్తియోగావిష్టచి త్తుడైన తర్వాత మరల ఈ సంసారంలో పతితుడు కాడని తాత్సర్యం. 

“వర్వదేవమయో హరిః” శ్రీహరి సర్వదేవమయుడు. (బ్రహ్మరు[డ్రేం[ద్రాదులు 
ఆయనలోని విభాగాలే. ఆ విభాగాలను ఉపాసించడంలో ఎలాంటి విరోధముండదు. 
ఎట్లనగా “మంట్రాదివ तनुर విరోధః (బ్రహ్మసూ(త్రం 3-3-58) మం(త్రాదులకు వలె 
విరోధం లేదని - ఇందుకు దృష్టాంతం. ఒక శాఖలో చెప్పిన మం(త్రాలును, కర్మలును, 
గుణాలును ఇంకొక శాఖలో సంగృహీతములై వినియోగ పడుతుంటాయి. 
చింతితరూపం, చింతిత గుణము మోక్ష స్ఫూర్తిలో కలుగుతుంది. చింతిత గుణ 


రూపాలకు ఆతిరిక్షంగా గుణసంక్రమణం గాని, రూపసంక్రమణంగాని జరగదు. 
సర్వేశ్వరుడగు శ్రీకృష్ణుని యొక్క ఒకానొక కళతో ఈ విశ్వమంతా విచిత్రచిదచి(త్రవిభాగ 
के $ ల్లుతున్నదని శ్రీయామునముని అన్నారు. కస్యాయుతాయుతశతైకకలాంగకాంశే 
విశ్వం విచిత్రచిదచిత్రవిభాగ వృత్తమ్‌. (స్తోత్రరత్నం) ఎవని అనంత కోటికళలలోని 
ఏకాంశలోని అంశమే ఈ జడచేతనవిచిత్రసంసారం విభాగపూర్ణకంగా 
నిలిచియున్నదో” అన్నట్టుగా ఆతడీ విశ్వాన్ని నిర్మించాడు. “మయి సర్వమిదం ప్రోతం 
మాత్రే మజిగణా ఇవొ (గీత 7-7) “ఈ చేతన - అచేతనాలన్నీ దారంలోని మణుల వలె 
నాయందు గుది (గ్రుచ్చబడి ఉన్నాయి” అని శ్రీకృష్ణముఫోక్తి, “ఇహైకస్టం జగత్కృత్నం 
వశ్యాద్య పచరాచరమ్‌, మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్‌ ద్రప్తుమిచ్చపి” (గీ 11-7) “ఓ 
నా! నా శరీరంలో ఒకానొకచోట నున్న చరాచర సహిత సంపూర్ణ జగత్తును 


 గోపీనయనోత్ప్సలార్శితవ్యాఖ్య 139 


చూడదలచితే చూడు” ఆని నరాకృతిపరబ్రహ్మమైన శ్రీకృష్ణభగవానుడు తన 
విశ్య్వరూపం ప్రదర్శింపబోయే ముందు అర్జునునితో ఆన్నాడు. “పశ్యామి దేవాం స్తవ ॐ 
దేహే పర్వాంస్తథాభూత విశేష సంఘాన్‌, బ్రహ్మాణమోశం కమలాపనస్థ మృషీంశ్చ సర్వా 
మరగాంశ్చ దివ్యాన్‌” (గీత 11 - 15) శ్రీకృష్ణ భగవానుడు ఈ సంపూర్ణ జగత్తు తనలోని 
ఒకానొక భాగంలో ఉన్నదన్నాడు. ఆదెట్టున్నదో చూడగొరాడు అర్జునుడు. అప్పుడు 
శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపాడు. ఆ విశ్శ్వరూపంలోని విలక్షణతను దర్శిస్తూ 
అర్జునుడు చకితుడయ్యాడు. “దేవా! న దేహంలో సకల దేవతలను, అశేష విశేష 
(ప్రాణి సముదాయాన్ని, సావర జంగమాలను, కమలాసనస్త్టుడైన బ్రహ్మను, శంకరుని, 
నారద వ్యాస వసిష్టాది బుషీశ్వరులను, శేషవాసుకి ప్రభృతులను చూస్తున్నాను 
అన్నాడు. శ్రీకృష్ణుని శరీరంలోని ఏకదేశంలోనే సమస్తవిశ్వాన్ని అర్జునుడు దర్శించాడు. 
ఆయన శరీరం ఇంకా ఎంతున్నదో చెప్పలేము. ఆ విశ్వరూపం “ఏకస్ట్ర” మనే శబ్దంతో 
సూచితమయింది. “క్ట దృగ్విధావిగణితాండపరాణుచర్యా వాతాధ్యరోమవివరస్య = ॐ 
మహిత్వమ్‌” ((శ్రీమద్భా. 10-14) చతుర్శ్ముఖి(బ్రహ్మ శ్రీకృష్ణుణ్ని దర్శించి ఇలా 
స్తుతించాడు. “ఓ నా స్వామి! నీ ఒక్కొక్క రోమ కూపంలో అగణిత (బ్రహ్మాండాలు 
సూర్యకాంతికి గవాక్షాలలో (ప్రసరించు (త్రసరేణువులవలె కనిపిస్తాయి. నీ అనంత 
మహిమను నేనేమని చెప్పగలను? ” అని. లోక ప్రసిద్దమైన పురుషసూక్తం “పురుష ఏ 
వేదగ్‌ం సర్వమ్‌” అని భగవంతుని అపరిచ్చిన్నత్వాన్ని తెలిపింది. ఆ భగవంతుని 
శరీరంలో ఆనేక బ్రహ్మాండాలలో అనేక (బ్రహ్మరుద్రాదులు ఇతరేతరానభిజ్ఞలై 
ఉన్నట్టు సూచిత మవుతున్నది. “విష్టభ్యాహమిదం కృత్ను మేకాంశేన స్థితో జగత (గీత 10- 
42) తన ఒకానొక అంశమోద ఈ |బ్రహ్మాండమంతా నిలచియున్నదని శ్రీకృష్ణముభోక్తి, 

భగవంతుడు సృష్టించిన జీవకోటిలో నానావిధ శరీరధారులున్నారు. స్థావరాలు, 
పశుపక్ష్యాది నానావిధ జంగమాలున్నాయి. ఈ సమస్త జీవ విశేషాలలో మనుష్యుడు 
ఉత్తమ శ్రేణికి చెందిన జీవి. ఇంతటితో భగవంతునిసృష్టి సమాప్తం కాలేదు. 
మనుష్యునికంటె ఎన్నోరెట్టు ఉన్నతమైన జీవులు కూడా ఉన్నాయి. ఆవి మనుష్యుల 
వలెనే చేతనత కలవి. వాటి శక్తి జ్ఞానం ముందు మనుష్యుని శక్తీ జ్ఞానమూ 
అత్యల్పమైనవి. ఆలాంటి శక్తీ జ్ఞానమూ ఆపారంగా కలవారు దేవతలు. వారు 
మనుష్యులకు పైవారు. భగవంతునికి (క్రిందివారు. భగవంతునివల్ల వారికి భిన్న 
భిన్నమైన అధికారాలు లభించాయిజ వాటితో వారు పాలన చేస్తుం వారు 


140 గజేంద్రమోక్షము 


అమరులు, అజరులు. వారికి అమరత్వాన్ని అజరత్వాన్ని కలిగించినవారు మనుష్యులే. 
వస్తుతః వారికి కూడా నియతమైన ఆయుర్హాయమున్నది. బ్రహ్మాండంలోని దివ్యశక్తులను 
పొంది ఒక్కొక్క శక్తితో ఒక్కొక్క దేవత అధికారం చేస్తుంది. ఏ శక్తిగల దేవతకు ఆ 
శక్తి రూపమే లభిస్తుంది. ఒక్కొక్క దేవత ఒక్కొక్క దివ్యశక్తికి నియంత. ఇట్టి సమస్త 
కేవతలకు నియంత భగవంతుడు. దేవతలను ఉపాసిస్తే ఇష్టకామ్యాలు సిద్దిస్తాయి. 
అయితే ఉపాసకుడు తదధిష్టాన దేవతనే ఆరాధింప వలసి ఉంటుంది. మనుష్యుని 
ఉపాసనను అనుసరించి ఆ దేవుడు దివ్యశక్తిని ధరిస్తాడు. అభీష్టాన్ని సిద్దింపజేస్తాడు. 
ఆ దేవుని అధికారం సమాప్రమైనప్పుడు అతడు ముక్తి చెందుతాడు. అతనిస్థానంలో 
భగవంతుడు మరొకణ్ని నియమిస్తాడు. ఆలా నియమింపబడేవాడు యోగ్యుడైన 
మనుష్యుడే అవుతాడు. ఆ మనుష్యుని ఉపాసనా యోగ్యతను బట్టి భగవంతు 
డతనికి ఆ పదవిని ప్రసాదిస్తాడు. ఈ విధంగా మనుష్యుడు దేవతాస్థితిని పొందడానికి 
బహువిధాలైన ఉపాసనలను, బహువిధ దేవతా రూపాలను ఆరాధింపవలసి ఉంటుంది. 
ద్యాపరయుగావసాన కాలంలో సర్యోద్దార ప్రయత్నాతుడై సర్వేశ్వరుడు స్వయంగా 
అవతరించాడు. అతడే శ్రీకృష్ణుడు. “కృష్ణను భగవాన్‌ స్వయమ్‌”. తక్కిన దేవతలు, 
ఆవతార మూర్తులు ఆ శ్రీకృష్ణుని అంశలు మా(త్రమే. ఆ శ్రీకృష్ణ భగవానునిలో 
సమస్త భూత భవిష్య వర్తమానావతారాలు సమావేశమయ్యాయి. ఆయన పూర్ణ 
పురుషోత్తముడు. సనాతన బ్రహ్మ, గోలోక విహారియెన గోవిందుడు (మహేశ్వరుడు) 
క్షీరసాగర శయనుడైన శ్రీమన్నారాయణుడు, వైకుంఠ నిలయుడైన శ్రీమహావిష్ణువు. 
ఆయన సర్యాంతర్యామియైెన పరమాత్మ. (ప్రకృతి గర్భస్థాపనుడైన విశ్వాత్మ. 
విశ్వాతీతుడు భగవంతుడు. కలియుగంలో మనుష్యులు (భ్రమ (ప్రమాదాలకు లోనై 
పతితులవుతారనీ, బహువిధ నామ రూపగుణ దేవతారాధనలో క్లేశాలకు లోనౌతారని 
భావించి భగవంతుడు పరమకారుణ్యంతో సర్వలోక సమాదరణీయమైన గీతను 
ఉపదేశించాడు. “మో యో యాం యాం తనుం భక్తః శ్రద్దయా౭ర్భితు మిచ్చతి, తన్య 
తప్యా౭౬చలాం (శ్రద్దాం తా మేవ విదధా మ్యహమ్‌” (గీత 7-21) “చేతనా చేతనములు నాకు 
శరీరం. కాబట్టి |బ్రహ్మేం(ద్రాది దేవతలు నాకు శరీరభూతులు. వారిని (శ్రద్దగా 
ఆరాధింప గోరినవారికి వారిశ్రద్ద నిర్విఘ్నంగా ఉండేట్టు నేను చేస్తాను” అన్నాడు. 
అంతేకాదు, దేవతాంతరాలను ఉపాసించిన భక్తుల కోరికలను నెరవేర్చేవాడను తానే 
ఆన్న రహస్యాన్ని కూడా తెలిపి భక్తులకు ఒక మహా సౌలభ్యం కలిగించాలని ఇలా 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 141 


చెప్పాడు. “అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం, దేవాన్‌ దేవయజో =, => 
యాని మా మపి” (గీత 7-23) 2०5 దేవతలను ఆరాధిస్తే ఆ దెవతలకు 
అంతర్యామిగా ఉన్న నన్ను ఆరాధించినట్లే అవుతుంది. తదారాధకులకు ఫలప్రదాతను 
నేనే. నా సర్వాంతర్యామిత్యాన్ని తెలిసినవారు వాసుదేవః సర్వమితో అని (గ్రహించినవారు 
నన్ను ఆరాధించి శాశ్చతమైన ఫలం పొందుతారు. ఇంద్రాది దేవతలను ఆరాధించినపుడు 
కలిగే ఫలం అశాశ్యతమైనదని, ఆ దేవతలు తమ స్థానం నుంచి ద్యుతులైనప్తుడు 
హాసకుల ఉపాసన కూడా వ్యర్థమవుతుంద సీ కాబట్టి అచ్యుతుడనైన తననే 
ఆరాధించి సంపూర్ణ = సాధర్యాాన్ని హొందవలసినదని తెలిపాడు 
శ్రీకృష్ణభగవా 
శ్లో యఢార్శిషోఒగ్నేః సవితు ర్లభస్తయో - విర్యాంతి సంయాం త్యసకృత్‌ స్వరో 
తథా ४०७5२ =<> గుణసం|ప్రవాహో బుద్ది ర్మనః భావిశరీరవర్తాః 
తా : మండుతున్న అగ్నినుండి జ్వాలలు, సూర్యునినుండి కిరణాలు వెలువడి ఆ 
అగ్నిలోనే, € సూర్యునిలోనే లీనమవుతుంటాయి. అలాగే పరమాత్మునినుండి బుద్ది, 
మనస్సు, ఇం(ద్రియాలు, శరీరం, గుణ(ప్రవాహాలు వెలువడి ఆయన యందే డిందుతున్నాయి. 
“क्यः క్షుద్రా విస్సులింగా వ్యుచ్చరంతి” అని (శ్రుతి, “విర్యాంతి, ఉద్భవంతి, సంయాంతి 
పున స్తతైవ లీయంతే స్వరోచిష” “యతో వా ఇమాని భూతావి జాయంతే యేన జాతాని జీవంతి” 
“దేనినుండి ఈ (ప్రాణులు జన్మిస్తున్నాయో, ఆ విధంగా జన్మించిన (ప్రాణులు 
దేనిచేత జీవిస్తున్నవో మోక్షదశలో దేనిని పాందుతున్నవో, ప్రళయంలో దేనియందు 
చేరిపోతున్నవో అది జగత్కారణమైన (బ్రహ్మము, ఆ (బ్రహ్మాన్ని వివరంగా 
తెలుసుకొనుము” అని భృగువల్లి (శ్రుతి ఉపదేశిస్తున్నది. (శ్రీకృష్ణ భగవానుని రూపాలలో 
సర్వాంతర్యామిరూపం ఒకటి. నిరాకార సర్వవ్యాపకుడైన పరమాత్ముడు ఏకదేశంలో 
పూర్ణరూపంతో ఎలా అవతరిస్తాడు? అనే (ప్రశ్చకు సమాధానం చెప్పడానికి గత్యంతరం 
లేక ఆగ్నిని ఉదాహరణగా తీసుకోవలసివచ్చిందే కాని, నిజానికి ఆ పరమాత్మునికి 
సువు ఏదీ లేదు; ఉండదుకూడా. 


వివరణ ఇచ్చారు. ण నాతు తిరోహితం Nas! 
3-2-5). జీవుడు అణువు. అతడు ఈశ్వరుని అంశ. అనగా ఈశ్వరునితో సమానమైన 


142 గజేంద్రమోక్షము 


గుణం కలవాడు. అతడు బహిర్ముఖుడైన వెంటనే అతని ఈళశ్య్ళరీయగుణం 
తిరోహితమయింది. ఆతడు పరాధీనుడయ్యాడు. ఆతని వీర్యం తిరోధానమైనందువల్ల 
సర్వదు ॐ ఆతడు సహింపవలసన డెనాడు. ఆతని యశస్సు 
తిరోభావమైనందువల్ల  సర్వహినుడయ్యాడు. అతని 8, తిరోభావమైనందువల్ల 
జన్మాది సర్వాపదలు సంక్రమించాయి ఆతని జ్ఞానం తిరోభావమైనందువల్ల 
డేహాదులందు ఆహం బుది ఏరడింది - విపరీత జ్ఞానం కలిగింది. అతని వైరాగ్యం 
తిరోభావమైనందువల్ల విషయాసక్తి కలిగింది. భగవద్దర్మ తిరోధానకార్యంవల్లనే ఆతడు 
బద్దుడైనాడు. జీవుడికి ఈశ్వరాంశ ఉన్నపుటికి क తిరోధాన 
నందువలనే లోకంలో అతడు దుఃఖభాగుడు కావలసి వచ్చింది 
ఈ జీవుడు మరల ఈశ్యరీయ ధర్మాన్ని పొందే ఉపాయం ఏదీ లేదా? ఉన్నదని 
చెబుతున్నది (శ్రుతి. “తస్యాభిధ్యానా ద్యోజనాత్రత్వభావాద్భూయశ్చాంతే విశ్వమాయా నివృత్తి" 
(శ్వేతాశ్వతరోపనిషత్తు 1-10) నిరంతర భగవద్ద్యానంతో, దివారా'త్రాలు భగవ[ద్రూప 
గుణకీర్తనలందు తన్మయత నొందిన చిత్తంతో జీవించినవానికి భగవంతుడు 
ప్రాప్తిస్తాడు. అనగా ఆఅతనియందు భగవద్దర్మం పున ప్రతిష్టితమవుతుంది. గీతలొ 
3 < భగవానుడీ రహస్యాన్నే సృష్టమైన శబాలతో చెప్పాడు జన్మ కర్మ చ మే దివ్యం 
ఏవం యో వేత్తి తత్వ త త్యక్వా దేహం పువర్ణన్మ వైతి మా మేతి పోఒర్జున” (గీత 4-9) 
అర్షునా! అ(ప్రాకృతమైన నా అవతారాలను నేను చేసే సాధు సంరక్షణాది విలక్షణ 
కర్మలను చక్కగా తెలుసుకొన్నవాడు పునర్జన్మను పొందడు. ఆతడు నన్నే పొందుతాడు 
అని. ఈశ్యరజన్మకర్మల జ్ఞానానికి తత్కీర్తనకు, విశేషమైన ఫలమున్నది. ఇట్ట 
జ్ఞానయుక్తమైన భక్తిని జీవునికి కలిగించి పుష్టి నిచ్చేదే శ్రీవల్లభుల పుష్టిమార్గం 
భగవంతుడు సర్వశక్తిమంతుడు रिष (పమ దయాది సమస్త కళ్యాణమయ 
దివ్వగుణ సంపన్నుడు, సకల జీవులను పాలించేవాడు, పోషించేవాడు, బంధ విముక్తి 
కలిగించేవాడు ఆయనయే. ఆయన కృపతోనే జీవునికి ముక్తిసాధన లభిస్తుంది. ఆ 
సాధన పరిపక్వమైనప్పుడు ఆ జీవి ముక్తి పొందుతాడు. ఈ విషయాన్నే “సంసార 
క్షపతెబంధి * అని శ్వేతాశ్వతరోపనిషత్తు (6-16) సృష్టం చేసింది. ఈ 
(శుతివాక్యాలనే పద్నపురాణం “కీర్తనాదేవ కృష్ణన్య విప్లో రమిత తేజనః, దురితాని విలీయన్తే 
తమాంపీవ దివోదయే” “అమిత తేజస్వి, సర్వవ్యాపి ఆయిన శ్రీకృష్ణభగవానుని కీర్తించిన 
మా;త్రం చేతనే దినోదయయమైనంతనే చీకట్లు పటాపంచలైనట్టు సమస్త పాపాలు 
నశిస్తాయి" అన్నది 


irl! 


$ నయనోత్సలార్శితవ్యాఖ్య 143 


& 


a 
£~ 


స వెన దేవాసుర మర్త్య తిర్యజ్‌ వ ప్రీ న షండో న పుమాన్‌ వ జంతుః 
నాయం గుణ: ४८ న సన్న చాప న్నిషేధశేషో జయతా దశేషః 

తా: అతడు దేవత కాడు,. రాక్షసుడు కాడు. మనుష్యుడు కాడు. 
పశుపక్ష్యాదులలోనివాడు కాదు. © కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. 
అతడొక సాధారణ - అసాధారణ జీవం కాదు. అతడు గుణము కాడు. కర్మయు 
కాడు. సత్తు కాదు, అసత్త్తు కాదు. అన్నిటినీ నిషేధించిన తర్వాత శేషించిన వాడు. ఆ 
శేషించినదే ఆయన స్వరూపం. అతడే సమస్తమూ అయినవాడగు పరమాత్మ నన్ను 
ఉద్దరించడానికి (ప్రాకట్యమగుగాక! 

సత్తు అసత్తులకు అనగా చేతనా చేతనమైన ఉభయ వర్గానికి అతీతమైనవాడు, 
సకలమూ నిషేధించిన తర్వాత శేషించినవాడు అనగా అశేష కళ్యాణ గుణ గణాన్సితుడు 
అయిన భగవంతునికి జయమగుగాక! తద్భగవత్రాప్తికి ప్రతికూలాలన్నియు తొలగి 
పోవును గాక! గజేంద్రుడు నామ రూపాద్యభిమానులైన దేవతాగణాలను 
పిలువలేదు. ఆతడెవరి నామాన్నీ పేర్కొనలేదు. గజేం(ద్రునిచే వర్ణితుడైనవాడు అఖిల 
కళ్యాణ గుణా శ్రయుడైన నిథఖిలదేవతామయుడు శ్రీకృష్ణుడు. గజేంద్రుని స్తవంలోని 
విశేషణ విన్యాసము (బ్రహ్మాది దేవ బృందానికి బోధపడటం అసంభవము. ఆ విశేషణ 
విన్యాసమంతా పురుషోత్తముడైన శ్రీకృష్ణునికే అన్వయిస్తుంది. “స ఆత్మా అంగా వ్యన్యా 
దేవాః” అనే (శ్రుతి వాక్యానుసారంగా సకల దేవతలకు అంగిరూపుడైనవాడు శ్రహరి. 
బ్రహ్మాది దేవతల యందు సర్వకారణ కారణత్య్వం లేదు. గజేంద్రుని చేత 
ప్రస్తుతింపబడిన సర్వేశ్వరునిలో సాత్వికత్వమూ లేదు భౌతికత్వమూ లేదని చెప్పడంలో 
భగవంతుని విలక్షణత విదితమవుతుంది. అతడు స్ర్తీ కాదు - పురుషుడు కాడు 
అనడంలో భగవంతుని ప్రాకృత ధర్మరాహిత్యము (ప్రదర్శిత మవుతుంది. పైన 
పేర్కొన్న ఏ ప్రాణి కోటిలోనికి భగవంతుడు చేరడని చెప్పడంచేత సత్వాది గుణాలు, 
పాపపుణ్యాల ఆయనలో లేవని అవగతమవుతున్నది. ఇంకా ఏమి చెప్పాలి? ఈ 
జగత్తులో సత్తునందలి స్టూలాంశము, అసత్తునందలి సూక్షాంశము ఈ రెంటలి. ఏ 
ఒక్కటీ లేనివాడా భగవంతుడు. అనగా సదసత్తులకు అతీతుడై స్వయం 
(ప్రకాశుడైనవాడు ఆ దేవదేవుడు. పైని పేర్కొన్న వస్తువులనన్నిటిని నిషేధించడం చేత, 


144 గజేం(ద్రమోక్షము 


అనగా నిషేద [శుతివాకఃం చేత (నేతి నేతి) సమస్తమూ శేషసీమలో నిలిచిపోగా 
శేషసీమలో నుండియే తన స్వాభావికమైన జానబల(క్రియలలో ఆశేషాత్మక రూపంతో 
'పతిభాసించేవాడు ఎవడు? అతడే “ఓం నమో భగవతే వాసుదేవాయ” మ भ 


“సర్వే విష్ణుమయా దేవాః सटः విష్ణుమయా గణాః న హి విష్ణుసమా కాచి ద్లతి రన్యా విధీయతే 
సమస్త దేవతలు దేవగణాలు విష్ణుమ యమైనవారలే కాని, విష్ణు సమాను లెవ్వరూలే”రని 
బహ్నపురాణం చెబుతుది. “క శ్రీ ? శ్రియః పరమ సత్వ పమాశయః కః, కః 
పుండరీకనయనః? పురుషోత్రమః కః? కసాయుతాయుతశణైకకలాంశకాంశే విశ్వం విచిత్ర 
చిదచి త్రవిభాగవృత్తమ్‌” ఆని శ్రీయామునముని సకల వేద ప్రతిపాదితుడైన సర్వేశ్వరుని 
ఆనంతైశ్యర్యాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు. లక్ష్మీదేవికి సంపదయైనవాడెవడు? శుద్ద 
తానికి ఆ(శయణీయు డెవడు? (సత్తా భాసకమైనది సత్యం ఇది (త్రిగుణాలలోొని 
మెనది) పుండరీకాక్షుడెవడు? పురుషోతము డెవడు? అని 
ప్రశ్నిస్తూ భగవంతుని మహావిభూతిని ఇలా (ప్రస్తుతించారు. చేతనా చేతన విశిష్టమైన 
అనేక (బ్రహ్మాండాలను తన మహిమలోని పెక్కు వేల భాగాలకు చెందిన ఒకానొక 


సత్వం కంటె 


ఆత్యల్ఫాంశం మోద నిల్సిన వాడెవడు? (ఆంశ అనగా ఉదాహరణకు నూలు 
దారంతో, ఆంశి అనగా నూలు దారాలతో కూడిన వస్త్రంతో 2१९२) 55०२१.) ఆ 
మహాపురుషుని ఆ సర్వగతుని, ఆ మహావిష్ణువు మహిమవిషయంలో ఆయా 
(బ్రహ్మాండాలలో గల (బ్రహ్మరు[ద్రాదిదేవతలందరు అనభిజ్ఞాలే. “విష్టభ్యా హ మిదం 
కృత్ను మేకాంశేన స్థితో జగత్‌ (१९. 10-42) “ఈ జగత్తంతా నా ఒకానొక స్వల్బమైన 
అంశం మోద నిలిచియున్నది” అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. విష్ణు పురాణంలో 
పరాశరులవారు భగవంతుని (బ్రహ్మాండధారణం “యస్యాయుతాయుతాంశాంశొ తో 


38" 'న + ఇతి" ఇది కాదు. “యతో వాచో నివర్తంతే” మొదలైన ఉపనిషద్వాక్యాలతో పరమాత్మ छ्यु 
తిపాద్వమవుతువుది. ఉదావారణకు ఒక ఆమాయికుడైన సేవకుడు ఏదో తప్పు చేశాడనుకొండి, యజమానుడు 
గుడై “థూ థూ. నీవు మనుమ్యుడవు కాదురా” అని తిట్టాడు. ఆమాయికుడు ఆ మాట విని 
పందిగ్గంలో పడ్డాడు. తాను మనిషిని కానేమో అనుకొన్నాడు. ఒక పెద్దమనిషి దగ్గరికి వెళ్లి “అయ్యా! నేను ' 
ఎవరినో చెప్పండి” అని అడిగాడు. ఆ పెద్దమనిషి లోలోపల నవ్వుకొని “నేను ఒక వరుసలో నీ వడిగిన విషయం 

చెబుతాను. విను. నీవు ఘటానివి కాదు - పటానివి కాదు. రాయివి కాదు. నీళ్ళు కాదు. నేల కాదు. నీవు 
ష్యుడవు కాదు” ఆని ఈ విధంగా (ప్రతిషేధ రూపంలో “నీవు మనుష్యుడవు” అని తెలియజెప్పాడు. ఈ 
व 9 పమస్త వస్తువులన నిషేధిస్తూ శేషించినదే (బ్రహ్మస్వరూపమని పరిచయించడ 


650० सद्दे) తవ్యాఖ్య 145 


జరుగుతున్నదని తెలిపారు. “మయి పర్వమిడం ప్రోతం स మణిగణా ఇవొ (గీత 
7-7) “ఈ సమస్తమైన చిదచిద్వస్తు సమూహమంతా దారంలోని మణిగణాల వలె 
అంతర్యామియై ఉన్న నాయందు కూర్చబడినవి” ఆన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. 
నరాకృతి పరబ్రహ్మమగు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించినపుడు అర్జునుడు 
“పశ్యామి దేవాం స్తవ దేవ దేహే సర్వాం ప్రథా భూతనిశేషసంఘావ్‌, బ్రహ్మాణ మీశం కమలాసవస్టమ్‌” 
(గీత 11 - 15) “దేవా! సకల దేవతలను, సమస్త (ప్రాణి విశేష సమూహాలను, 
అండాధిపతియైన చతుర్వుఖ (బ్రహ్మను - నీ దేహమునందు చూస్తున్నాను” 
ఆన్నాడు. సమస్త దేవతలు సకల చరాచర జీవకోటి శ్రీకృష్ణమూర్తిలో ఆంతర్ఫూతులై 
ఉండటం చూచి అర్షునుడు ఆశ్చర్యపడ్డాడు. గజేంద్రుడు ఇట్టి అనంత శక్తి ధరుడైన 
విశ్యమూర్తినే (ప్రార్దించాడు. కాని, స్తబ్దమతి కావడం వల్ల వేద (ప్రసిద్దమైన భగవన్నామాన్ని 
పలుకలేక పోయాడు. 

ఆదిశేషుని అవతారమే బలరాముడు. శ్రీమద్భాగవతం (10-2-8) లో భగవానుడు 
“దేవక్యా జఠరే గర్భం శేషాఖ్యం ధామ మానుకం, తత్‌ పన్నికృష్య రోహిణ్యా ఉదరే సవ్నివేశయ” “ 
శేషనామక రూపం దేవకీదేవి సప్తమ గర్భం. దానిని ఆకర్షించి రోహిణి ఉదరంలో 
నిక్లేపించు” అని యోగమాయను ఆజ్ఞాపించాడు. అయితే భగవంతునికి శేషుడనే 
పేరున్నదా? శేషుడు అనంతుడు కదా. అందుకు సమాధానం దేవకి చేసిన స్తోత్రంలో 
లభిస్తున్నది కనే లోకే ~+ మహాభూతేష్యాదిభూతం గతేషు, వ్యక్తే=_ వ్యక్తం 
కాలవేగేన యాతే, భవానేకః శిష్యతే శేషసంజ్ఞః" (శ్రీమద్భా. 10-3-25) “బ్రహ్మాండ (ప్రళయం 
ఏర్పడిన్సుడు శేష సంజ్ఞగల నీ వొక్కడవు అవశిష్టుడవవుతావు" అని. నిత్య సత్తాశీలుడైన 
శ్రీకృష్ణుణ్ఞి శేషుడంటారు. స్వయంభగవానుడైన శ్రీకృష్ణుని ప్రథమాంశం శేషుడు. 
అందుచేత అతడు శ్రీకృష్ణునికి ద్వాపరంలో = అవతరించాడు. భగవంతునికి 
కైంకర్యం చేయాలన్న ఉద్దేశ్యంతో శేషుడు భగవంతునికి శయ్యగా, ఆసనముగా 
పాదుకలుగా, అంశుకముగా, తలగడగా, వింజామరగా, ఛ(త్రముగా ఉపచరిన్తాడు 
కాబట్టి ఆయన్ను శేషుడని పేర్కొంటా”రని శ్రీయామునముని తమ స్తోత్రరత్నంలో 
ఈ శోకం రచించారు: “నివాస శయ్యాపన పాదుకాంశుకోపధాన వర్మాతపవారణాదిభిః, 
శరీరభేదై సవ శేషతాంగలై ర్యథోచితం శేష ఇతీరితో हः" శేషాంశసంభూతుడుగా 
ప్రఖ్యాతి చెందిన భగవ(ద్రామానుజాలు తమ “వేదాంత సం(గ్రహం”లో శేషుడు 
భగవంతుని సేవలో అనవధికాతిశయసౌఖ్యాన్ని పొందుతాడని (వ్రాశారు 


146 గజేంద్రమోక్షము 


సేవకుడు మృత ప్రాయుోడనే లోకోక్తి ఉన్నది. దీనికి విరుద్దంగా శేషుని 
భగవత్సేవాచరణం అతనికి నిరవధిక సౌఖ్యాన్ని కలిగించినదే కాని, పారతం(త్రదుఃఖాన్ని 
గాని, బాధను గాని కలిగించ లేదు. శ్రీరామ పట్టాభిషేకోత్సవంలో శ్రీరాముడు 
లక్షణుణ్ని యువరాజ పదవిని స్వీకరింపుమని కోరాడు. శేషాంశసంభూతుడైన 
లక్ష్మణుడు అందుకు ఇష్టపడలేదు. శ్రీరామ సేవయే తనకు సంతుష్టినిస్తుందన్నాడు. 
ప్రపత్తి పరుల కార్యక్రమం భగవత్రైంకర్య్ణమే. అనగా భగవత్ఫేవయే. జీవునికి 
పర(బ్రహ్మకు పెద్ద అంతరం లేదనే భావం కూడా ఈ సందర్భంలో శ్రీమ(ద్రామానుజులు 
సూచించారు. పరమాత్మ శేషుడు. జీవాత్మ కూడా శేషుడే. జీవాత్మ అయిన శేషత్వం 
దాస హేతువు. అయినా ఈ దాస్యం దుఃఖజనకం కాదు. అసేవ్వుని సేవిస్తేనే దుఃఖం 
కలుగుతుంది. ఆత్మయాథాత్య్యవేదులకు సేవింప దగినవాడు సర్వేశృ్యరుడొక్కడే 
ఆని శ్రీమ(ద్రామానుజాల సిద్దాంతము. 

ఈ సందర్భంలో గోపికాభక్తిని ప్రస్తావించడం ప్రాసంగికమే అవుతుంది. గోపీభావం 
ఇలాంటిదే. శ్రీకృష్ణుని సౌఖ్యానికి విశుద్దమైన (ప్రేమాచరణమే పవిత్రమైన గోపీ 
భావమవుతుంది. గోపికల మనస్సులో ఇహలోక - పరలోక భోగాసక్తి లేదు. వారి 
సకలేంద్రియాలను శ్రీకృష్ణుడు తప్ప మరే విషయమూ ఆకర్షించదు. వారు తమ 
మనస్సును శ్రీ కృష్ణుని మనస్సులో, వారు తమ ప్రాణాన్ని శ్రీకృష్ణుని ప్రాణంలో 
విలీనం చేశారు. శ్రీకృష్ణుడు ఎలా కోరితే అలా జీవించారు. వారు జీవన మరణాలను 
లోక - పరలోకాలను శ్రీకృష్ణునికి అధీనం చేశారు. తమ సకలేచ్చలు శ్రీకృష్ణుని 
ఇచ్చలో కలిపి వేశారు. విలక్షణమైన వారి (ప్రేమలో శృంగార మున్నది కాని రాగం 
లేదు. భోగం ఉన్నది కాని, అంగ సంయోగం లేదు. ఆసక్తి ఉన్నది కాని, అజ్ఞానం లేదు. 
ఆక్రందన ఉన్నది కాని దుఃఖం లేదు. విరహమున్నది కాని వేదన లేదు. సెవ ఉన్నది 
కాని, అభిమానం లేదు. సుఖిమున్నది కాని, స్సహ లేదు. భగవంతునికి ఎంతగా సేవ 
చేసినా భక్తుడు అలసిపోడు. ఆది అసేవ్యునికి సేవ చేయడం కాదు. ప్రియతమునికి 
చేసే సేవ అది. ప్రియతముడైన భగవంతుడు ఎంతగా సుఖపడితే ఆంతగా వారు 
సుఖిస్తారు. అసేవ్యుని సేవలో ఇలాంటి సుఖం ఉండదు. భగవద్రామానుజాలు ఈ 
సందర్భాన్ని పురస్కరించుకొని తమ कु సంగ్రహం'లో అసేవ్యునికి సేవ చేయడం 
శృవృత్తి అవుతుందని గర్డించారు. గీత (9-27) లో శ్రీకృష్ణ భగవానుడు “యత్కరోషి 
యదశ్నాపి యజ్ఞహోషి దదాసి యత్‌, యత్ర్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్భణమ్‌” 


గోపీనయనోత్ప్సలార్చితవ్యాఖ్య 147 


“అర్హునా! నీకు స్వతః (ప్రాప్తించిన లేదా శాస్త్రతః (ప్రాప్తించిన గమనాదులు గాని, 
సంధ్యోపాసనాదులు గానీ, స్వతః శాస్త్రతః (ప్రాప్తించిన అనిషిద్దమైన భోగంగాని, 
శ్రుతి ప్రాప్తమూ సృృతిప్రాప్తమూ అయిన హవనం గానీ, స్వతః శాస్త్రతః (ప్రాప్రించిన 
చాంద్రాయణ (ప్రాణాయామాది తపశ్చరణం గానీ, తత్సర్యమూ “ఇదం భగవతేఒస్తూ 
“ఇదం భగవతే శ్రీకృష్ణాయ పమర్సయే” అని నాకు సమర్పించు” అని చెప్పాడు. ఆటు 
భగవంతుడు చెప్పినట్లే “యత్మరోమి యదశ్నామి యజ్ఞాహోమి దదామి యత్‌ యత్తపస్యామి 
భగవన్‌! తత్కరోమి త్యదర్పణమ్‌” అని నివేదించి ఆచరించి “తత్తు సుఖిత్యం” గా తమ 
సర్వస్వము శ్రీకృష్ణునికి సుఖసామ(గ్షిగా సమర్పించి ధన్యలైనవారు గోపికలె, 

శ్లో. జిజీవిషే నాహ మిహాముయా కిం అన్త दु శ్చావృతయెభయోన్యా 

ఇచ్చామి కాలేన న యస్య = స్యాత్మలోకావరణస్య మోక్షమ్‌ 

తా :నేను జీవింపగోరటం లేదు. ఈ గజజన్మ బహిరంతరాలు అజ్ఞానంలో 
ఆవరింప బడినటువంటిది. ఈ ఏనుగు జన్మను (బ్రతుకనిచ్చి ఏమి ప్రయోజనం? 
ఆత్మ (ప్రకాశాన్ని నిరోధించే ఈ అజ్ఞానావరణంనుంచి విడిపోవ గోరుతున్నాను. ఈ 
అజ్ఞానం కాలక్రమాన విడిపోయేది మా(త్రం కాదు. కేవలం భగవత్కృపవలననే, 
తత్త్యజ్ఞానం వలననే దీనికి ముక్తి. 

సకలవిధదుఃఖాలు, బంధాలు, ఇచ్చలు, వాసనలు - వీటి నుండి తప్పించుకోవడం 
మోక్షం. (మోక్షయతి - మోక్షతి - మోక్షతే దుఃఖమనేన) ఏ జీవియైనప్పటికి కర్మఫలానుసారంగా 
ఐవిధ యోనులలో పడి ఆవాగమన బంధంలో చేరవలసి వస్తుంది. ఈ ఆవాగమనం 
నుంచి విడివడటమే ముక్తి. అదే మోక్షము. ఆట్టి మోక్షాన్ని పొందడానికి మహత్తరమైన 
సాధన చేయవలసి ఉంటుంది. మనుష్యుడుగా జన్మించిన వానికే ఆట్టి సాధన 
చేయడానికి వీలవుతుంది. పశుపక్ష్యాదులు ముక్తి నొందడానికి ప్రయత్నించ లేవు. 
మానవులలో కూడా ముక్తి పొందడానికి ఒక మానవజన్మ చాలదు. మనుష్యుని 
తరువాతిజన్మ మానవజన్మయే అయ్యుంటుందన్న నమ్మక మేమో లేదు. అతని 
కర్మఫలాన్ని అనుసరించి అతనికి జన్మ ఉంటుంది. మానవత్వపు ఉచ్చతమ శ్రేణికి 
చేరుకొన్నవారే ముక్తిని ఆశింపదగినవారవుతారు. అలాంటివారు నూటికి కోటికి 
ఒకరో ఆరో ఉంటారు. దివారాత్రాలచక్రం, సృష్టిప్రళశయచక్రం, జన్మమరణచకక్రం, 
బంధమోక్షాలచ[క్రం - ఈ చక్రగతులు అనాదికాలం నుంచి సాగుతూనే ఉన్నాయి. 
ప్రళయం వచ్చిన తర్యాత సృష్టి ఆగిపోలేదు. భగవంతుడు “యథాపూ ర్య మకల్సయత” 


148 | గజేంద్రమోక్షము 


పూర్వమున్నట్టుగానే సృష్టించాడు అని (శుతులలో వర్లింపబడింది. విజ్ఞానవివేకశీలుడెన 
డు పగ్గాలను దృఢంగా పట్టుకొని ఈ సంసార పథాన్ని అతి(క్రమించి 

పరబ్రహ్మ పరమాత్వుడైన శ్రీవిష్ణు పదానికి చేరుకోవాలని చెబుతున్నది కఠోపనిషత్తు 
1-3-9. “విజ్ఞాన పారధిర్యస్తు నునః ప్ర గ్రహవాన్నరః, సో౭ ధ్వనః పారమాష్మోతి తద్‌ విష్ణోః పరమం 
పదమ్‌”. ఇక ఇంటా బయటా మొద్దు స్వరూపమైన ఏనుగు ముక్తిని ఆశించడం 
విడ్డూరం కాదా, అంటే అటువంటిదేమో లేదు. ఏనుగు మొద్దు జంతువే అయినా 
గజేంద్రుడు అలాంటివాడు కాదు. పూర్వజన్మలో గొప్ప భక్తుడు. అతని 23 ఈ 
జన్మలో కూడా సంక్రమించింది. అదే గజేం|ద్రునివిశేషం. (ప్రాకృతజన్మవాసన 
నాశనమయింది. గతజన్మలోని భక్తిభావం మరింత . సంస్కారం పాంది 
పునరుద్భ్బుద్దమయింది. 

(ॐ 2०२ ॐ5०@ విశ్వస్సజం २९२००४० విశ్వవేధసమ్‌ 

విశ్వాత్మానమజం (బ్రహ్మ ప్రణతో౭స్మి పరంపదమ్‌ 

తా : విశ్వానికి అతీతుడై యుండియు విశ్చకర్త అయినవానికి, విశ్వంలో అంతరాత్మ 
విశ్శ్వరూప సామగ్రితో (క్రీడించువానికి, అజన్ముడు, పరమపద స్వరూపుడు అయిన 
(బ్రహ్మమునకు మోక్షాభిలాషినై నేను నమస్కారం చేస్తాను. 

గజేంద్రుడు ముముక్షువు. ఈ సమస్త జగత్తును నిర్మించిన పరబ్రహ్మమునకు 
నమస్కారం మాత్రం చేయగలనని, ఆ పర్బబ్రహ్మ (ప్రసన్నతకు ఉపాయం 
తెలియనివాణ్ని నేను అని వేడుకొంటున్నాడు గజేంద్రుడు. విశ్వంలో గల జ్ఞానసాధనాలు 
మనుష్యులకు తెలుసు. ఏనుగునకు ఏమి తెలుస్తుంది? కేవలం నమస్కారం 
మాత్రం, అదీ మనసులోనే చేయగలుగుతుంది. గజేంద్రుడు భక్తితో భగవంతునికి 
నమస్కరించాడు. ఆతని భక్తి జ్ఞానావృతమైనది కాదు. కేవల నిర్హిశేష బ్రహ్మజ్ఞానం 
భక్తికి తోడ్బడదు. అది జ్ఞానమవుతుంది. కాని, భక్తి కాకుండా పోయే ప్రమాదమున్నది. 
భగవత్తత్య్వజ్ఞానం భక్తికి బాధకం కాకూడదు. అది సాధకం కావాలి. అలాగే 
కర్మానుష్టానం కూడా భక్తికి బాధకం కాకూడదు. భగవత్సరిచర్యా రూపమైన 
కర్మవిశేషం భక్తికి సాధకం కావాలి. వేదాంతం (బ్రహ్మతత్త్యాన్ని నిరూపిస్తూ “రసో వైసః, 
రపం హ్యేవాయం లబ్బ్వానందీ భవతి” అనే మంత్రాన్ని ఉల్లేఖిస్తుంది. ఆ భగవంతుణ్ని 
ప్రాప్తింప జేసుకోవడానికి సాధనమైన రసతత్త్యం భక్తిమాత్రమే. ఈ శ్లోకానికి వ్యాఖ్య 
(వ్రాస్తూ శ్రీధరస్యామి “కేవలం ప్రణతో౭హ్మేన తు తం జానామి” “భక్తితో కేవలం వందనం 


గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య 149 


మా(త్రమే సమర్పిస్తున్నాను. భగవ'త్రసన్నతకు ఇతరోపాయాలు నాకు తెలియవు" 
అని వివరించారు. గజేంద్రుడు పశువు కావడంవల్ల, విప(ధ్గస్తుడు కావడం వల్ల 
వందనం సమర్సించడంకంటె మరేమో చేయలేడు. తలవంచి చేతులు మోడ్చి భక్తితో 
చేసేది వందన మవుతుంది. గజేం(ద్రునికి చేతులు లేవు. తొండమొక్కటి ఉన్నప్పటికి 
ఆది వందనం చేయడానికి యోగ్యమైనది కాదు. తొండానికి కరమనే పేరున్నది 

వందనం కరద్యయంతో చేయాలి. నవవిధ భక్తిమారాలలో వందన మొకటి. వందన భక్తితో 
ఆక్రూరుడు చరితార్జుడయ్యాడు. ఇక్కడ గజేంద్రుడు భక్తితో శిరసువంచాడు. “వాక్‌ 
శోత్రే చ కరౌ చిత్తం శిరశ్చక్షు స్తథైవ చ, షడేతే భగవత్కార్యం యది సక్తాః కృతార్దతా” “కీర్తవే శ్రవణే 
చైవ గుణావాం రూపదాస్యకే, ~ నత్యా మవతీర్లన్య దర్శనే”. “భగవద్దుణ కీర్తనం 
చేయడానికి వాక్కు; భగవద్దుణ లీలాకథా (శ్రవణానికి చెవులు; భగవత్సేవకు చేతులు, 
భగవన్మందిరగమనానికి పాదాలు; భగవత్‌ స్మృతికి మనస్సు; వందనం చేయడానికి 
శిరస్సు, భగవద్భాగవత దర్భనానికి చక్షువులు కృతార్థములవుతాయి" ఆని శాస్త్రం. 
“వాసుదేవః వర్యమితి” అని గజేంద్రుడు శిరసువంచి భక్తితో వందనం సమర్పించాడు. 
 “నమస్కారంతో అపరాధం పరిహారమవుతుంది" అని रुद తి అదీకాక, 
“పకోఎపి కృష్ణస్య కృతః ప్రణామో 1 = తుల్యః, దశాశ్వమేధీ పునరేతి జవ, 
కృష్ణప్రణామి న పునర్భవాయ"” అని సృతివాక్యం. “శ్రికృష్ణ భగవానునికి భక్తితో 
ఒకసారి చేసిన నమస్కారం పది అశ్వమేధయాగాల మంగళస్నానాలతో సమానమవుతుంది 

అయితే దశాశ్వమేధాలు చేసినవానికి పునర్జన్మ తప్పదు. శ్రీకృష్ణునికి నమస్కరించినవానికీ 
మా(త్రం పునర్జన్మ ఉండదు". శ్రీవిష్టాలయాలలో భగవంతునికి వందనం సమర్పించే 
విధానమున్నది. ఏకహస్తంతో నమస్కరించ కూడదు. “ఏకహస్తప్రణామశ్చ ఏకా చైవ 
ప్రదక్షిణా, అకాలదర్భనం విష్లో ए. పుణ్యం పురాక్సతమ్‌” (నారదీయ పురాణం) “ఒక 
చేతిలో నమస్కరించినా, ఒకేసారి (ప్రదక్షిణం చేసినా, అకాలంలో దర్శించినా పూర్వం 
చేసుకొన్న పుణ్యమంతా నశిస్తుంది”. దేహమంతా వస్త్రం కప్పుకొని నమస్కారం 
చేయగూడదు. భగవంతునికి ఎదురుగా నిలిచి నమస్కరించ కూడదు. పట్టకిరీటాలు 
ధరించి నమస్కరించ కూడదు. పృష్ట వామ భాగాలలో నిలిచి నమస్కరించ కూడదు 

గర్భ మందిరంలోనికి (ప్రవేశించి నమస్కరిస్తే అపరాధ మవుతుంది ఏకహస్తకృతత్య 
వ(స్రావృత దేహత్య భగవత్తదగ్ర పృష్ట 
మయములైన అపరాధాలు జరగకుండా భగవంతునికి నమస 


150 గజేంద్రమోక్షము 


దక్షిణభాగాన నిలిచి ప్రణామంబేస్తే సర్యాభీష్టాలు సిద్దిస్తాయనీ, సాష్టాంగ నమస్కారం 
సర్వుశ్రేష్టమని స్మృతులు తెలుపుతున్నాయి. “నమస్కారేణ నశ్యంతి హ్యపరాధా అనేకశః, 
జనార్దవస్య విధినా కిం పునః కీర్తనా दः" “నమస్కారంతో అనేకాపరాధాలు నశించి 
పోతాయి. ఇక శ్రీహరిని 302) అపరాధాలన్నీ ఆడుగంటి పోవడమే కాకుండా ఎంతో 
పుణ్యం లభిస్తుందని పురాణాంతరాల ద్వారా తెలుస్తున్నది. శ్రికృష్ణనామ కీర్తనం 
పాపాలను నాశనం చేసిన తర్వాతనే అది శాంతిస్తుంది. పాపాలు నశించిన తర్వాత 
హృదయంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. జ్ఞానం తర్వాత భగవంతునిపట్ట (ప్రేమను 
ఉత్పన్నం చేస్తుంది. అప్పుడు నామంతో నామి సాక్షాత్కరిస్తాడు. 

శ్లో యోగరంధితకర్య్మాణో హృది యోగవిభావితే 

యోగినో యం ప్రపశ్యంతి యోగేశం తం నతో= స్య్యహమ్‌ 

తా : యోగులు యోగం ద్వారా కర్మను, కర్మవాసనను, కర్మఫలాన్ని భస్మం చేసి 
యోగ పరిశుద్దమైన తమ హృదయంలో ఏ యోగేశ్వరుణ్ని సాక్షాత్కరించుకొంటారో 
ఆ (ప్రభువుకు నమస్కరిస్తున్నాను. ఆ యోగజ్ఞానం నాకు లేదు. కాబట్టి కేవలం 
నమస్కారమే చేయగలుగుతున్నానని భావం. 

యోగంలో తమ హృదయాలను పరిశుద్దంచేసుకొన్నవారికి యోగేశ్వరుని 
సాక్షాత్కారం లభిస్తుంది. యోగేశ్వరుడనగా సమస్త చేతనా చేతన వస్తువుల స్వభావ 
యోగాలకు ఈశ్వరుడు అనగా నియామకుడు. యోగేశ్వరుడన్న పదం శ్రీకృష్ణ 
భగవానుని యందు సమన్వయమై రూఢమైనది. “యత్ర యోగేశ్వరః दीन (గీత 18 
- 78) లోకంలో యోగులు కావడం అత్యంత దుస్తరం. యోగి జనులకు ఈశ్వరుడు 
యోగీశ్యరుడన్న పదం శివునియందే రూఢమైనది. సమస్త యోగాలకు ఈళశ్ళరుడు 
కావడం అనేది పరాకాష్ట దశ. గీతలోను, శ్రీమద్భాగవతంలోను, మహాభారతంలోను 
కృష్ణునికి పర్యాయపదంగా పలుచోట్ల యోగేశ్వర పదమే (ప్రయుక్తమయినది. 
సమస్త యోగాలను ఉపదేశించేవాడు, సంకల్ప్సించేవాడు యోగేశృ్వరుడు. ఆ సమస్త 
యోగాలు ఆయనకు సతస్పిద్దంగా ఉన్నట్టివి. సర్వజ్ఞత, ఐశ్వర్యము, సౌందర్యము, 
మాధుర్యము మొదలైన వైభవయుక్త గుణాలు ఎన్ని ఉన్నవో అవి అన్నియు ఆ 
భగవంతుని యందు స్వతస్పిద్దంగా ఉన్నందువల్ల ఆయన యోగేశృ్ళరుడైనాడు. 
జ్ఞానాది కళ్యాణ గుణనిధిత్వం నిత్యమూ ఆయనయందు పరాకాష్థ్ర దశలో 
'ప్రకాశిస్తుంటుంది. పితకు పిత, ఆ పితకు పిత, ఈ పరంపర పోయి పోయి పరమపిత 


13, 151 


# 4 జో ఇ గ్లో yd ఇ 
అయిన పరమాత్మల్‌ పరిసమాప్రమైనట్లుగాన, సమస్త కళ్యాణ గుణాలు అసీముడైన 


స్వపంకల్పాయత్త స్వేతర సమస్త వస్తు స్వరూపవస్టితి 'ప్ర దః, కృష్ణః వపుదేవ సూనుః” అని 
భగవద్రామానుజులు, “యోగేశ్వరః, సర్యోపాయవతాం స్వామి” అన శ్రీ రాఘవేంద్రస్వామి 
యోగావాం ఈశ్వరః శ్రీకృష్ణ” అని శ్రిధరన్వామి వివరించారు 

శ్లో. నమో నమస్తుభ్య మసహ్యవేగశక్తి తయాయాఖిలధిగు ణాయ 

ప్రపవ్ష్నపాలాయ దురంతశక్తయే కదిం(ద్రియాణా మనవాప్యవర్త్మ్మనే 

తా : (ప్రభూ! నీవు శక్తిత్రయ సహితుడవు. ని శక్తులైన సత్వ రజస్తమస్సులు 
అప్రతిహతమైన వేగం కలవి. అఘటనాఘటన పటిమ గలవి. సకలేం(ద్రియ 

५ పారాలలో నీవే ప్రతీత మవుతుంటావు. ఇంద్రియాలను స్వాధీనం చేసుకోలేని 
వానికి నిన్ను పొందే మార్గం కూడా కనిపించదు. అనతిక్రమణీయమైన 
వమహామహిమో్యేతుడవు నీవు. శరణాగత వత్సలుడవు. నీకు పదే పదే 
నమస్కరిస్తున్నాను. 

త్వ రజస్తమోగుణాలకు వేగ మెక్కువ అందులో కామశక్రోధాల వేగం అసహ్యమైనది 

ఇష్ట విషయ తృష్ణయే కామము. (ప్రతికూల విషయ ద్వేషమే (క్రోధము. “కామ 
కోధోడృవం - వేగం” (గీత 5-23) కామ(క్రొధాల उयो) జయింప గలవాడి 

ఖపడతాడని గీతోకి, విషయాభిలాషలలో కూరుకొని పోయిన ప్రవృత్తిని 
పరిత్యజించి, భగవంతునియెడ చిత్తాన్ని మరల్చే ఉపాయం ప్రవృత్తి మార్గానికి సాధన 
మవుతుంది. అదే అసలైన (ప్రవృత్తి. విషయవాసనా నివృత్తియే భగవంతునియెడ 
ప్రవృత్తి. భగవంతుని యెడ ప్రవృత్తియే విషయ వాసనా నివృత్తి నివృత్తిమార్ల 
సాధకుడు ఇం(గ్రియ వాసనలనుంచి పూర్తిగా నివృత్తుడై తపన్సాధన చేసి दछन 
వాందుతాడు. సకల జీవులలోను ఒకే ఒక భగవంతుణ్ని దర్శిస్తాడు. ఆనగా 
వాసుదేవోపలబిని పొందుతాడని అర్హం. నివృత్తి పరునికిగానీ, ప్రవృత్తి పరునికి గాని 
భక్షిపథమే సహజమైన దవుతుంది. వీరిద్దరు (ప్రపన్నులె. नये © 
గురించి ఎలాంటి ఉపదేశం చేయలేదు. సంపూర్ల గీతాసారం శరణాగతిని 


152 | గజేంద్రమోక్షము 


అఆభ్యసింపజేయడమే, భక్తియోగం ద్వారా శరణాగతిని ప్రబోధించడమే. సాధకుడు 
సమస్త కామనా వాసనల నుంచి నివృత్తుడై భగవంతునియందు (ప్రవృత్తుడు కావడమే 
శరణాగతికి అరం. అనగా సమస్త కామనా వాసనలను భగవంతుని సేవలో వినియోగ 
పరచి ప్రవృత్తి సుఖాన్ని పొందుతాడు. భగవత్సుఖంలో తన సుఖాన్ని చూచుకొంటాడు. 
ప్రవృత్తి మార్గంలో (శ్రద్దాయుక్తుడైన భక్తుడు తన సంపూర్ణ కర్మ ఫలాన్ని త్యాగం 
చేస్తాడు. అభ్యాసం కంటె జ్ఞానం గొప్పది. జ్ఞానం కంటె ధ్యానం గొప్పది. ధ్యానం కంటె 
కర్మఫల త్యాగం గొప్పదని శాస్త్రం. 62255 అనగా త్యాగం వల్లనే శాంతి 
ప్రాప్తిస్తుంది. “మామేకం శరణం వ్రజ" (గీత ~ 66) ఇది భగవంతుని గుహ్యతమమైన 
ఉపదేశం. సంపూర్ణ శరణాగతియే పూర్లభక్తి. భక్తికి పరాకాష్ట అయినది పేమ. 
ఆకించన్య - అనన్యగతికత్వధర్మవిశిష్టులై భగవంతుణ్ని ఆ(శ్రయించినవారిని 
“ప్రపన్నులు” అని పేర్కొంటారు. (ప్రపన్నులు కావడానికి (ప్రజలందరికి అధికారమున్నది. 
“ఆమకూల్యస్య సంకల్స: ప్రాతికూల్యస్య == అనేది వీరి జీవన విధానము న్యాసఎద్య 
లేదా శరణాగతియే (ప్రపత్తి, భగవంతునియందు సంపూర్ణంగా ఆత్మసమర్సణం, 
సర్వవిధాల భగవంతునికి శరణుచొరడం ప్రపత్తి, దేవతాంతర శూన్యులై, ఎకాంతులు, 
పరమైకాంతులునై తమ సర్వస్వం భగవంతునికి నివేదన చేసి భగవత్రసన్నతను 
అనుభవించడానికి (ప్రధాన సాధనమైనది శరణాగతి - భక్తి, అట్టి భక్తిగలవారు 
ప్రపన్నులు. వారి ప్రవృత్తి ప్రపత్తి. 
వ. అని పలికి తన మనంబున నగ్గజేం[ద్రుం డశ్వర సన్నిధానంబు గల్పించుకొని 
యిట్లనయె. 
తా : ఈవిధంగా గజేంద్రుడు పరబ్రహ్మను అనేక విశేషణాలతో పేర్కొని 
ప్రార్థించి తుదకు ఆ భగవంతుని సగుణరూపాన్ని తన మనస్సునందు చిక్కించుకొని 
నిలుపుకొని ఇలా మొజ పెట్టుకొన్నాడు. 
శా లా వొక్కింతయు లేదు థైర్యము విలోలంబ ०395८ (బ్రాణంబు లున్‌ 
ఠావుల్‌ దప్పెను మూర్చ వచ్చె దనువున్‌ డస్పెన్‌ శ్రమం బయ్యెడిన్‌ 
వీవే తప్ప నితః పరం బెజు(గ మన్నింపం దగున్‌ దీనునిన్‌ 
రావే యీశ్య్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా! 
టీ: లావు + ఒక్కింతయ 


న్‌ లేదు = బలము ఏ కొంచెము లేదు; ధైర్యము, విలోలంబయ్యెన్‌ 
= మిక్కిలి చెదరి పోయెను. (ప్రాణంబులున్‌; ఠావుల్‌ తప్పెను = తమ స్థానములను కోల్పోయెను, 
మూర్చ వచ్చెన్‌ = (మానుపాటు కలిగెను; తనువున్‌ = శరీరము కూడ; డస్స్పెన్‌ = అలసిపోయెను; 


గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య i 


శ్రమంబు + అయ్యెడిన్‌ = కష్టమైనది; నీవే తప్ప = నివు కాకుండగా; ఇతఃపరము = కేతొకరిని 
4 
# 


ఎజుగను. దీనునిన్‌ = దైన 


wy ta Ml Dl 
५ [| 3 90 mds SIE 

~ >~ 

<= 5, 3 ०८ >) ~<>0€छप०! 5 ~~ + * अदु „> क + - वाति ५८ 
= £, జగన్నియంతా! రావె = రమ్ము; వరద = వ రదానము చేయువాడా! కావ =కావాడుము. 


५ జ్ర 


# 
భద్రాత్మకా = కల్యాణాతుడవైన ఓ స్వామి; సంరక్షించు = (నన్ను) రక్షించుము 
त 


# 
తా ` దేహబలమ „ ६ > ०५ సూ £>. 
శా : దేహబిలము, మనొబలము కిణించినవి.(పాణము: 


a en ५० మల (न ०५४ ^ (= 1 

అల ER ఎక , छे ॥ +, కౌ క్ర ఇ << < జా 
3€2; వోయినదె. ఇను ट) త అ నే ఇంకొక దైవ మును ఎరుగను. న న్ను డయల్‌ 

A ఫా వ (> ५०८० ఇళ 

ఆదరించుము. ఈ రీనుని కాపాడదగును. నీవు వరదుడవు. మంగళ మనసుడవు 


గదా స్వామీ! 

గజేం|డ్రుడు_ విపధ్దస్తుడు. దీనుడు. _అనన్యగతికుడు. _భగవంతుల్చి 
శరణుచొచ్చినవాడు. అతని (ప్రార్థన ఇది. “అన్యధా శరణం వాస్త, త్వమేవ శరణం మము, 
తస్మాత్‌ కారుణ్యభావేన రక్ష రక్ష జవార్దన”. ఈ శోక తాత్సర్యమే ఈ పద్యంగా 
రూపొందింది. నేను యథార్థంగా దీనుణ్ని. నన్నాదరించుమని వేడుకోవడంలో 
భగవంతుడు శరణాగత రక్షక బిరుదాంచితుడన్న జ్ఞానం గజేం[ద్రునికి ఉన్నది. 
శరణుచొచ్చిన తర్వాత భక్తునికి విపత్తు తొలగకపోతే భగవంతునికి కళంకం 
కలుగుతుంది. శ్రీయామున ముని ఇలా అన్నారు. “అభూత పూర్వం మమ భావి క్రింవా 
०८९० సహ మే సహజం హి దుఃఖమ్‌, కీన్తు త్వదే శరణాగతానాం పరాభవో నాధ! ॐ ३२. 
०" (స్తోత్రరత్నం - 25) భగవంతుడు తన భక్తుల్ని దృఢచిత్తుణ్ని చెయడాని 
ఎన్నెన్నో ఇబ్బందులు పెడతాడని భగవచ్చాస్ర్రం చెబుతున్నది. హౌ నాథ! నే నలాంటి 
దుఃఖాలనన్నిటినీ సహించాను. గర్భ జన్మ జరా మరణ నరకాది దుఃఖచక్ర 
మధ్యవర్తిని నేను. కర్మపరతంత్రుడనై సర్వవిధ దుఃఖాలను ఆనుభవించాను. నా 
కర్మ(ప్రవాహం ఆపరిహార్యమనే నిశ్చయంతో దుఃఖాలను ఓర్చుకొన్నాను నికు 
శరణుచొచ్చాను. హే నాథ! నీవు కరుణా సము(ద్రుడవు, సర్వత్ర సన్నిహితుడవు 
సర్వస్వామివి, సర్వశక్తిమంతుడవయిన నీ ఎదుట శరణాగతులు దుఃఖితులై ని 
నిరాదరణకు లోనయినవారలయితే నీ ఐకాంతికులు చిత్తక్షోభకు గురి అవుతారు. 
నేను శరణాగతుణ్ని, నన్ను పరిత్యజించడం నీకు తగదు, ఎందుకంటే నీవు ధర్మ 
స్వరూపుడవై శ్రీరాముడుగా అవతరించినపుడు “పకృడేవ ప్రపన్నాయ తవాప్మీతి చ 
యాచతే, అభయం పర్వభూతేభ్యో దదా మ్యేత ద్రుతం మమ” (శ్రీమ[ద్రా.6-18-33) 
ఒక్కసారి నన్ను శరణుచొచ్చి నేను నీ వాడను అనిన సమస్త జీవులకు అభయ 
మివ్వడమే నౌ (వ్రతమన్నావు గదా స్వామో! “అనృతం వోక్త పూర్వం <> > వక్ష్యే దాచన, 


154 గజేంద్రమోక్షము 


రకెన్న్ష్నడు పలికినవాడవు కాదు సత్యవాదీ 


2 
చ प" అని జగ(త్రసిద్ది పొందినవాడవు. స్వోక్తికి విరుద్దంగా భాషించేవాడవు కాదు. 
ద ४ య ms HEM | mn య €< = ड >< ५५८ ము <न గా వా రారా Ww ८9 ५६ 
ఇవు సయం భగవానుడి శ్రికృష్ణుడు ర్నఐంచి “పర్వథ 25 పరిత్వఃజః 
మామేకం శరణం వజ, అహం త్వా సర్వపాపేభ్యో ాక్షయిషామి మా శుచః" (€ 18 - 66) 


క_నినే శరణుచొరుము. నేను నిన్ను సర్వపావాల 
నుండి = చేస్తాను. దుఃఖింపకుము” అని స్పష్టమైన శబ్దాలత' చెప్పావు కదా 
స్వామీ! నీవు నన్ను ఆదరింపకపోతే సావచన విరోధమవుతుంది. నెను సహజ 
దుఃఖభాజనుడను కాబట్టే సర్వదు ఖసహనం నాకు శక్యము శరణాగతులను 
పరిత్వజించడం నీకు విధాయకం కాదు. ఆది నికు అనురూపమూ కాదు. నీకు 
భావహమైన విషయం అంతకంటెను కాదు. పోతనగారు ఈ పద్యంలో “నున్నింపం 
దగున్‌ దీమునిన్‌” అని భగవంతుణ్చి హెచ్చరించడంలో ఇంత విశేషమున్నది. 
భాగవత సంప్రదాయంతో వెలసిన భక్తియోగం నవోద్భావిత స్వరూపాన్ని 
సంతరించుకొన్నోది భగవదడీతలో <) “స $ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం [వజ అనే 
చరమక్లోకార్డానికి ఉదాహరణీయలైనవారు రాధాదిగోపికలు, గోదాదేవి మున్నగు 
శ్రీకృష్ణ భక్తియుక్తలు. (వ్రజధాతువును ప్రయోగించడంలో ఒక అర్థ విశేషమున్నది. 
'వ్రజగతౌ' (వ్రజ ధాతువు గత్యర్లకము గత్యర్దకాలన్ని బుద్ద్యర్థాలే (వ్రజ అంటే బుద్ది 
చేయుము అని అరం. కాగా, గీతలో శరణాగతిని ఉపదేశించే సందర్భంలో ప్ల 
నగవానుడు “వ్రజ ధాతువును ఉపయోగించాడు. దాని సహకారంతో తనకు 


ఆత్యంత ప్రియలు, ఆదర్శ శరణాపన్నలు అయిన (వ్రజకాంతలను వ్యంజింపజేశాడు 


గోవర్తన ధారణ లీలలో శ్రీకృష్ణుడు “తస్మా వ్మ చృరణం గోష్టం, మన్నాథం, మత్ప్సరి గ్రహమ్‌, 
గోపాయే స్వాత్మయోగేన సోడియం మే వ్రత ఆహితః (శ్రీమద్భా. 10-25-18) ఈ 
స 


స్త వ్రజమూ నన్నాశ్రయించినట్టిది. నేను స్వీకరించినట్టిది. ఏరికి నేను ఏక మా(త్ర 
రక్షకుడను. నాథుడను, సాధు సంరక్షణమే నా వ్రతము” అన్నాడు. గోపికాకృష్ణుల 
ప్రేమ అత్యంత గాఢమైనది, (ప్రచ్చన్న కామనమైనది కావడానికి కారణం వారి 
వివాహంలోని అవ్యక్తత్వమే. గోపికలు శ్రీకృష్ణునికి పరమస్వీ యలు. (ప్రకటన లీలలో 
పరకీయలై మధుర రసానికి చరమోత్మృష్టత కలిగించారు. |వ్రజ[స్త్రీలకు తమ 
భర్తలతో దేహ సంగమం లేదు “న జాతు (ऊद $= పతిభిః సవా సంగనుః”. వారి 
శరీరాలు శ్రీకృష్ణుని దేహం వలె ఆ(ప్రాకృతాలు. తేజోమయాలు. (పేమ భక్తియుక్తలై, 


గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య 155 


తమ హుదయాలను రాస నికుంజాలు చేసి శ్రీకృష్ణ దర్శన దానం వేడుకొంటూ, నిత్య 
నవీన సౌందర్వ మాధుర్గ సుధారస సింధువు, పరమ యోగీంద్ర మహామునింద్ర 
వందిత చరణారవిందుడు, పరబ్రహ్మ రుషోత్రమ మదనమోహన (వ్రజిందనందనుడు 
ఆగు శ్రీకృష్ణ చంద్రుని నిత్య నిరవద ५ 5 
మనకు కూడా (ప్రవేశాన్ని కలిగిస్తున్న వ్రజకాంతల ఈ విరహ గీతిని చెత్తగించండ. 

“ఏకం మురారే కుంజ విహారి ఏహి (పణత 0८ 

హే మాధవ మధుమథన వరేణ్య > కరుణా ధో 

రాసనికుంజే గుంజతి నియతం (భ్రమరశతం కిల కాంత 

ఏహి నిభృత పథ పాంథ 

త్యామిహ యాచే దర్శనదానం సూ మధుసూదన శాంత 

శూన్యం కుసుమాసన మిహ కుంజే శూన్యః కేకి కదంబః 

దీనః కేకి కదంబః 

మృదుకలనాదం కిల సవిషాదం రోదితి యమునా స్యంభః 

నవనీరజధర శ్యామలసుందర చం(ద్రకుసుమరుచివేష 

గోపీ గణ హృదయేశు! 

గోవర్షనధర బృందావనచర వంకిధర పరమేశ! 

రాధారంజన కంసనిషూదన (ప్రణతిస్తావకచరణే 

నిఖిల నిరాశ్రయ శరణే! 

ఏహి జనార్హన కీతాంబర ధర కుంజే మంధథరపవనే”. 

(వ్రజవాసులే కాదు. జీవకోటి అంతా (స్రీ మయమే. భక్తునికి భగవంతునికి భార్యా 
భర సంబంధమున్నది. భగవంతుడు పురుషోత్తముడు. ఆఖిలజగతి 2 స్వభావం 
కలది. “పుంప్వం నియమ్య పురుషోత్తమతా విశిష్ట స్తీప్రాయభావకథనా జ్ఞగతో ౬థిఅప్య” 
(53 ధర్మము). | 

భక్తిసం(ప్రదాయం వస్తుతః ప్రవృత్తి మార్గంగా కనిపించినప్పటికి అది నివృత్తిమార్గాన్ని 
లక్ష్యంగా చేసుకొని కొనసాగుతుంది. భక్తి సంప్రదాయంలో గల ఉపాసనల కన్నిటికి 
శాంతభావం (ప్రాథమికంగాను, అనుస్యూతంగాను చేరుతుంది. భక్తుడు సమష్టి 
రూపంతో జగత్తును తన ఉపాస్య స్వరూపంగా భావిస్తాడు. కాని, వ్యక్తిగతంగా. 
జగత్కార్యాలపట్ట విరక్తుడై ఉంటాడు. లౌకిక వ్యవహారాలతో బంధం పెట్టుకొనడు. 


ध 
ek 
(2 
tx 
(8९ 
2.६ 
{८ 
¦ ¢ 
६ ८: 
६ 
cy 
fs 
६ 
टि 


156 గజేంద్రమోక్షము 


ఈవిధమైన लः పరంపరాగతమైన భక్తియోగాన్ని సంరక్షించే ప్రయత్నంలోనే 
భగవ(ద్రామానుజాులు భక్తికి నవోద్భావిత స్వరూపాన్ని (ప్రసాదించి (ప్రవర్తింపజేశారు. 
ఆయన దాక్షిణాత్యుడైనప్పటికి ఆయన చేసిన భక్తి ప్రపత్తుల ప్రవాహం ఉత్తరదేశానికి 
మళ్లింది. ఆ ప్రవాహంలో ద్వైతమత ప్రతిష్ట్థాపకులైన శ్రీమదానందతీర్జుల శ్రీకృష్ణభక్తి 
ప్రవాహమూ సంగమించి అడి మరింత విస్పృతమై అమిత వెగవంతమయింది. 
విష్ణుస్వామివారు, వారికి ఉత్తరాధికారి అయిన లక్ష్మణభట్టు, ఆతన పుణ్యఫలంగా 
అవతరించిన శ్రీ వల్లభులు - పీరిచేత పుష్టిమార్గంలో శ్రీకృష్ణ భక్తి యమునా తరంగిణి 
పరవళ్ళు (త్రొక్కింది. మహాకవి సూరదాసుకు దీక్ష యొసగి మంత్రోపదేశం చేసిన 
మహాత్ముడు శ్రీ వల్లభాచార్యులవారే. వారి పుత్రులు గోపీనాథ విఠలనాథులు తండ్రి 
సంప్రదాయ (ప్రతిష్టను ఇనుమడింప జేసిన పుణ్యపురుషులు. వారి అనుయాయులైన 
శ్రీకృష్ణోపాసకులు ఎనమండుగురు కవులు తమ కవితా మాధుర్యాన్ని భక్తి యమునా 
ప్రవాహంలో కలిపివేశారు. హిందువులే కాదు, ముసల్మానులు కూడా శ్రీకృష్ణోపాసనలోని 
పరమార్థాన్ని (గ్రహించి అనన్య భక్తులయ్యారు. తాజ్‌, రసఖాన్‌, అలీఖాన్‌, ఖాదిర్‌ బుక్స్‌ 
మొదలైనవారు తమనుతాము శ్రీకృష్ణ చరణారవిందాలకు సమర్పించుకొన్న 
భక్తశిఖామణులు. తత్ఫలితంగా గుజరాతులోని ఘోజా పంధ్‌కు చెందినవారు కూడా 
తాము వల్లభ సంప్రదాయానికి చెందినవారమని చెప్పుకొన్నారు. శ్రీవల్లభుల పుష్ట్రిమార్గమే 
కాకుండా శ్రీనింబార్కుల రాధాకృష్ణుల సఖ్యభావోపాసన, శ్రీచైతన్య మహాప్రభువు 
వంగదేశంలో (ప్రారంభించిన శ్రీకృష్ణభక్తి కీర్తనోద్యమం - ఒక మధురామృత 
ప్రవాహమయింది. మహారాష్ట్రలో శ్రీ తుకారాముని శ్రీకృష్ణభక్తి అభంగాలతో, 
గుజరాతులో శ్రీ నరసీమెహతా శ్రీ కష్ణ ప్రేమ సంగీతముతో, రాజస్తాన మరుభూములలో 
శ్రీమతి మీరాబాయి శ్రీకృష్ణ (పేమభక్తి కలకంఠ గీతులతో ఉత్తర భారతమంతా 
(ప్రేమభక్తిరసంతో ఓతప్రోతమయిది. దానికి తోడు శ్రీహితహరివంశరాయ్‌ | 
ప్రతిపాదించిన రాధావల్లభసం(ప్రదాయం, శ్రీచైతన్యుని సంప్రదాయంలో ఉద్భవించి 
హరివంశ సం(ప్రదాయంగా పరిణమించిన (పేమలక్షణ భక్తి ప్రచారం దేశం నలుమూలల 
విస్తరించింది. బృందావనం నుంచి బయలుదేరిన శ్రీకృష్ణభక్తి రస (ప్రవాహం పూర్వ 
దిగ్భాగాలకు కూడా చేరింది. శక్తి ఉపాసనకు నెలవైన అస్సాం (ప్రాంతానికి చేరి అక్కడి 
శాక్తేయులను నూటికి తొంభై ఎనిమిదిమందిని వైప్లవధర్ములను చేసింది. వైస్లవా(గ్రణి 
అని ప్రశస్తి కెక్కిన శ్రీ శంకరదేవుడు, ఆతని శిష్యుడు శ్రీమాధవదేవుడు ఈ 


అ 


కికీనయనో త్సలార్శితవ్యాఖ్య 157 


మహాపరివర్తనకు + మహాకవి, శ్రీరామభక్తుడైన గోస్వామి 
తులసీదాసు “తారకొత్‌ జాయతే ముక్తి: ప్రేమభక్తిస్తు పారకాత్‌ అను శివ ప్రోక్తమైన సూక్తిలోని 


«< द + 
పరమారాని గురెరిగి గోపికా సంవాదాన్ని $ గీతావళిగా రచించి ధన్యుడైనాడు 


శ్రీకృష్ణుడు ద్వారకలో పతిభావంతోను బృందావనంలో ఉపపతిభావంతోను 
క్రీడిస్తాడనడంలోగల పరమార్గాన్ని, రహన్యాన్ని జాగ్రత్తగా గ్రహించినప్పుడే 
ప్రేమభక్తితత్తం బోధపడుతుంది. బృందావనంలొ ని రాధాది గోపికలు శ్రీకృష్ణునికి 
పరమస్వీయలని మొదట గుర్తుంచుకోవాలి. “మన్నాథం మత్పరిగ్రహమ్‌” (శ్రిమద్భా 
10-25-18) రాధాది గోపికలకు తాను భర్తననీ, వారిని తాను పరిగ్రహించానని 
సృష్టంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. గొపికలు శ్రీకృష్ణునికి పరమస్వీయలే అయినా 
పరకీయలుగా నటించారు. (నటనాగరుడైన శ్రీకృష్ణునితో నటించిన వారందరు 
నటులే.) అందుకు కారణం పరకీయాభావంలోనే మధుర రసానికి పరమోత్మృష్ట్ణ 
వికాసం (ప్రాప్తిస్తుంది. ఇది చిత్తశుద్దితో (గ్రహించవలసిన విషయం. 

గోపికలెవరు? శ్రీవల్లభ(ప్రభువు “శుత్యంతరాణాం గోపికానామ్‌” (శ్రుతుల యొక్క 
మూర్త్యంతరాలని చెప్పారు. వారలా చెప్పుడా కి “గోప్యస్తు శ్రుతయో జ్లేయా బుచో వై 
గోపకన్య్వకాః”' (పద్మపురాణం పాతాళఖండం 73-31) అనే పద్మపురాణ వచనమూ, 
శ్రీ మదాగవతంలోని (శ్రుతిగీతా ఆధారము. గోపికలు పరమ పతివ్రతలని చెప్పడానికి 
ఇంతకంటె ఏమి కావాలి? సాక్షాత్తు (శ్రుతిరూపిణులైనవారు ఆనగా పరమాత్మయొక, 
నిశ్వాసములైనవారు - పవిత్రతకు పరాకాష్ట లైన వారు గోపికలు. అలాంటివారు 
శ్రీకృష్ణునికి పరకీయలుగా ఆభినయించడంలోని విశేషాన్ని र 
మర్శ్మజ్ఞులైనవారే గ్రహించ గలుగుతారు. ఈ విషయంలో ముగ్గురు సాహిత్య 
దార్శనికు లు ఈ ఎధంగా అభిప్రాయ పడ్డారు బహువార్యతే యతః ఇలు ఏవ |పచునా 
కాముకత్వం చ; యా చ మిథో దుర్లభతా సా పరమా మన్మథన్య రతిః (భరతుని 
నాట్యశాస్ర్రం) “వామతా దుర్తభత్వం చ ప్రీణాం యా చ నివారణా, తదేవ పంచబాణస్య మన్యే 
పరమమాయుధమ్‌” (రు[ద్రటాచార్యుడు) “యత్ర నిషేధవిశేషః: సుదుర్లభత్వం చ యన్శృగాక్షీణాం, 
తత్రైవ వాగరాణాం నిర్భర మాసజ్యతే హృదయమ్‌”. స్త్రీలలో వామత్యము “ముగా నవనయః కామా 
एंड వామా మృదుః క్రుధి” (దశరూపకం 2-16), దుర్హభత్వము, నయమత్వ నివారణత్వాది 
(ప్రతిబంధకాలుంటాయి. ఆవే మన్మథుని చేతికి చిక్కిన పరమాయుధాలవుతాయి. 


158 గజేంద్రమోక్షము 


ఆత్యంతాకర్షణను, ఆసక్తిని కలిగిస్తుంది. నందనందనుడైన శ్రీకృష్ణుడు గోపుడు. 
| ०, | 8 कन 

न విష్ణో!” (కాళిదాసు మేఘదూత 1-15) ఆయన గోపికలతో తప్ప మరెవరితోను 
కీడించడు. గోపికలు ఏ భావంతో శ్రీకృష్ణుణ్ని భజిస్తారో సాధకపురుషుడు కూడా 
ఆలాంటి భావంతోనే భజిస్తాడు. పరకీయ కావడానికి పరకీయాభావం పొందడానికి 
భూమ్యాకాశాలకున్నంత అంతరముంది. పరకీయాభావంలో మూడు విషయాలకు 
ఎంతో మహత్వ మున్నది. తన ప్రియతముడని భగవంతుల్ని నిరంతరం స్మరించడం 
- = భగవంతుణ్ని కలుసుకోవాలన్న ఉత్కంఠ, దోషదృష్టి ఏ కోశాన లేకుండటం. 
సీయాభావంలో నిరంతరం శ్రీకృష్ణుడు రుక్మిణ్యాదుల దగ్గరనే ఉండటం చేత ఈ 


30 


మూడూ గౌణమై పోతాయి. స్వకీయ స్వగృహ నిర్వాహకత్వం, పుత్రీ పుత్ర పాలన 
పోషణాలు తన భర్త జరపాలనే కోరుకొంటుంది స్వీయ. ఆమెలో సకామ భావం 


ఇ 
ఆశపడదు. తన పియతమునికి సుఖం కలిగించాలనే నిరంతరం ఆరాట పడుతుంది. 


ప్రచున్నంగా ఉంటుంది. కాని, పరకీయ తన ప్రియతముణ్ని ఏమో కోరదు. 


శ్రీమద్భాగవతంలో గోపికలు ఈ భావాన్నే ఎంతో మనోజ్ఞంగా ప్రదర్శించారు. ఈ 


దా 


విశేషతను గమనించే భక్తితత్త్యజ్ఞులు నిరంతర భగవచ్చింతనకు లౌకికమైన 
పరకీయాభావాన్నే ఉదాహరించారు. “యాపఫ్రీతి రవివేకానాం విషయే ష్వనపాయిని, త్వా 
మనుస్నరతః సా మే హృదయా న్యాపపర్సతు” (శ్రీ విష్ణు. పు. 1-20-19) అని ప్రహ్లాదుడు “హి 
నాథ! అవివేకులైన పురుషులకు విషయ సుఖాల పట్ల విడరాని ఎంతటి ప్రీతి 
ఉంటుందో అంతటి స్మరణం గల నా హృదయం నుంచి నీ వెన్నటికీ దూరం కావద్దు 
we > 
ఆని వివేక హృదయానికి ఆవివేక హృదయాన్ని సాదృశ్యంగా చెప్పి ప్రార్థించాడు. 
భావనా మార్గంలో పురుషుడు తానొక (వ్రజవాసినిగా భావించుకొని, సౌభాగ్యవతియైన 
ఏ గోపికారమణి నిర్లేశంతోనో రాధాకృష్ణులను ఆరాధిస్తాడు. (వ్రజభామలకున్నట్టి 
క్రోఢాభిమానమే గోపీతత్త్యము. అదే అనన్య భక్తి, ఇట్టి ప్రౌోఢాభిమానం ఎలా సిద్దిస్తుంది? 
ఆంటే, సతరజస్తమోగుణాలతో కూడిన ఈ ప్రకృతిలో పురుషుడు తాను స్వాభావికంగా 
పురుషుణ్బునుకొంటాడు. శుద్దచిత్స్వ్యభావంలో శ్రీకృష్ణుడొక్కడే పురుషుడు - 
పురుషోత్తముడు. శ్రీకృష్ణుడొక్కడు తప్ప యావజ్జీవమా(త్రలు (స్త్రీలే. చిద్దటనంలో 
వస్తుతః స్ర్తీ పురుష చిహ్నాలుండవు. అందువల్లనే (వ్రజవాసినులైన గోపికలు (ప్రేమభక్తిలో 
ఉత్తమాధికార లాభాన్ని పొందినవారైనారు. మధురరస స్పృహను పొందాలనుకొన్న 


శు శ్చ 3 
५ అ । न्नर 5 8 $. [व సి 9५ ba 
పురుషులుగాని శ్రీకృష్ణుణ్ని భర్చ్భభావంత అర్నించడంలో (సీలు సందేహింపవలసిన 
Wyre స ५. + 
[क कि ^ చా fn [१ श | ` /4 ॥ 1 १ € స # ,^९ ఇ 
పనిలెదు శ్రీకష్తుడెవరికీ పరపురుషుడు కాడు! ఆయన పరమ పురుషుడు. తమ 
{ ॐ తా + ध ८ దు न = १ + Wh pe ५ ల అ ५ త 5 శ్రీజ గః 
ప్రీత్వానికి పురుజోత్తమత్య్వం, పరపురుషత్య్వం, పరమ పురుషత్వం మూడింటి 
द ow 


దకి_౦ నుకొన్న గోపికల అదామమే ఆ 24, “>© దేహినాం అంతరాత్యడు క” (त 
10-31-4) వారు छलै పరమ పురుష షునిగానే భావించారు. నారదమహరి 
గోపికల శ్రీ కృష్ణ (न భక్తి సూత్రాలు” గా రచించినట్ల్టుగా తొస్తుంది 
అనిరాచనయం 'పమసారూపం మూకాస్వాదనవవత్‌. :పకాశ్వతే కాపీ పా ॐ. గుణరహితం, 
కామవారహితం, ప్రతిక్షణవర్డమాన మవిచ్చిన్నసూక్ష్మతర మమభవరూపమ్‌, తత్రాప్య తదేవ 
చింతయతి” (నారదభక్తి 51-55) "> స్వరూపాన్ని ఏవిధంగాను వర్తించలేము 
మూగవాడు తాను ఆస్వాదించిన మాధుర్యాన్ని గూర్చి చెపాజాలనటే. ఇటువంటి 
పేమను భగవంతుడు ఎ ఒకనికొ (ప్రసాదిస్తాడు. ఆ పేమ గుణాలను బట్టి కలిగిం 

కాదు. ఆ (ప్రేమలో కామనాగంధం లేదు. ఆది అనుక్షణం (ప్రవృద్ద నిరంతరం 
ఆఖండంగా (ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ (పేమ చాలా సూక్ష్యరూపం కలదై కేవలం 
అనుభవంవలనే తెలుసుకోదగినదై ఉంటుంది. ఇ గల భకుడు భగవంతునిలో 
ప్రేమనే సదా దర్శిస్తుంటాడు. (ప్రేమనే వింటూంటాడు. (ఆమకు మాస్నదునికి 
ఎలాంటి భేదం ఉండదు. (పేమరసోన్మత్తునిస్థితి ఆగమ్యం. ఆతని మబామను 
ఎవరూ తెలుసుకోలేరు. అతని లక్షణమే విలక్షణం. శ్రీమద్భాగవతంలో పేమోన్మత్త 
భకుని మహిమను ఒకానొక సందర్భంలో భగవంతుడే స్వయంగా ఇలా వర్ణించాడు. 
వాగ్‌ 0 (దవతే యస్య చిత్తం, రుదత్యభీక్టం హసతి క్యచిచ్చ, విలజ్ఞ ఉదాయతి వృత్యతేచ 
మదృక్తియుక్తో భువనం పువాత” (శ్రీ మద్భా 11-14-24) “ పేమభక్తులవాక్కు పారవశ్యంతో 
గాధ్గదికమవుతుంది. హృదయం ద్రవించిపోతుంది. పెద్ద పెట్టున పదేపదే నన్ను 


కళ్యాణగుణాలను గానం చేసాడు. అట్లి నా భక్తుడు ముల్లోకాలను పవిత్రం చేస్తాడు 
ह+) ఒక విధమైన ఆనందముంది. ఆది ఎలాంటది (పేమోనా ్యదులకు 


160 గజేంద్రమోక్షము 


మా(త్రమే తెలుస్తుంది. 'సర్వభావేన' అని గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీవల్లభ(ప్రభువు 
“సర్వదా సర్వభావేన భజనీయో 565, స్వస్యాయనేన ధర్మో హి వాన్యః క్వాపీ కదాచన” అని 
తమ చతుః్ఞోకిలో చెప్పారు. సమస్త భావాలతో భజియింపదగినవాడు (వ్రజాధిపుడైన 
శ్రీకృష్ణుడు. అన్నప్పుడు భర్భభావం కూడా చేరుతుంది. అన్యునిమోద మనసుంచినదంటే 
(వతభంగం కానేరదని చెప్పుడానికే र्ठ" పదం చేర్చబడింది. పతిభావంతో 
కాకపోతే పుత్రభావంతోనైనా శ్రీకృష్ణుణ్ని ఆరాధించండని శ్రీవల్లభుల ప్రబోధం, 
“సంత్యజ్య సర్యవిషయాం స్తవ పొడమూలమ్‌” స్వామీ! र పాదసన్నిధిలో సమస్తమూ 
త్యజించామన్నారు గోపికలు. శ్రీకృష్ణుణ్ని దర్శించినంతనే పురుషులకు సైతం 
ప్రమదాభావం కలుగుతుందట. “ఏతన్య దర్శనే తు స్యాత్‌ ప్రమదాభావ ఏవహి”. 
అంతేకాకుండా “ప్రీభావో గూఢ: పురుషుని హృదయంలో (दकष గూఢంగా 
ఉంటుందని శాస్రోక్తి. (వ్రజాధిపుడు పూర్ణపురుషోత్తముడు. శ్రీగోకుల జన రస 
దానేచ్చా జనిత వామకర గిరిధారణ (ప్రోద్యదుత్సాహోల్లసిత హృదయుడు కాబట్టి 
శ్రీకృష్ణుడు గోకులనాథుడయ్యాడు. “మన్నాథం మత్సరిగ్రహౌొమని దాపరికం లేకుండా . 
చెప్పాడు. గోపికల విషయం అటుంచి దేహేం(ద్రియాంతఃకరణ (£ పుత్ర ధన 
గృహాదికమంతా భగవంతునిదే అనుకొన్నవాడు నంసార నివర్తకుడవుతాడు. 
నిశ్చింతుడవుతాడు. ముక్తుడై భగవన్మయు డవుతాడు. గోపికలు తొలుతనే ముక్తలై 
తర్వాత భగవన్మయలయ్యారు. ముల్లోకాలలో వారిని మించిన అదృష్టవతులు లేరు. 
“ఈ వేలం దొక్కని పాదరెణువులు పైవేష్టించినం జాలదే” అని (పోతనగారు) “అహో = 
ప్రజగోరమణ్యః” “అహో భాగ్య మహో భాగ్యం నందగోవవ్రజౌకపామ్‌” అని (బ్రహ్మదేవుడు 
గోపికల పాదధూళిని శిరసున చల్లుకొన్నాడు. 

భగవద్రామానుజాలు దక్షిణదేశం నుంచి భక్తిరస (ప్రవాహాన్ని ఉత్తర దేశానికి 
మళ్లించడంలో ఆయన వెంట నాచ్చియార్‌, తిరుప్పావై మొదలైన ఆళ్వారుల (ద్రావిడ 
భక్తే సాహిత్యమంతా అయోధ్యకు చేరుకొన్నది. మర్యాదా పురుషోత్తముడైన 
రామచంద్రుడు శ్రీకృష్ణునివలె లీలా పురుషోత్తముడై రాసలీలావినోదాన్ని 
అభినయించి నట్టుగా ఉత్తరదేశపు శ్రీరామ మధురోపాసనకు చెందిన అనేక (గ్రంథాలు 
తెలుపుతున్నాయి. శ్రీమ(ద్రామానుజాులు శ్రీమన్నారాయణోపాసనను (ప్రధానంగా 
చూపినా ఆయన శ్రీరామభక్తుడని ఆయన తిరువారాధన పెట్టిలో సీతారాముల 


వోగ్రహాలుండేవని సంప్రదాయజ్ఞులు చెబుతారు. శ్రీకృష్ణ పరతత్త్యం గురించి, 


గోపినయ నోత లారి తవ్యాఖ్య 161 


సర్వేశ్యరత్వం గురించి, నిస్సందేహంగా, నిర్ష్యంద్యంగా చెప్పినవారు కూడా 
ट మ(ద్రా రానుజులే అది బృందావనంలొ ద్ధి కష్ణ మధురోపాసనగా ఆ యోధ్యలో 
శీరామ మధురోపాసనగా అభివృద్ది చెంది లొకంలొ ఉపాసన్మాత్రయ సిద్దాంతాన్ని 


५ 


వాణిలోనికి తెచింది. అయోధ్యలో మర్యాదాయుతమైెన శీ రామోపాసనకు తపిపడక 
దానిని కూడా మధురోపాసన చేశారు భకులు. రామకథమీద కూడా భాగవతం తన 
ప్రభావాన్ని చూపింది. సితాదేవి శ్రీరాముని దగ్గర రాస (ప్రస్తావన తెస్తుంది. “ఆవాం 


పీయే వికుంజేత్ర సర్వర్తు సుఖకోభిలతే కచ్చివ్నో విహరిష్యానో రాధాకృష్ణ మివ వ్రజే” ండు 
శ్రిరాముడిలా అంటాడు. “త్వదంగా ఏీన రాధా సా ప్రియే బృందావనేశ్వరీ, మదంశ 
నియతః కృష్ణో గోపేంద్ర నందనః తతస్తద్‌ యుగళం శ్రీమద్రాధా కృష్ణాత్యకం మహత్‌, 
పీతారామాత్వకం యుగం |పొవిశనృతి పూర్వకమ్‌” (ఉపాసన్మాత్రయ సిదాంతం. పుట 
147) సితాదేవి అభిప్రాయం (గ్రహించి శ్రీరాముడు “జానకీ! నీవు బృందావనేశ్వరి 
అయిన రాధాదేవి ఆంశగలదానవు. గోపేం(ద నందనుడెన శీ కృష్ణుని అంశ నాది. 
ఇలా శ్రీరాముడనగానే గోలోకమందలి రాసమండలి వారిముందు అవతరించింది 
అందున్న రాధా కృష్ణులలో సీతారాములు లీనమైనారు” అని హృద్యంగా 
వర్ల్షితమయింది. ఇలాంటిదే మహాభాగవత పురాణాంతర్గతమైన ఒక ఆద్దుతమైన 
కథ కూడా ఉన్నది. అది శివపార్యతులకు సంబంధించినది. 


నునందినియెన రాధలాగా అవతరిస్తాను. నా ఎనిమిది మూర్తులు రుక్నిణ్యాది ఆష్ట 
ార్యలవుతారు. నా బైరవగణం రమణీ రూపొలతో అవతరిస్తుంది” అన్నాడు. అందుకు ఎంతో సంతోషపడి 
“ప్రభూ! నాయిద్దరు చెలికత్తెలు జయ - విజయలు శ్రీదామ సుదాములుగా నీవెంట ఉంటారు. మా పెడ్డన్న 
బలరాముడుగా వ్యవహరిస్తాడు. మో కోర్కె సంపూర్ణంగా సఫలమవుతుంది” అన్నది పారతి. పార్వతీ 
పరమేశ్యరులు రాధాకృష్ణుల రూపాలతో |క్రీడిస్తుండగా, రాధాదేవి (క్రీడాశుకం తన యజమానురాలిని 
వెదకుతూ వచ్చి రాధరూపంలో ఉను కివుణ్సి రించింది. శివుడు (క్రోధంతో మండిపడుతూ రసభంగం 
చేసినందుకు (త్రిశూలం తీసుకొని ఆ చిలుకను తరుముకొంటూ సోయా పత్తి గర్నుంలో 
58००4, ఆమె (ప్రసవించిన కుమారుడే శ్రీశుకదేవుడనీ మరొక ఐతి వు 
బృందావనంలో రాధాకృష్ణుల రాసఖేలనం చూచిన పార్హతీ పరమేశ్వరులు నిధువనానికి వెళ్లి పార్వతి 
కృష్ణుడుగా, శివుడు రాధగా (క్రీడించారని పురాణాల్లో ఉంది. పార్వతి నలుపు, శివుడు తెలుపు. రూపధారణ 
చేయడావికి వారు ఆట్టే శ్రమ పడలేదనిపిస్తుంది. నవరాత్రులలో పూజ దుకొంటున్న ఆహ, 1తిహారసుందరి 


ఢశ్రీకృష్ణమూర్తియే. 


162 గజేంద్రమోక్షము 


కం. వినుద(ట జీవుల మాటలు చనుద(ట చనరాని చోట్ల శరణార్ణుల కో 
యనుద(ట పిలిచిన సర్వము గముద(ట సందేహమయ్యెం గరుణావార్డీ! 
టీ: కరుణావార్డీ= ఓ కృపాసముద్రుడా! జీవుల మాటలు = జీవుల పలుకులను ~) 
వినుదు (వు) + ఆట = వినుదువట. (లిడ్లాట్లుల వకారంబునకు లోపంబు విభాషనగు ఆను 
(బాల.వ్యా) సూ(త్రముచే మధ్యమ పురుషైక వచనములోని 'వు' లోపించినది) చనరాని చోట్ల = 
దుర్గమ (ప్రదేశములకైనను; చనుదు (వు) + అట = వెళ్ళుదువట! పిలిచినన్‌ = పిలిచినంతటనే, 
శరణార్జులకు = శరణాపన్నులకు, ఓయనుదు(వు)అట! = £" ఇదే వచ్చుచున్నాను, అనుదు(వు) 
+ అట! అందువట. సర్వమున్‌ = సమస్తమును; కనుదు(వు) + అట = చూడగలవట. 
సందేహమయ్యె = అనుమానమనిపించుచున్నది. 
తా:ఓ కృపాసము(ద్రుడా! నీవు విశృవ్యాపివై జీవుల మాటలను వినగలవట. 
వినినంతనే చొరరానిచోట్ల కైనను పోగలవట. శరణాపన్నులు ఆర్తితో పిలిచినంతనే 
ఆదుకొందువట. సమస్తమును గుర్తెరుగుదువట. శరణాపన్నుడనైన నన్ను ఇంతవరకు 
నీవు వచ్చి రక్షింపనందుకు నిన్ను గురించి నాకు తెలిసిన విషయాలన్ని 
సందేహింపవలసినవి అవుతున్నాయి. 
ఏనుగు శరీరమెంత మందమో దాని బుద్దికూడా అంత మందంగానే ఉంటుంది. 
అది బహిరంత రజ్ఞాన మౌఢ్యముగలది. దానికి కరుణామయుడైన భగవంతుని 
గూర్చి ఇట్టి సందేహం కలగడం సహజమే. “యో మా మేవ మసమ్య్మూఢో జానాతి 
పురుషోత్తమం, స సర్వవి ద్భజతి మాం సర్వభావేన భారతి” (గీత 15-1) అని శ్రీకృష్ణ 
क ड “అర్జునా! మోహరహితుడైన పురుషుడు నన్ను పురుషోత్తమునిగా 
తెలుసుకొంటాడు. తెలుసుకొన్న తర్వాత సర్వజ్ఞాడై సర్వభావాలతో నన్నే భజిస్తాడు” అని. 
లోకంలో భగవత్తత్య్యం తెలుసుకోవడంలో మూఢత్వం మనుష్యులకే 
బాధకమవుతున్నప్పుడు ఇక ఏనుగుల వంటి పశువులను గూర్చి చెప్పనక్కర లేదు 
సర్వజాడైెనవాడు పురుషపోతమ తత్యాన్ని తెలుసుకొని ఎలాంటి వికల్పమూ (భ్రమా 
లేదా సంశయమూ లేకుండా సర్వభావాలతో శ్రీ కృష్ణభగవానుణ్చే ఆరాధిస్తాడు 
ఉ. ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్షవిపక్షదూర కు 
య్యో! కవి యోగివంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా 
వోకహ! యో మునీశ్వరమవోహర! యో విమలప్రభావ! రా 
వే! కరుణింవవే! <] శరణార్థిని నన్ను( గావవే! 
టీ: ఓ కమలా + ఆప్త= ఓ లక్ష్మీనాథా! ఓ వరద = వరములను దానము చేయువాడా! ఓ 
(ప్రతిపక్ష విపక్ష దూర తువులందైనను విరోధము లేనివాడా! కుయ్యి = నా ఆర్తనాదము 


గోపీనయ నోత్సలార్చి తవ్యాఖ్య 163 


వినుము. ఓ కవియోగి వంద్య = కవులచేత, యోగులచేత నమస్కరింపబడువాడా! సుగుణ + 
ఉత్తమ = సద్లుణ సంపన్నుడా! (కళ్యాణగుణములు గలవాడా) ఓ శరణాగత + ఆమర + 
అనోకహ = శరణాగతులకు కల్ప వృక్షము వంటివాడా! ఓ మునీశ్యర మనోహర = మునీశ్యరుల 
మనస్సులను హరించునట్టి స్వరూప రూపగుణ ఎభవాదులు కలవాడా! ఓ వఐమల (ప్రభావ = 
నిర్మలమైన (ప్రభావం కలవాడా! రావే. కరుణింపవే. తలపవే = దయతో నన్ను చూడుము. 
శరణార్థిని = శరణాపన్నుడను; నన్ను కావవే = నన్ను సంరక్షింపుమా! 

తా : లక్ష్మీనాథుడవు నీవు, నీకేమి తక్కువ? భక్తుల కోరికలను ఒసగువాడవు. 
విజ్ఞలోకముచే ఎల్లపుడు ధ్యానింపబడువాడవు. సకల కళ్యాణ గుణ గణాలయుడవు, 
శరణార్టులకు _కల్పవృక్షమవు. మునిళ్ళరులకే మనోహరుడవు. ఆ(ప్రమేయ 
ప్రభావశాలివి. నిన్ను శరణు వేడుకొన్నాను. నా మొర నాలకించుము. నన్ను 
తలచుము. నన్ను రక్షింపుము. 

ఈ పద్యభావాన్ని బట్టి గజేంద్రుని భక్తి సకామ మైనదా? నిష్కామమైనదా? అనే 
ॐ ఉదయిస్తుంది. (ధ్రువుడు, ప్రహ్లాదుడు, గోపికలు తమకు ఆనన్వభక్తియే 
కావాలని భగవంతుణ్ని (ప్రారించారు. దుఃఖం నుంచి తప్పుకోవడానికి వారు 
శరణాగతులు కాలేదు. గజేం(ద్రుడు (గ్రాహవిముక్తికై భగవంతుణ్ని (ప్రార్దించాడని 
భావింపరాదు. జలంలో నివసించే (గ్రాహం కంటె కూడా ఆధికబాధకమైనది సాంసారిక 
సుఖేచ్చావృత్తి, అది జీవుణ్ని భగవద్‌ జ్ఞాన విముఖుణ్ని చేస్తుంది. భగవద్‌ జ్ఞాన 
రహితుడై జీవించాలన్న కోరిక గజేం(ద్రునికి లేదు. ఆతడు |(త్రికాలాబాధితమైన 
మోక్షపదాన్ని ఆశిస్తున్నాడు. గజేం(ద్రుడు చతుష్పాత్తువైన ఒక పశువు. కాని, మనుష్య 
భక్తులు భగవంతుని మహిమను తెలుసుకొని, చూచి, ఆకళింపు చేసుకొన్నవారైకూడా, 
సాంసారిక ప్రయోజనాలను ఆశించి భగవద్భజన చేయడంలో విశేష మేమిటి? 
సాంసారిక సుఖస్టితికంటె వపత్ప్సరిస్థితియే భగవద్భక్తకి (పేీరక మవుతుంది. 
భగవద్భక్తుడైనవాడు విపత్తులకు వెరవడు. కుంతీదేవి శ్రీకృష్ణుణ్ని నిరంతరం 
స్మరించడానికి తనకు విపత్తులనే ఇమ్మని శ్రీకృష్ణుణ్ని ప్రార్థించింది. “విపదః సంతు నః 
శశ్వత్‌ తత్ర తత్ర व्यव, భవతో దర్శనం యత్‌ స్యా దపువర్భవదర్శవమ్‌” (శ్రిమద్భా 1- 
8-25) “హే జగద్దురో! మాకు సర్వత్ర విపత్తులనే రానిమ్ము. ఎవని దర్భ ంతో ఈ 
సాంసారికమైన ఆవాగమనం సమసిపోతుందో ఆ అపారమహిమాన్నితుడవైన నీ 
దర్శనం మాకు సర్వదా (ప్రాప్తిస్తుంది అని, (ధ్రువ - 'ప్రహాద - కుంతి (ప్రార్థనలను 
బట్టి భక్తి స్వరూపం నిష్కామమే కాని, సకామం కాదని తెలుస్తుంది. అఆహేతుకమైన 


164 గజేంద్రమోక్షము 


నిష్కామభక్తియే (ప్రేమభక్తి అవుతుంది. (ప్రేమభక్తిపరులు భగవత్సేవ తప్పు మరేమీ 
కోరరు. అయితే సాంసారిక వ్యావహారిక విపత్సమయాలలో భగవంతుడు భక్తునికి 
సహాయపడటంలో అనుచితమూ లేదు. ఆశ్చర్యమూ లేదు. “యో సౌ విశ్వంభరో దేవ 
స కిం భక్తా ముపేక్షతే?” విశ్వాన్ని పోషించే భగవంతుడు తన భకుల నుపక్షిసాడా ఏమి? 
సర్వభూత మనోభిజ్ఞాడైన భగవంతుడు భక్తునిఅంతిమధర్మాన్ని (గహించే ఆయా 
సందర్భాలల్‌ సకామభకునికి విపత్సమయాలల్‌" సహాయపడతాడు. ఇలా భగవంతుడు 
సహాయపడటం ఎరిగిన ఆ(శ్రద్రగలవారు కూడా భక్తి (శ్రద్దలు గలవారై భగవంతుల్ని 

రాధిస్తారు. వారిలొ కూడా భక్తి ఉత్సన్న మవుతుంది. ఎవిధంగా నైనా భక్తి ఉత్సన్నం 
కావడానికి కేవలం భగవత్కృపయే కారణము. భగవత్కృపతో ఉత్పన్నమైన భక్తి 
ఎప్పటికీ సమాప్రం కాదు. దానికి విరామమంటూ ఉండదు. దాని వికాసమూ 
పూర్ణత్వమూ ఇంకా మిగిలే ఉంటుంది. గజేంద్రుడు మొసలిచేత పీడింపబడి తుదకు 
పరాజితుడైనాడు. (గ్రాహవిముక్తికి శ్రీహరిని స్మరించాడు. భగవంతుణ్ని స్మరించిన 
వెంటనే ఆతని పూర్వజన్మ సంస్కారం జాగృతమయింది. ఐహిక 23255८38 
సాంసారిక సుఖభోగ వాంఛ క్షీణించింది. ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మ నిత్యమైనది, 
సనాతనమైనది, అమృతమైనది. ఆత్మమోదున్న మాయావరణం తొలగిపోయింది. 
భగవంతునితో పేమమయ భక్తిమయ తాదాత్మ్యం కంటె భిన్నమైనదానిని 
కోరుకోవడానికి గజేంద్రుడు ఇష్టపడలేదు. అందుకే “జిజీవిషీ నాహ మిహాముయా కి 
మంతర్భహిశ్చావృతయే భయోన్యా” (చూడండి 25వ శ్లోకం) “నేను జీవించగోరడం లేదు. 
బహిరంతరాలు అజ్ఞానంతో ఆవరించిన ఈ గజజన్మతో ఏమి (ప్రయోజనం ఉంది 
కనుక? నాకు ముక్తి కావాలి” అని కోరుకొన్నాడు గజేం(ద్రుడు. ఇలా కోరుకొన్న 
గజేంద్రుణ్ని భగవంతుడు ఏ విధంగా కరుణిస్తాడో పాఠకులు తర్వాత చూస్తారు. 
గజేంద్రుని (ప్రార్థనా (క్రమంవల్ల సకామోపాసనయే అయినా భక్తిమహిమచేత అది 
సకామంగానే నిలువక నిష్క్మామంగా పరిణతి చెందుతుందని స్పష్టమవుతున్నది. 
ఇందుకు ఉదాహృతులైనవారు (ధ్రువ - కుంతి ~ గోపికాదులు భగవంతుణ్ని 
ప్రాప్రింపజేసుకొన్న ధన్యులు. భగవచ్చరణారవిందాలను పొందాలన్న కోరిక జీవికి 
చరమమూ పరమమూ అయిన ధ్యేయము. కాగా భగవ(త్రాప్తి సహజమే కాని 
భగవచ్చరణా(శ్రయాన్ని పొందాలన్న లాలస మా(త్రం అత్యంత దుర్లభము. అదే 

రు ధ్రువ - ప్రహ్లాద - గజేంద్ర - గోపికాదులు 


పినయనోత్సలార్చితవ్యాఖ్య 165 


వ. అని పలికి మటేయు నరక్షితరక్షకుండైన యీశ్యరుం డాపన్నుండైన నన్నుం 
గాచుగాక యని నింగి నిక్కి చూచుచు, నిట్టూర్పులు ని గిడించుచు, 
బయలాలకించుచు న గజేందుండు మొణజసేయుచున్న పమయంబున 

టీ: అరక్షిత = రక్షణము లేనివారిని, రక్షకుండయిన = రక్షించువాడైనట్టి, భగవంతుడు 
ఆపన్నుండనైన = ఆపదనొందినవాడనైన, నన్ను, కాచుగాక = కాపాడును గాక, అని, నింగిన్‌, 


నిక్కి చూచుచు = ఆకాశమును కన్నులెత్తి చూచుచు, నిట్టూర్పులు నిగిడించుచు = లోపలి 
వ్యధ ను ఆగపరచునటి ని శ్యాసములను విడుచుచు, జయలు + ఆలకించుచు = శూన 


= ఆర్తధ్యని చేసే సమయంలో. 

తా : నిఖిల నిరాశ్రయులకు శరణ్యుడైన భగవంతుడు విపధ్దస్తుడనైన నన్ను 
రక్షించుగాక! అనే నిశ్చయ బుద్దితో గజేం(ద్రుడు ఆ భగవంతుని రాకకు ఆకాశాన్ని 
చూస్తూ, వెచ్చని నిట్టూర్పులు విడుస్తూ; భగవంతుడు వచ్చాడేమో ఆని అలికిడికి 
చెవులు రిక్కించి వింటున్నాడు. 

మొణ పెట్టకుండా, దుఃఖపడకుండా ఎంతటివారు భగవంతుణ్ని పొందలేరు 
దేవేంద్ర సుఖం కంటె భగవంతుడిచ్చిన దుఃఖం ఆత్యంత శ్రేష్టమవుతుంది సుఖంలో 

 లాభమేమో లేదు. జాగతికమైన సుఖం పతనానికి, జాగతికమైన దుఃఖం 
ఉత్తానానికి సాధనమవుతుంది. శాంతిని అనుభవింపజేసే దుఃఖంలోనే 
పరమసుఖమున్నది. అంతరంగ శాంతి - ఆనందాలు భాగవత జీవనానికి పరమమైన 
ఫలాలు. అయితే జీవుడు తన హృదంతరంలో భగవంతుణ్ని శరణు వేడకపోతే ఆ 
రెండూ ఆతనికి దుర్హభాలు 

ఆ.వె.విశ్య్వమయత లేమి వినియు నూరకయుండి రంబుజాసనాదు లడ్డపడక 

విశ్వమయుడు విభు(డు విష్ణుండు జిష్ణుండు భకియుతువ కడపడందలంచె 

టీ : అంబుజాసన + ఆదులు = (బ్రహ్మాది దేవతలు, విశ్య్వమయత లేమిన్‌ = విశ్వాత్ములు 
కానందున, వినియున్‌ = గజేంద్రుని ఆర్తి వినియు, ఆడ్డపడక = మొసలి పట్టును ఆడ్డుకొనక; 
ఊరకయుండిరి = మిన్నకుండిరి. విష్ణుండు = మహావిష్ణువు, జిష్లుండు =జయించు 
కలవాడు, విభుడు = (ప్రభువు; విశ్యృమయుడు = విశ్యమంతట వు 
భక్తియుతునకు = భక్తియుక్తుడైన గజేం|ద్రునికి; ఆడ్డపడ(దలంచె = సహాయపడదలచెన 

తా : బ్రహ్మాది దేవతలు విశ్ళమయత లేనివారు కావున గజేం 
కూడా ఊరకున్నారు. మహావిష్ణువు విశృమయుడు नरु నిండి ఉన్నవాడు 
విశ్వరక్షకుడు కనుక భక్తియుతుడైన గజేం(ద్రుణ్ని రక్షింపదలచాడు. 


స్వభావం 


166 గజేంద్రమోక్షము 


బ్రహ్మాది దేవతలందరు సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని గౌణావతారాలు. శ్రికృష్ణ 
భగవానుని వాస్తవిక తత్త్యాన్ని తెలుసుకొని, ఆయా దేవతలను గుణావతారాలుగా 
భావించి చేసే ఉపాసన ఆ భక్తుని బౌన్నత్యానికి ఒక సోపానమవుతుంది. కొందరు 
సాధకులు ఆయా దేవతలు నిత్యులని పూజిస్తారు. వారు మోహావిష్టులై, పారపాటుపడి 
అవిధిపూర్వకంగా ఆరాధించి అసారమూ అనిత్యమూ అయిన సుఖాన్నే కోరుకొంటారు. 
అలాంటి వారికి శాశ్యత ఫలం (ప్రాప్తించదు. ఎందుకంటె సమస్త యజ్ఞాలకు, పూజలకు 
భోక్త - ప్రభువు శ్రీకృష్ణుడే అనే సత్యాన్ని వారు (గ్రహించినవారు కాదు. అట్టివారు 
స్వర్గానికి చేరుకొని, తమ భోగం పూర్తి కాగానే అక్కడినుంచి తిరిగి మృత్యులోకానికి 
చేరుకొంటారు. ఈ విధంగా ఇతర దేవతలను ఉపాసించి అనిత్య - అసార 
వస్తువులను కోరి, ఆ దేవతలున్న అఆనిత్యలోకాలకే చేరుకొంటారు. ఉదాహరణకు 
పిత్సగణాలను ఉపాసించేవాడు పిత్సలోకానికి, భూతగణాలను ఉపాసించేవాడు 
భూతలోకానికి చేరుకొంటాడు. నిత్య చిత్య్యరూపుడైన శ్రీకృష్ణ భగవానుణ్ని భజించేవాడు 
ఆయన్నే పొందుతాడు. అయితే ఇతర దేవతలను ఉపాసించినవారికి ఫలమివ్వడంలో 
శ్రీకృష్ణభగవానుడు పక్షపాతం చూపడు. సకల జీవులకు వాటి కర్మలకు తగిన 
ఫలమివ్వడం ఆ భగవంతుని స్టిరమైన నియమం. శ్రీకృష్ణుడు తన భక్తుల నుండి 
విశేష వస్తువులను అపేక్షింపడు. భక్తితో పుత్రం, పుష్పం, ఫలం, తోయం సమర్పిస్తే 
చాలు ప్రసన్నుడై స్వీకరిస్తాడు. పరిశుద్ద చిత్తులు సమర్పించే (ప్రసాదాన్ని తత్‌క్షణమే 
ఆయన భుజిస్తాడు. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణునితత్తం ఇట్టిదని దేవతలకందరికి తెలిసి 
ఉంటుంది. అందుచేతనే (బ్రహ్మాది దేవతలు గజేం(ద్రుడు తమను పిలువలేదని 
గ్రహించి ఆతని ఆర్హాలాపాలను విని ఊరకున్నారు. సంస్కృత స్తోత్రంలో “భగవన్త 
మితోస్మ్యహమ్‌” “నేను భగవంతుణ్ని ఆశ్రయిస్తున్నాను” అని ఉంది. భగవచ్చబ్దము 
శ్రీకృష్ణనియందే రూఢము. “కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌” (శ్రీమద్బా.1-3-27) 
భగవంతుడనగా “ఐశ్యర్యస్య సనుగ్రస్య ధర్మస్య యశస శ్రియః, జ్ఞాన వైరాగ్యయో శైవ షణ్ఞాం 
భగ ఇతీరణా” (శ్రీవిష్ణు 6-5-74) “సంపూర్ణమైన ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, 
జ్ఞానం, వైరాగ్యం ఈ ఆరు సమగ్రంగా కలవాడు - భగవంతుడు”. “పరృబ్రహ్మభూతస్య 
వాసుదేవవ్య నావ్యగః పరబ్రహ్మము ఆయిన వాసుదేవునికి అనగా శ్రీకృష్ణునికి 
వాచకము భగవచ్చబ్దము. ఆతడు సర్వరూపుడు. విశ్యృమయుడు. “జ్యోతీంషి విష్ణు 
ర్భువవావి విష్ణుర్వవాని విష్ణు ర్లిరయో దిశశ్చ, నద్యః సము ద్రాశ్చ స ఏవ విష్ణు ర్యదస్తి యన్నాస్తి చ 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 167 


విప్రవర్య” (శ్రీమద్భా. 2-12-38). “ఓ (బ్రాహ్మణోత్తమా! తారాగణాలు, భువనాలు, 
వనాలు, పర్వతాలు, దిశలు, నదులు, సముద్రాలు సమస్తమూ విష్ణుస్వరూపమే. ఇవి 
కాకుండా ఇంకా ఆవిర్ఫూతమైనది, తిరోహితమైనది కూడా ఆ విష్ణుస్వరూపమే. ఆ 
విష్ణువే విశ్వాత్మకుడు. ఆయనకు మించిన దైవం లేదు. “యదస్తి యన్నాప్తి చ 


భావాభావరూపేణ ప్రతీతం వస్తు తత్‌ సర్వం స ఏ క్రిధరస్వామిపాదుల వ్యాఖ్య 
శ్రీమద్భాగవతం వేదకల్ప వృక్ష విగళిత ఫలం. పరతత్త్యాన్ని నిరూపించిన ఏకైక 


గ్రంథం. భగవద్గీతకు, (బ్రహ్మసూత్రాలకు ఆపౌరుషేయమైన భాష్యమిది. దీనిని 
పరించినవారు (పేమభక్తియుక్తులై త(త్రభావితులై త(ధద్దంథ సందర్భాలను 
పురస్కరించుకొ ఎన్నెన్నో శోకాలు రచించారు. ఈ సందర్నంలో ఆజ్ఞాత పూర్వకవి 
ఒకరు “వక్రా(క్రాంతే ४8० (ठ ముకుళితనయనే మూలమూలేతి భివ్నే, నాహం వాహం వ చ భవతి 
పున ర్మాదృశ స్వాదృశేషు, ఇత్యేవం త్యక్తహస్తే పపది సురగణే భావశూవ్యే సమస్తే, మూలం య 
'త్నాదురాపీ ఈ దిశతు భగవాన్‌ మంగళం సంతతం నః" అని మంగళాశాసనం చేశారు. 
గజేంద్రుడు (గ్రాహ(గ్రస్తుడై కనులు మోడ్చి దుఃఖితుడై “హే విశ్వపతి! (నన్ను రక్షించు) 
హీ భగవాన్‌!” అని ఎలుగెత్తి పిలుస్తున్న సమయంలో “నీ వంటి శరణాగతులను 
రక్షించేవాడను నేను కాను, నేను కాను, నేను సమర్షుడను కాను ఆని సమస్త దేవతలు 
చేతులు ముడుచుకొని భావశూన్యులయ్యారు. అప్పుడు సకల లోకాధారుడైన శ్రీహరి 
గజేం|డ్ర రక్షణార్హం ఆవిర్భవించాడు.ఆయన నిరంతరము మనకు మంగళములను 
(ప్రసాదించుగాక! 

ఇక (ప్రకృతాన్ని అనుసరిద్దాము సర్వతోముఖ పూర్తత్వం కలవాడు కనుక 
భగవంతుడు విశ్వుడు. విశ్వము - విశ్యాత్ముడు ఒకరే. “వరావరగతిజ్ఞాయ నర్వాధ్యక్షాయ 
తే నమః అవిశ్వాయ చ విశ్వాయ తద్దడ్టే=న్య చ హేతవే (శ్రీమద్భా 10-16-48) “నివు 
స్టూల సూక్ష్మ ప్రాణుల గతి ఎరిగినవాడవు. విశ్వానికంతటికి ఆధిష్టాన స్వరూపుడవు 
విశ్వాతీతుడవు. విశ్వసృష్టికి ప్రధానుడవు నీవై (ద్రష్టమాత్రంగా సాక్షిమాత్రంగా ఉంటావు. 
సర్వకారణ కారణమైన ఓ భగవంతుడా! నీకు నమస్కారము”. ఈ విషయాన్నే 
శ్రీకృష్ణ భగవానుడు “మయా తత మిదం సర్వం జగదవ్యక్త మూర్తివా, ~ 
న చాహం ऊ >: (గీత 9-4) అవ్యక్తమైన అతీం(ద్రియమూర్తినై ఈ జగత్తునంతటిః 
ధరించి నియమించుటకై అంతర్యామిగా ఇందు వ్యాపించి ఉన్నాను. కాని నేమ 


భగవానునికే ఉన్నది. ఇక మరే దేవతలకు లేదు. “జతడాత్మ్య మిదం సర్వమ్‌” 
1 ఇత్యాది (శుతెవాక్యాలు “వాసుదేవః పర్యమితి” (గీత 7-19) అను 
శ్రీముఖోక్తికి పర్యాయాలు. భగవంతునిచేత నియమితులైన (బ్రహ్మాది దేవతలు 
అనేకులున్నారు. 

దేవతలకు నివాసస్థానం “ఆకాశము” “ద్యా క్రై సర్వేషాం దేవానా మాయతనమ్‌” అని 
శతపథ (బ్రాహ్మణము. “డేవగృహా వై వక్షత్రాణి” తారాగణమే దేవతల నివాసం అని 
తైత్తిరీయ (శ్రుతి. “దేవా వై వృచక్షస (యజార్వేదం 14-24) దేవతలు మనుష్యుల్ని 
చక్కగా చూడగలుగుతారు. “దేవా మహిమానః:” (యజార్వేదం 31-16) దేవతలు 
మహిమగలవారు. “మమసష్యాణాం పరోక్షం తద్దేనానాం ప్రత్యక్షం” ఆ దేవతలు మనుష్యులకు 
పరోక్షంగాను, దేవతలకు (ప్రత్యక్షంగాను ఉంటారు. “యద్‌ యద్‌ రూపం కొామయతే 
తత్రద్దేవతా భవతి” (నిరుక్తం) దేవతలు తాము కోరుకొన్న రూపాన్ని పొందగలరు. ఈ 
దేవతలందరు ప్రపంచ నిర్మాణంలో నిమగ్నులై ఉంటారు. మనుష్యులు ఈ 
దేవతలను ఉపాసిస్తే అభీష్టసిద్ది అవుతుంది. ఆ దేవత తాను అధికారంలో ఉన్నంతవరకు 
దివ్యశరీరంతో ఉంటాడు. ఆధికారం సమాప్తం కాగానే (బ్రహ్మాదులు సైతము 
ముక్తులవుతారు. “ ఆ బ్రహ్మా భువవాల్లోకాః పువరావర్తినో౭_ర్జువ (గీత 8-16) (బ్రహ్మలోకం 
మొదలుకొని సమస్త లోకాలు శాశ్యతమైనవి కావు” ఆని ఎరుకపరచి శ్రీకృష్ణ 
భగవానుడు “యే త్యన్యదేవతా భక్తా: యజన్తే శ్రద్దయావ్వితాజ ऊ 5 మామేవ కౌంతేయ 
యజన్త్యవిధిపూర్వకమ్‌” (గీత 9-23) అన్నాడు. “శ్రద్దయోపేతా భక్తాః సంతో౭పి యే జనాః 
యజ్జేనాఒవ్య దేవతా ఇంద్రాదిరూపా యజన్తే తేఒపి మామేన యజంతీతి సత్యం, $= త్వవిధి 
పూర్వకం మోక్ష ప్రాపకం విధిం వినా యజన్తి అత స్తే పునరావర్షనే” అని శ్రీకృష్ణ ముఫోక్తికి సరళ 
సుందరమైన వ్యాఖ్య రచించారు శ్రీధరస్వామిపాదులు. ఇంద్రాది దేవతలను ఆరాధిస్తే, 
ఆ ఆరాధన శ్రీకృష్ణునికే చెందుతుంది. కాని, ఆ ఆరాధన శాస్త్రసమ్మతమైనది కాదు. 
వారి ఆరాధనవల్ల ముక్తి ప్రాప్తించదు. వారిని ఆరాధించినవారు స్వర్షానికి చేరుకొని, 
మరల భూలోకంలోని ఆవాగమనచక్రంలోనికి చేరిపోతారు. కనుక “యాంతి 
మద్యాజివో=పీ మామ్‌” (గీత 9-25) “సమస్త దేవతలకు అంతర్యామిగా ఉన్న నన్నే 
ఎజ్బలైనవారు ఆరాధిస్తారు. నా అనుగ్రహంతో కృతార్థులవుతారు” అని శ్రీకృష్ణ 
భగవానుడు గోప్యాతిగోప్యమైన ఈ విషయాన్ని తనకు ఇష్టుడైన అర్షునునికి 
తెలిపాడు. గజేంద్రుని (ప్రార్థనను సమస్తదేవతలు విన్నారు. అతడు సర్వలోకైక 


855 య నోత్సలార్చిత వ్యాఖ్య 169 


ప్రభువైన శ్రీమన్నారాయణుని శరణు వేడుకొంటున్నాడని గమనించారు. తమ 
ప్రభువే ఈ గజేంద్రుణ్ళి రక్షించాలి. తామందుకు పూనుకోవడం అనుచిత మవుతుందని 
(బ్రహ్మాది దేవతలు మిన్నకున్నారు. 

శో నాయం వేద స్వమాత్మానంయచ్చక్యా౭ హంధియా హతమ్‌ 

తం దురత్యయమాహాత్మ్యం భగవన్త మితో ౬ స్మ్యహమ్‌ 

తా: ఓ దేవాదిదేవా! నీ మాయ అహంబుద్దిచే ఆత్మస్వరూపాన్ని నిరోధిస్తుంది. 
ఈ కారణంగా జీవి తన స్వరూపాన్ని తెలుసుకోలేక పోతున్నాడు. ని" మహిమ 
అపారము. సర్యశక్తిమంతుడవు, మాధుర్యనిధివి, భగవంతుడవు ఆయిన నిన్ను 
శరణు చొచ్చుతున్నాను. 

ఆత్మ అంటే ఏమిటి? ఆదెక్కడుంటుంది?దాని తత్త్యమేమిటి? మన దేశంలో 
మామిడి చెట్టు ఉన్నది అంటే ఉన్నదని అందరు అంగీకరిస్తారు. ఆ చెట్టు ప్రత్యక్షంగా 
ఉన్నది కాబట్టి. ఏ దేశంలోనైనా మామిడి చెట్టు లేకపోతే అది అక్కడి జనులకు 
పరోక్షమవుతుంది. పరోక్షవస్తువును గురించి మనం వింటాము, చదువుతాము. 
సాధక బాధకాలను తర్కనికషం మోద రాచి నిగ్గు తేల్బుకొంటాము. సాధక 
ప్రమాణాలు బలమైన వైనప్పుడు ఆ వస్తువు యొక్క అస్తిత్వాన్ని స్వీకరిస్తాము. బాధక 
(ప్రమాణాలే బలమైనవైనప్పుడు ఆ వస్తువు యొక్క అస్తిత్వాన్ని (త్రోసిపుచ్చుతాము. 
మామిడి చెట్టు అస్తిత్వం వలె ప్రత్యక్షమైనదే ఆత్మ అయితే దానిని గూర్చి ఎవరూ 
పట్టించుకొనరు. ఆత్మ ప్రత్యక్షమైనది కాదు. కాబట్టి దానిని గూర్చి చింతించడం, 
మధించడం, మననం చేయడం, దర్శనం చేయడం అధికాధికమై, ఆత్మతత్త్య 
పరిజ్ఞానం, ఆత్మ ఆనాత్మల వివేకం భారతీయ దర్శనాలలో (ప్రధానాంగమయింది. 
శ్రీశంకర భగవత్నాదులు “ఆత్మావాత్మవివేచవం స్వనుభవో (బ్రహ్మాత్మవా సంస్టీతమ్‌, 
ముక్తిర్నో శతకోటి జన్మము కృతైః 9 ర్వివా లభ్యతే” (వివేక చూడామణి) ఆత్మ ఆనాత్మల 
వివేకం, సమ్యగనుభవం, (బ్రహ్మాత్మభావస్థితి, ముక్తి ఇవి కోటి జన్మలలో చేసుకొన్న 
శుభకర్మల పరిపాకం లేకుండా ప్రాప్రించవు అన్నారు 

పంచభూతాలతో నిర్మితమైన జీవదేహంల్‌' 


170 । గజేంద్రమోక్షము 


వేదంలో “అంశి”కు |ప్రవర్ష్యమనే నామమున్నది. కాగా, వీటిలో ఆత్మను చిత్తు అనీ 
జ్ఞానాన్ని చేతనమనీ, दुय) ఆచిత్తు (జడము) అనీ పేర్కొంటారు. వీటినే న్యాయ 
దర్శనంలో (క్రమంగా ప్రమాత - ప్రమ - ప్రమేయమని అంటారు శ్రీమ(ద్రామానుజులు 
తమ శ్రీభాష్యంలో ఏటిని ఈశ్వరుడు, చిత్తు అచిత్తు అని ఎర్కొన్నారు. పశుపక్షా ్యదులలో 
ఇంద్రియవికాసం లేనందువల్ల వాటిలో గల ఆత్మ అభివ్యక్తం కాదు. అంతమా(త్రాన 
ఆవి అనాత్మ పదార్థాలని భావింప గూడదు. ఈ జగత్తుకు మూలకారణమైన 
పరమాత్ముడు మనఃప్రాణవాజ్మియాలు గలవాడు, కనుక సమస్త జీవులకు ఆ 
మూడింటిని (ప్రసాదించాడు. అయితే అచేతన - అర్హచేతన - చేతన జీవులున్నాయి. 
ఇంద్రియ వికాసం లేని జీవులు త్యగింద్రియంతోనే వృద్దినొందినవి, జ్ఞానశక్తి 
మూర్భితమైనవి, ड గలవి ఇలా ఎన్నెన్నో జీవరాసులున్నాయి. ఈ జీవకోటి 
ఎప్పటినుంచి ఆరంభమైనదో చెప్పలేము. వీటిమిద భగవంతునికి ద్వేషమూ లేదు 
ప్రేమమూ లేదు “న మే డ్వేష్యో౭స్తీ న ప్రియః” (గీత 9-29) “పమోహం సర్వభూతేషు” (గీత 
9-29) భగవంతుడు కర్మఫలదాత, కర్మానుకూలమైన ఫలాన్ని ప్రదానం చేస్తాడు. 
“అజ్ఞావేనావృతం జ్ఞానం తేన ముహ్యాంతలి జంతనః” (९९ 5-15) అఆజ్ఞానంచేత జ్ఞానం 
కప్పబడి మనుష్యుడు మోహగ్రస్తుడవుతాడు మోహంతో కర్మ కర్మ చేత జన్మ, 
జన్మచేత సుఖదుఃఖాలను పొందుతాడు. కఠోపనిషత్తు ఆత్మను వివరించి చెప్పింది. 
అజో విత్యః శాశ్వతోఒ౬యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే” అని. శ్రీకృష్ణుడు ఈ 
మంత్రానికి స్నష్టమైన రూపమిచ్చాడు. “న జాయతే మ్రైియతే వా కదాచి నాయం భూత్యా 
భవితా వా న భూయః, ఆజో నిత్యః శాశ్వతో యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే” (గీత 
2-20) ఈ ఆత్మ పుట్టేదీ కాదు, నశించేదీ కోదు. అందుకు కారణం అది అజన్నం 
కావడమే. అది నిత్యమైనది సనాతనమైనది. శరీరం మరణించినా ఆత్మ మరణించదు 
అనాత్మ న్యాత్మవిజ్ఞానం శబో వా భాంతిలక్షణ:” ( & ननद 2-13-86) అనాత్మయందు 
ఆత్మత్య జ్ఞానం కలగడం (భ్రాంతిచేతనే, “ఆత్మ విజ్ఞాన మహంబుద్ది శబ్దః అహమితి శబ్దః 
ఆత్మను చెప్పడానికి శుద్దాది విశేషణాంతర సద్భావాలున్నప్పటికి జాత్యాదిధర్మసద్భావంవల్లి 
ఆహంశబ్దంతోనే పేర్కొనడం జరుగుతున్నదని విష్ణుపురాణ వ్యాఖ్యాత శ్రీ 
విష్ణుచిత్తస్యామివారు వివరించారు. “అహం శబ్దప్య మిధథ్యాత్వ విషయత్వా దనాత్యన్యాత్మ 
విజ్ఞానం దోషాయస్యాదిత్యర్హః" అని नन्दे పురాణానికి మరొక (ప్రసిద్ర వ్యాఖ్యాత అయిన 
ధరస్వామి “అహం శబ్దం మిథ్యాత్వ విషయం ఆత్మను అహం శబ్దంతో పేర్కొనడం 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 171 


దోషమవుతుం” దన్నారు. విష్ణుపురాణం ఆత్మ అనాత్మల భేదాన్ని జడభరత సౌఐ 
నరేశుల సంవాదంలోను, బుభునిదాఘుల సమావేశంలొను వివరించి 
శరీరాలు కర్మఫలాలను అనుభవించడానికి పంచభూతాల సంఘాతరూపంగా 

ఏర్పడినవి. ఇ “పుణ్య పుణ్వేన కర్కణా భవతి, సాపః >> కర్వణా భవతి” ఆని 

ప్పబడినవి. కాబట్టి కర్మావసానం కాగానే అవి నకిసాయి. => అవినాళి. దెహం 
వలె ఆత్మ >) इच्छ" పొందదు. “అవినాకి తు త దొడ్డి యేన సర్వమిదం తతమ్‌”" (గీత - 
2-17) అవినాశి అయిన ఆత్మతత్తం ఈ |ప్రపంచమంతట వ్యాపించి ఉనాది. 
సంకలనాత్మక జ్ఞానం, స్మృతి మనస్సు చేసే పని. మనస్సు ఆత్మద్యారానే పని 
చేస్తుంది. ఆత్మ అనేది లేకపోతే ఇం(ద్రియాలు, మనస్సు నిష్మ్కియమైనవి అవుతాయి 
కాబట్టి ఆ రెండింటి జ్ఞానానికి మూలమైనది ఆత్మ. ఉత్పత్తి - వృద్ది - బాల్యం 
యౌవనం - వార్హక్యం - మృత్యువు ఆనే ఈ ఆరు వికారాలు లేనిది ఆత్మ. 


* 


బుభుమహర్షి బ్రహ్మమానస పుత్రుడు. (బ్రహ్మ తత్తజ్ఞాడు. శరీరం తప్పు వేరే నివాసం లేని సర్వదా సహజ 
>€ జీవించే ఆత్మజ్ఞాని, ఆవధూత. పులస్త్యుని పుత్రుడు దాఘుడు వేదాధ్వయనం చేస్తుండగా ఆ ఆశ్రమ 
సమీపానికి బుభు మహర్షి వెళాడు. నిదాఘుడు బుభువును చూచి లేచివచ్చి ఎవరో మహాత్ముడని భకితో 
ప్రణమిల్ల్తాడు. బుభువుకు అతని మోద అనుగ్రహం కలిగింది. “కేవలం వేదాధ్యయనంతో ప్రయోజనం లేదు 
ఆత్మజ్ఞానాన్ని ఆలవరచుకొ"మ్మని ఉపదేశించాడు. నిదాఘుడు ఆయము తన గురువుగా భావించి ఆయనతోపాటు 
సంచరింపసాగాడు. “ఎవు నాకు శిష్యుడవు కాదలచితే గుహస్తా(శ్రమాన్ని 290" ఆవి ఆజ్ఞాపంచాడు బుభు మవహారి 
నిదాఘుడు గృహన్యాశ్రమం స్వీకరించి ఒక నగరంలో నివాసమున్నాడు. కొన్సేండ్తు గడిచాయి. బుభుమహర్షి 
ఆ నగరానికి వచ్చాడు. సంయోగవశం చేత ఆ రోజు ఆ నగరాడిపతి ఏమగెకి_ ఊరేగింపుగా వీధిలోవికి 
వచ్చాడు. నగర (ప్రజలు గుంపులు గుంపులుగా కూడి మహారాజును దర్శిస్తున్నారు. విదాముడు కూడా 
ట చేరి ఆ ఉత్సవాన్ని తిలకిస్తున్నాడు. బుభువు అతని ద గదికి వెళ్లి “ఎండుకిలా జనం గుం 

కూడారు?” అని ఆడిగాడు. “నీకు కనిపించడం లేదూ? మహారాజా ఏనుగుమోద ఊరేగుతూ వస్తున్నాడు 
ఆ ఉతవం చూడటానికి జనులు గుంపులు కూడారు” ఆని చెపి నిదాఘుడు ఉతావం చూస్తూ నిలుచున్నాడు. అప్పుడు 
మళ్లీ బుభువు “ఆయ్యా! నీవు రాజు అన్నావు - ఏనుగు ఆన్నావు. ఎవరు రాజు? ఎవరు ఏనుగు?” అని ఆడిగాడు. “అదిగో 
పర్షతంలాగా కనిపిస్తున్నదే ఆదే ఏనుగు. దానిమీద ఎక్కి కూర్చున్నవాడు రాజా” ఆని వివరంగా చెప్పాడు 
నిదాఘుడు. “ఆయ్యా! ది నాకు అర్థం కావడం లేదు, రాజు ఏనుగు వీటి లక్షణాలేమిటో తెలియజెప్పుండి” ఆని 
అర్షించాడు బుభువు. ఆ ప్రశ్నకు నిదాఘుడికి కోపం వచ్చింది. బుభుమహార్షిని వంగదీసి ఆతని మెడమోద 
కూర్చొని, “నీవు ఏనుగవు నీమీద కూర్చున్న వేను రాజును “ఆని సోదాహరణంగా చెప్పాడు. అప్పుడు చాలా 
శాంతంగా బుభువు ఇలా అన్నాడు. “ఆయ్యా సీవు రాజువుగా, వేను ఏనుగుగా ఉన్నాము సరే. వి వెవరివో 
నే నెవరినో తెలియజెప్పు'మని ఆడిగాడు. ఆది విని విదాఘుడు గభాలున దిగి బుభుని పాదాల మోద పడి 
“స్వామి! నీవు తప్పుక నా గురువై ఉంటావు వీవంటి ఆ సంస్మారి, సుసంస్కృత చిత్తుడు లోకంలీ 
మరొకడు లేడు. నా గురుడేవుడైన బుభు మహర్తులే మోరు. తెలియ న్ని దయతో క్షమించం 

వేడుకొన్నాడు. బుభువు నవ్వుతూ “ఎవరికి ఎవరు ఆపరాధం చేస్తారు? ఒక చెట్టుకు గల రెండు 
ఒకదాని నొకటి రాచుకొంటే ఏ కొమ్మది అపరాధ మవుతుంది? మునముపెన్నడో ఒకసారి మో ఇంటిః 
భోజనం చేసి ఆన్వయ వ ్యతిరేకంగా ఆత్మమ గూర్చి బోధించాను. ఇప్పుడు అన్నయ (క్రమంలొ ఆత్మబో 
చేశాను. ఈ విషయంలో నీవు పరినిష్ణుడవు కావాలి. ఈ రెండు పద్దతులను తే€ తసుకొంటే నీవ छ 


గజేంద్ర మోక్షము 
గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్యా విలసితము 
మహోద్దరణిక 


మ. అల వైకుంఠ పురంబులో నగరిలో నామూలహసాధంబు దా 
పల ముందారవనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో 
తృ్సలపర్యంకరమావినోదియగు నాపన్నప్రసన్నుండు వి 
హ్యలనాగేంద్రము సాహి పాహి యన(గుయ్యాలించి సంరంభియె 
€ : అలవైకుంఠపురంబులోన్‌ = అక్కడ వైకుంఠపురములో, నగరిలో = రాజభవన 
సముదాయంలో, ఆమూల సౌధంబు దాపల = ఆ (ప్రధాన సౌధమునకు సమోపమున; మందార 
వనాంతర = మందారవనం నడుమ, అమృతసరస్‌ = అమృత సరస్సు యొక్క, (ప్రాంత = 
సమాపమున; ఇందుకాంత + ఉపల = చం(ద్రకాంతపు రాళ్లమోద; ఉత్సల పర్యంక = కలువపూల 
శయ్యయందు, రమా వినోదియగు = లక్ష్మీ దేవితో వినోదించువాడైన; ఆపన్న (ప్రసన్నుండు 
ఆపదలో ఉన్నవారిని అనుగ్రహించువాడు; విహ్వల = వశము తప్పిన; నాగేం[ద్రము 
గజేంద్రుడు; పాహి పాహి అనన్‌ = రక్షించుము - రక్షించుము అనునట్టి, కుయ్యి + ఆలించి = 
మొజ వని; సంరంభియై = ఉత్సాహము గలవాడై (తర్వాతి పద్యంతో అన్వయము) 
తా :వైకుంఠపురంలో రాజప్రాసాద భవన సముదాయంలోని (ప్రధానమైన 
ఒకవైపుననున్న సౌధము దగ్గరి కల్పవృక్ష వనమునందలి అమృత సరోవర తీరమునందు 
చంద్రకాంత శిలా వేదిక పైన, కలువపూలు పరచిన శయ్యయందు శ్రీలక్ష్మీదేవితో 
ఆనందిస్తున్న దీనజనశరణ్యుడు శ్రీమన్నారాయణుడు, తన భక్తుడైన గజేం[ద్రుడు 
దుఃఖిస్తూ సర్వేశ్వరా, పరాత్సరా! నన్ను రక్షింపుము - రక్షింపుము అని చేయు 
మొజవిని వేగంగా లేచి- 


॥ 


“షాడ్గుణ్యాత్‌ వాసుదేవ” వాసు దేవుడు షాడ్లుణ్యయుక్తుడు. దివ్యలక్ష్మీ పతిత్వం, 


గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య 173 


నిత్య్వసహచారిణీత్వం కలవాడు. అయినా భక్త ప్రియుడు ఆని విశదం చేయడానికే 
పోతనగారు ఈ పద్యంలో “రమావినోది” అని వైకుంఠవాసుని వర్ణించారు. ఇక 
వైకుంఠాన్ని గూర్చి తెలుసుకొందాము. 
సంసారంలోని (త్రివిధ తాపాలనుంచి జీవుడు ముక్తుడు కావడానికి శాస్త్రకారులు 
కర్మ - జ్ఞాన - భక్తి - (ప్రపత్తి మున్నగు సాధనాలను (ప్రతిపాదించారు. జీవునిపై 
భగవంతుని కృప ఉంటేనే ఈ సాధనలు ఫలిస్తాయి. కాబట్టి జీవుడు ఈ విషమ 
సంసారం నుండి ముక్తుడై పరమపదాన్ని పొందాలంటే భగవత్మృప ఉండాలి. శ్రీకృష్ణ 
భగవానుడు గీతలో తన దివ్యధామం గురించి, అక్కడికి రాదగినవారిని గురించి 
చెప్పాడు. “మత్రసాదా దవాష్తోతి శాశ్వతం పద మవ్యయమ్‌” (గీత 18-56) నా అనుగ్రహంతో 
శాశ్వతమూ అఆవ్యయమూ అయిన పదమును పొందుతారు అని. పరలోక - 
పరమపదాలను గూర్చి వైకుంఠాన్ని గూర్చి వైష్టవాచార్యులు వేద వేదాంగాలను బట్టి 
ఇలా వర్లించారు. పరబ్రహ్మ పురుషోత్తమునికి చెందినవి రెండు విభూతులు 
1. భోగవిభూతి 2. (త్రిపాద విభూతి. “పాదో౭ప్య విశ్వా భూతావి త్రిపాదప్యామృతం దివి” 
(యజుర్వేదం 31-3) ఒక పాదంలో భోగవిభూతి; ఇందులో విశ్వమంతా ఉంటుంది. 
&>3 సంసారమంటారు. మూడు పాదాలను 'త్రిపాద విభూతి అంటారు. ఇది 
వైకుంఠం, దివ్యధామం, పరమవ్యోమం, పరమపదం, గోలోకం, బృందావనం, గోకులం, 
మున్నగు పేర్లతో వర్లితమయింది. ఈ రెండు విభూతులకు మధ్య జ్ఞానమయ 
ప్రవాహమైన విరజానది ప్రవహిస్తుంటుంది. “వైకుంఠసేమ్ని విరజాం వ్యందమానాం 
మహానదీమ్‌” “విరజానదీం తాం నునసాత్యేతి” ఈ (శ్రుతివాక్యాలు రెండూ విరజానది 
ఉనికిని ప్రమాణీకరిస్తున్నాయి. విరజానదికి ఈవలి ఒడ్డున జగత్తు, ఆవలి ఒడ్డున 
పరమపదం ఉన్నది. పరమపదానికి క్ల్షయమనేది ఉండదు. మహాభారతంలో 890 
వర్లన మున్నది. “అత్యర్మావల దీప్తం తత్‌ न= విష్ణో ర్మహాత్మనః, ప్వయెవ ప్రభయా రాజవ్‌! 
దుడ్రేక్యం దేవదావవై:ా “శ్రీవిష్ణు భగవానుని స్థానమైన వైకుంఠం సూర్యాగ్నులతో 
దేదీప్యమానంగా ఉంటుంది. దాని ప్రభలు నలుదెసలకు చిమ్మబడుతుంటాయి. 
దేవదానవులు దానిని చూడజాలరు. అది స్వ్యయం(ప్రకాశము”. అనంత గరుడ 
విష్వుక్సేనాది నిత్యసూరులు సర్వదా పరమపదాన్ని దర్శిస్తూ 
పొందుతుంటారు. పరమపదం శుద్ద సత్వమయము. ఆక్కడ రజోగుణ 
డవు. భగవద్రామానుజులు తమ గీతాభాష్యుంలోను, వైకుంఠ గద్యల్‌ 


174 గజేంద్రమోక్షము 


(శుతివాక్యాలను బ ట్టి వైకుంఠాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. “క్షయన్తమస్య రజపః 
పరాకే” (బుగ్వేదం) రజోగుణమయమైన (ప్రకృతికి పైన భగవంతుడుంటాడు. ఈ 

షయాన్నే నారాయణోపనిషత్తు “యదేక మవ్యక్త మనంతరూపం విశ్వం పురాణం తమసః 
పరస్తాతొ ఆ వైకుంఠం చక్షురాదీం|ద్రియాలకు గోచరించేది కాదని చెబుతున్నది. 
“తద్విష్లోః పరమంపదం పదా పశ్యంతి సూరయః” (బుగ్వేదం) ఆ విష్ణువు యొక్క పరమ 
పదాన్ని నిత్యసూరులు (జ్ఞానులు) సదా దర్శిస్తుంటారు. ఈ (త్రుతివాక్యాన్నే విష్ణుపురాణం 
“ఏకాంతినః పదా బ్రహ్మధ్యాయినో యోగివశ్చ యే, తేషాం తు పరమం స్థానం యద్వై పశ్యన్తి 
సూరయః” (విష్ణు 1-6-39) యోగులు, అనన్య భక్తులు పరబ్రహ్మమును ధ్యానించేవారు 
ఈ పరమధావమానికి చేరుకొంటారు. దీనిని నిత్యసూరులు దర్శిస్తారని చెబుతున్నది. 
“పరన్య బ్రహ్మణః పరిపూర్ణన్య సర్వగతస్య సత్యపంకల్సన్య స్వేచ్చా పరికల్సితాః స్వాసాధారణ 
అ ప్రాకృతాశ్చ లోకా వాత్యంతాయ నసన్తి శ్రుతి స్భృతీతిహాస పురాణ ప్రామాణ్యాత్‌' (శ్రీభాష్యం 4- 
3-11) సర్వతః పరిపూర్ణుడు, సర్వవ్యాపకుడు, సత్యసంకల్పుడు అయిన భగవంతుడు 
తన సంకల్పంతో అనగా స్వేచ్చతో పరికల్సించిన ఆప్రాకృతములైన వైకుంఠాది 
లోకాలు ఉన్నవి అని (శ్రుతి స్మృతి ఇతిహాస పురాణాదులు (ప్రమాణీకరిస్తున్నాయి. 
“నిషేధ ప్రసంగో నాస్తి” ^ ఆవి లేవనే మాట ఎక్కడా లేదు. 'ఉన్నవి' అని 
(శ్రుత ప్రకాశిక కంరోక్తిగా చెబుతున్నది. తమ వైకుంఠ గద్యలో “చతుర్దశ భువనాత్మకమండం 
దశగుణితోత్తరం చావరణసప్తకం సమస్తం కార్యకారణజాత మతీత్య పరమన్యోమశబ్లాభిధేయే 
బ్రహ్మాదీనాం వాజనసాగోచరే శ్రీమతి వైకుంకే దివ్యలోకే ----” అనగా “చతుర్తశభు వనాలతో 
వభ్రాజితమైన (బ్రహ్మాండానికి పదిరెట్టు గొప్పదై, సకల కార్యకారణ సముదాయంతో 
కూడిన ఎడు (ప్రాకారాలకు అవ్వల దివ్య శోభాసంపన్నమైన అలౌకిక వైకుంఠధామం 
భగవంతుని దివ్యసూరులతో విరాజిల్చుతుంటుంది” అని అత్యద్భుతంగా వర్ణించిన 
భగవద్రామానుజులు తాము వర్ణించిన విధంగానే శ్రీరంగనాథ దేవాలయాన్ని 
సప్త ప్రాకారాలతో భూలోక వైకుంఠధామంగా నిర్మింపజేశారు. తాము ఆ శ్రీరంగనాథుని 
జయధ్లజంగా, శ్రీరంగరాజచరణాంబుజ మూలదాసుడుగా కీర్తితులయ్యారు. శ్రీ 
వైకుంఠస్తవంలొ ఇలా వర్లితమయింది : “కదా మాయాపారే విశదవిరజాపారసరసి, పరే 
శ్రీవైకుంరే పరమరుచిరే హేమనగరే, మహారమ్యే न्ड) నరనుణీమయే నుండపనరే, సమాసీనం 
శేషే తన పరిచరేయం పదయుగమ్‌” “హే భగవన్‌! ప్రకృతి మండలావరణానికి అవ్వల, 
అతి ఎస్తుతమైన విరజా నదికి ఆవలగల చత ఏచి(త్ర మణి ఘటిత పరమ మనోహర 
४ శ్రీవైకుంఠ మహానగరంలో, అత్యంత రమణీయము, సర్యోచ్చస్థానము 


గో నయనోత్సలార్శితవ్యాఖి 175 


డి 


అనర్హ మణిగణ |ప్రకాశితమయిన రత్నమండపంలో సహ(స్రఫణా మణి శోభితుడైన 
శేషుని పర్యంకమందు విరాజితుడై నిత్య సూరులతో కూడినవాడై సుఖంగా 
కూర్చున్న నీ చరణ కమల యుగళానికి పరిచర్య చేసే శుభసమయం నాకెప్పుడు 
కలుగుతుందో!” “విష్పుక్చేన సంహిత”ిలోను శ్రీ వైకుంఠవర్లన మున్నది: “వైకుంశే తు 
పరే లోకే శ్రీ సహాయో జవార్డనః, ఉభాభ్యాం భూమివీలాభ్యాం సేచితః పరమేశ్వరః, మహాయోగీ 
జగద్దాతా దివ్య సింహావవోవరి దివ్య సంప్రరణోపేతే శేషాహిఫణ మండిలే, పంచోపవికదామ్నాత 
దివ్యమంగళ విగ్రహః, అప్రాకృత युन విత్యాకృతిధరో యువా, నిత్యాతీతో జగద్దాతా > 
ర్ఫుకైశ్చ సేవితః” పరమవైదిక సిద్దాంతానుసారులైన వైష్లవులకు మాన్యమైన వషయం 
శ్రీవైకుంఠము. ఆది అపునరావృత్తి స్టానము 
ఏద్యానికి చెందిన ఒక ఆద్భుతమైన ఐతిహ్యామున్నది పోతనగారు “ఇల 
వైకుంఠపురంబులో ---” అని 2०१९० 'వ్రాసి, వైకుంఠాన్ని ఎలా వర్లించాలో, తోచక 
ఆలోచిస్తూ ఊరి అవతలికి వెళ్లాడట. కొంతసేపయిన తర్వాత పోతన తిరిగి "వచ్చి 
“అమ్మాయో! ఆ తాళపత్ర (గ్రంథం ఇటు తీసుకు రా! పూర్తిచేస్తాను” ఆన్నాడట 
కూతురుతో. ఆ మాటలు విని కూతురు ఆశ్చర్యపడి “ఇంతకు ముందేకడా మోరు 
వచ్చి పద్యం పూర్తి చేసి వెళ్లారు. మళ్లీ పూర్తి చేయడమేమిటి?” అన్నది. పోతన తన 
గ్రంథాన్ని చూచుకొంటే “అల వైకుంఠపురంబులో” ఆనే పద్యం అత్యంత హృద్యంగా 
అనవద్యంగా పూర్తి చేయబడి ఉన్నది. “అమ్మా! ఎవరు (వాశారమ్మా ఇంత చక్క ని 
పద్యం?” అని కూతుర్చ్ని అడిగారు పోతనగారు. “నాయనా! ఇంతకుముందు మోరే 
వచ్చి పద్యం పూర్తిగా వ్రాసి వెళ్ళారు” అని ఆమె మళ్లీ చెప్పేసరికి ఆ వచ్చినవాడు తన 
ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడే అని (గ్రహించి పోతనగారు ఆ పద్యాన్ని పలునార్జు 
చదువుకొని, ఆనందించి “నీవెంత అదృష్టవంతురాలవమ్మా. శ్రీరామచం(ద్రుణ్ని 
దర్శించావు” అని కూతుర్ని మెచ్చుకొన్నాడట 
భక్త కవుల జీవితాలలో ఇట్టి అద్భుత సంఘటనలు ఉండటంలో ఆశ్యర్యపడవలసినది 
లేదు. గీతగోవింద కర్త జయదేవుడు తన అష్టపదిలో ఒక పాదం ఎలా (వ్రాయాల్‌ 
తోచక ఆలోచిస్తూ బయటికి వెళ్లాడట. ఇంతలో శ్రీకృష్ణుడు జయదేవుని రూపంతో 
వచ్చి ఆ అష్టపదిని పూర్తిచేసి వెళుతుండగా “మళ్లీ వెళుతారేమిటి? వంట ఆయింది. 
భోజనం చేసి మరీ వెళ్లండి” అన్నది భార్య సరే అని భోజనం చేసి వెళ్లిపోయాడు 
శ్రీకృష్ణుడు. ఆ తర్వాత అసలు జయదేవుడు వచ్చి చూచాడు. తన & 
చేస్తున్నది. ఎన్నడూ తాను భుజింపక ముందు భోజన 


176 గజేంద్రమోక్షము 


తన కంటె ముందుగా భోజనం చేయడం చూచి ఆశ్చర్యపడి, (గ్రంథకుటిలోనికి వెళ్లి 
తన తాళపత్ర (గ్రంథం చూచుకొన్నాడు. అష్టపది శృంగార రస బంధురంగా పూర్తి 
చేయబడి ఉంది. “ఇది ఎవరు వ్రాశారు?” అంటూ గబగబ వచ్చి భోజనం చేస్తున్న 
భార్యను ఆడిగాడు. “మోకేమైనా మతి పోయిందా? మోరే వచ్చి (వ్రాసుకొని, భోజనం 
చేసి, కాస్తయినా విశ్రమించకుండా వెళ్లిపోయారు. మోరుకాక మరెవరు ఇంట్లొకి వచ్చి 
వ్రాస్తారనుకొంటున్నారు?” అన్నది భార్య పద్మావతి. శ్రీకృష్ణభగవానుడు తన రూపంతో 
వచ్చి (వాశాడని తెలుసుకొని సంతోషంతో ఉప్పాంగిపోయి తన భార్య భుజిస్తున్న 
విస్తరాకులో చొరబడి గబగబ ఇంత అన్నం తిని “ఇది శ్రీకృష్ణప్రసాదమే. నీవెంత 
ఆదృష్ణవంతురాలవే. నన్ను కూడా కొంత తిననివ్వవే” ఆని భార్యను బతిమాలాడట 
జయదేవుడు. 

గుజరాతుకు చెందిన శ్రీ నర్సీమెహతా 13వ శతాబ్దివాడు. శ్రీకృష్ణ భక్తుడు. చాలా 
పేదవాడు. ఆ రోజు తండ్రి తద్దినం. భోక్తలను పిలుచుకొన్నాడు. నెయ్యికోసం గిన్నె 
పట్టుకొని అంగడికి వెళ్లాడు. దారిలో బృందావనం నుంచి వచ్చిన శ్రీకృష్ణభక్తులు 
కొందరు కనిపించారు. వారితో శ్రీమద్భాగవతం గురించి మాట్లాడుతూ కాలం 
గడిపివేశాడు. అపరాహ్హం దాటింది. తండ్రి తద్దినమనీ, తాను నెయ్యికోసం వచ్చానని 
మరచిపోయాడు. ఎప్పటికో గుర్తు వచ్చింది. భార్య ఏమంటుందో అని భయపడుతూ 
నేతి గిన్నెను పట్టుకొని త్వరత్వరగా ఇంటికి వెళ్తాడు. తాను పిలిచిన భోక్తలు ముగ్గురూ 
తిరిగి వెళ్లిపోవడం చూచాడు. ఇంటిలోనికి వచ్చి “ఇదిగో! నెయ్యి తెచ్చాను. భోక్తలు 
వెళ్లిపోయారేమిటి?” భయపడుతూ భార్యను ఆడిగాడు. తన భర్తను వింతగా, 
ఎగాదిగ చూచి “బండిమోద అన్ని సరుకులు తెచ్చిందెవరు? అరటాకులు, నెయ్యి 
అన్ని వస్తువులు తెచ్చింది మోరు కాదా? శాస్త్ర ప్రకారంగా వంట చేశాను. ఇద్దరం కలిసి 
భోక్తలకు వడ్డించాము. సంభావన సమర్సించాము. భోక్తలు సంతృప్తిపడి ఇప్పుడే 
వెళ్లిపోయారు. ఇంట్లో డబ్బీ నిండా నెయ్యి ఉంది. మోకేమన్నా మతిపోయిందా? నాకు 
ఆకలవుతున్నది. వెంటనే భోజనానికి కూర్చోండి” ఆని గదమాయించింది భార్య. తన 
రూపంతో శ్రీకృష్ణ భగవానుడే దయచేసి తిథికార్యం పూర్తిచేసి వెళ్తాడని తెలుసుకొని 
శ్రీనర్సిమెహతా లోలోపల ఉప్పాంగి పోయాడు. ఈ వాస్తవం భార్యకు ఎంత చెప్పినా 
ఆమెకు బోధపడదని చెప్పకుండా ఊరకున్నాడు. మహాత్మాగాంధిగారి అభిమాన కవి 
ఈ నర్బీమెహతాయే. ద్వైతాద్వైత సంప్రదాయ (ప్రవర్తకుడు రాధాకృష్ణ యుగళో 


గోపీనయనోత్సలార్శితవ్యాఖ్య 177 


పాసకుడు అయిన శ్రిమదాచార్య "నింబార్కుల జివితంలొ కూడా ఇటువంటి 


ఐతిహ్యామున్నది 
మ. సిరికిం జెప్పు(డు శంఖచ|క్రయుగముం జేదోయి సంధింప( డే 


పరివారంబును ४८८ డ[భ్రగపతిం బన్నింప( డాకరికాం 
తరధమిలము( జకు.నొత(డు వివాద|ప్రోత్తిత శీ.క 

పరిచేలాంచలమైన వీడ(డు గజ(ప్రాణావనోతాహియె 

జీ: సిరికిన్‌+చె के కి కూడా చెపాడు. 36.025 = చేతులు కెంటియందును 

శంఖచ(క్రయుగమున్‌ = శంఖచక్రముల రెండింటిని; సంధింప(డు = చేర్చుకొనడు; ఏ 

పరివారంబును= ఎటువంటి అనుచరులను; చిర(డు = పిలువడు; ఆ(భ్రగపతొన = పక్షీం[దుడెన 

గరుత్న్సంతునె, పన్నాంప(డు = సిద్దముగా ఉండమని చెపాడు. ఆకరికాంతర = చెపియందలి 


ప్రోత్తిత = తగవుపడి లేచిన; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచ + ఉపరి = స్తనముల మోదనుండిన, 


2 


చేల + అంచలమునైనన్‌ = చీర చెంగువైనను, గజ(ప్రాణ + ఆవన + ఉత్సాహియై = గజరాజు 
(ప్రాణాలను కాపాడుట యందలి ఉత్సాహముతో, వఏడండు = విడువడు. 

తా :ఆర్తుడైన గజేంద్రుని ప్రాణాలను కాపాడటానికి ఉత్సాహియైంన 
శ్రీమన్నారాయణుడు హరాత్తుగా లక్ష్మీదేవి ప్రక్కనుంచి లేచి బయలు దేరాడు. తాను 
ఎక్కడికి వెళుతున్నది లక్ష్మీదేవికి చెప్పలేదు. రెండు చేతుల శంఖచక్రాలు ధరింపలేదు. 
తన పరివారాన్ని రమ్మన లేదు. గరుత్మంతుని ఆరోహింప లేదు. చెవుల వరకు జారిన 
జుట్టును కూడా చక్క చేసుకో లేదు. అంతకు ముందు చదరంగ క్రీడలో ఓటమి 
పొంది తన చేత జిక్కిన లక్ష్మీదేవి పైట చెంగును సైతం విడువలేదు. 

శ్రీమన్నారాయణుని ఆర్మత్రాణ పరాయణత్వం ఈ పద్యంలో వర్లితమయింది. 
భగవంతుని అప్రాకృతమైన కళ్యాణ గుణ గణాలలో ఆర్తత్రాణ పరాయణత్వం 
ముఖ్యమైనది. ^ పదం సముద్దతకరం బ్రహ్మాదయోభో సురాః, పాల్యంతామితి దీన 
వాక్యకరిణం దేవేష్వశక్తేషు యః, మా బభైషీరితి యస్య నక్రహవనే చక్రాయుధః, శ్రీధర, ఆర్మత్రాణ 
పరాయణః స భగవా న్నారాయణో మే గతిః (శ్రీ నారాయణాష్ట్రకం) “మొసలిచెత 
పీడింపబడిన తన తొండమును పైకెత్తి “ఓ (బ్రహ్మాది దేవతలారా! నన్ను రక్షించండి' 
అని దీనంగా మొజుపెట్టుకొనే గజేం(ద్రుణ్ని రక్షించడానికి దేవతలు అసమర్జులయ్యారు 
ఆది చూచి భయపడవద్దు అంటూ మొసలిని వధించడానికి చేత సుదర్శన చక్రం 
ధరించిన దీనరక్షకుడు భగవన్నారాయణుడు నాకు ఎకైక రక్షకుడు". భగవద్భక్తి 


178 గజేంద్రమోక్షము 


యుక్తులైన దీనుల్ని రక్షించడం భగవంతుని బాధ్యత అవుతుంది. ఆయన 
విశ్యతోముఖుడు అందరి మొజలను వినగలడు. ఆర్హులైన భక్తులను సంరక్షించడానికి 
వేగిర పడతాడు. విభీషణుడు తనను శరణు చొచ్చినపుడు శ్రీరాముడు “అవాలోచిత 
విశేషాశేషలోక శరణ్యుడై” అభయమిచ్చాడు. భగవ(ద్రామానుజులు “ప్రపన్నార్తిహరం 
విషమ్ణుమ్‌” అను శా(స్రోక్తిని పురస్కరించుకొని తమ వైకుంఠ గద్యలో భగవంతుణ్ని అభిల 
సత్య దయైక సాగరుడ నీ శరణాగత వత్సలతకు ఏకైక సముద్రుడు అనీ, 
భక్తజనులను తన హృదయానికి హత్తుకొని కాపాడటం ఆయన ఏకైక భోగమనీ, 
గుణాలను, అవగుణాలను విచారించకుండగనే సమస్త జీవులపట్ల అనుకూల 
మర్యాదాయుతమైన శీలము గలవాడనీ వర్ణించారు. “అనాలోచితగుణగణాఖండ 
జవానుకూలముర్యాదాశీలవతః (వైకుంఠ గద్య) స్వాభావికానవధి కాతిశయగుణవత్తయా 
దేవతిర్యజ్మనుష్యాద్యఖిల జనహృదయానందన్య" (వైకుంఠ గద్య) “స్యాభావికము, అసీమము, 
అతిశయము అయిన కళ్యాణ గుణాలతో కూడియున్న వాడైనందున 
శ్రీమన్నారాయణుడు దేవతలకు, పక్షులకు, పశువులకు, మనుష్యాది సమస్త జీవులకు 
హృదయానందాన్ని కలిగిస్తాడు” అన్నారు. సకల సంప్రదాయాలు భగవంతుడు 
ప్రపన్నార్తిహిరుడనే చెబుతున్నవి. శ్రీమద్రామాయణ మహాభారత భాగవతాది 
(గంథాలలొ శ్రీమన్నారాయణుని ఆ(శిత వాత్సల్యం గురించి, ఆర్షతాణ పరాయణత్వం 
గురించి విశేషంగా చెప్పబడింది. ఒక జంతువును రక్షించడంలో భగవంతుడు ఎంత 
వేగిరపడ్డాడో తెలపడానికి గజేం(ద్రమోక్షణ కథానకమే నిదర్శనము. భగవంతుని దీన 
రక్షాపరత్వాన్ని గురించి గజేంద్రమోక్షమును పురస్కరించుకొని ఒక ప్రాచీన సంస్కృత 
కవి చెప్పిన చక్కని శ్లోకం పోతనగారి ఈ పద్యానికి మూలమేమో అనిపిస్తుంది. 
“అవాదృత చమూపతి ప్రహిత హస్త మస్వీకృత ప్రణితమణిపాదుకం, కీమితి విస్మితాంతఃపురమ్‌, 
ఆవాహనపరిష్వుతం పతగరాజ మారోహతః కరిప్రవర బృంహితే భగవత స్వ్వరాయై నమః” 
“విషుద్లస్తుడైన గజేం(ద్రుణ్ని రక్షించడానికి హఠాత్తుగా గరుత్మంతుని జీను లేని 
పీఠంమోది కెక్కిన శ్రీమన్నారాయణుడు తన సేనాపతియెన విష్వక్సేనుణ్ని ఆదరించ 
లేదు. మణిమయములైన పాదుకలను కూడా ధరించలేదు. అంతఃపుర స్త్రీలు 
“ఏమయింది? ఏమయింది?” అని ఆశ్చర్యంతో అరుస్తున్నా వారికి బదులు చెప్పకుండా 
ఆతి శీఘంగా బయలుదేరాడు”. భాగవతం పఠించి (ప్రభావితులైన పండితులు, 
కవులు ఆయా మనోజ్ఞ ఘట్టాలను వర్గించినట్లు మన కనేక సంస్కృత శ్లోకాలు 


पि నయ నోత్సలార్శ్భిత వ్యాఖ్య 179 


లభ్యమవుతున్నాయి. భాగవతాన్ని తెనిగింప నుద్యమించిన పోతనగారు ఆ క్లొకాలను 
గమనించే ఉంటారనడంలో సందేహం లేదు. 13వ శతాబ్దిలో కాశ్మీర పండితుడు 
శార్‌జధరుడు సంకలనం చేసిన సంస్కృత క్టోకసంపుటి _ శార్‌బ్లధరపద్దతిలో 
శ్రీమద్భాగవత ఘట్టాలకు చెందిన అనేక క్టొకాలు లభ్యమవుతున్నాయి. శ్రీమద్భాగవత 
దశమస్కంధ పూర్వ భాగానికి శ్రీహరిసూరి అనే ఒక మహాకవి “హరిభక్తి రసాయనమ్‌” అనే 
క్లోకరూప వ్యాఖ్యాన (గ్రంథం రచించాడు. ఈయన శ్రీ.శ.1656 నాటివాడు. దశమ 
స్కంధ పూర్వభాగంలో పూరింపదగిన అయిదువేల క్లోకాలు రచించి మూల గ్రంథంలోని 
మనోజ్ఞఘట్టాలకు వన్నె తెచ్చాడు. శ్రీహరిసూరివలెనే మరెందరో (ప్రాచిన కవి 
పండితులు భాగవత ఘట్టాలను వర్లించి ఉండవచ్చును. 

వ. ఇట్లు భక్తసాలన పరాయణుండును, >$ ©> హృదయారవింద పదవ 
సంస్టితుండును నగు నారాయణుండు కరికులేం ద్ర విజ్ఞాపిత దీనాలాపంబు 
లాకర్ణించి లక్ష్మీకాంతా వివోదంబులం దగులు సాలించి, సం[భ్రమించి, 
దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షాపరత్వంబు నంగీకరించి నిజపరికరంబు 
మరల నవధరించి గగనంబున కుద్గమించి వేంచేయు నప్పుడు. 

టీ: ఇట్లు = ఈ ఏవిధంగా; భక్తజన పాలన పరాయణుండును = భక్తజనులను రక్షించు 

కార్యమునందు ఆసక్తుడును, నిఖిల జంతు = సకల జీవులయొక్క; హృదయ + అరవింద సదన 
= హృదయములనెడి పద్మ నిలయములందు; సంపితుండును = ఉండువాడును; కరికులేద 
విజ్ఞాపిత = గజేం[ద్రునిచే మొరపెట్టబడిన, నానావిధదీన + ఆలాపంబులు = ఆనేక విధములైన 
దీనవాక్యాలను; ఆకర్లించి = విని లకీదేవితోడి వేడుకలందలి, తగులు = ఆసక్తిని, చాలించి, 
సం(భ్రమించి = తొందరపాొంది; దిశలు నిరీక్షించి = దిక్కులు పరికించి; గజేం(ద్రరక్షా పరత్యంబున్‌ 
= గజేంద్రుని రక్షించు కార్యమును, అంగీకరించి - సమ్మతించి, నిజపరికంబు = తవ 
ఆయుధమైన సుదర్శన చక్రమును, అవధరించి = చిత్తమున తలచుకొని; గగనంబునకు = 
ఆకాశమునకు, ఉద్లమించి = (ఎగసి) లేచి, వేంచేయునప్పుడు = వచ్చునపుడు. 

తా : భక్తజన రక్షకుడు, సర్వభూతాంతరాత్ముడు అగు శ్రీమన్నారాయణుడు 

గజేంద్రుని దీనాలాపాలను విని, లక్ష్మీదేవితో వినోదించడం విరమించి; గజేం[ద్రుణ్ని 
కాపాడాలని నిశ్చయించుకొని, తన సుదర్శన చక్రాన్ని స్మరించి, దిక్కులు పరికించి ` 
ఆకాశానికి లేచి వేంచేసే సమయంలో - 

లక్ష్మీదేవి పద్మవనాలయ, $ మన్నారాయణుడు నిఖిల జంతు హృదయ పడ్మ 

నిలయుడు. అనగా సర్వభూతాంతరాత్ముడని అర్థం. నరాకృతితో ద్విభుజాడైయున్గ 


180 గజేంద్రమోక్షము 


శ్రీకృష్ణ భగవానుడు భక్త రక్షణావసరమందు చతుర్చుజుడైన శ్రీమన్నారాయణుడుగా 
ప్రత్యక్షమవుతాడు. లక్ష్మీస్వరూప అయిన రుక్మిణి వివశురాలై మంచం నుండి 
పడిపోతున్న సమయంలో దగరును ॐ కృష్ణుడు “పర్యంకా దవరుహ్యాశు తాముత్తాప్య 
చతుర్చుజః (శ్రీ మదా10-60-26) అని శ్రీ శుకదేవుడు శ్రీకృష్ణునికి పర్యాయపదంగా 
చతుర్శ్భుజాడన్న పదం ప్రయోగించడం గమనింపదగ్గది. “వి రనపాయినీ” 
లక్ష్మీదేవి శ్రీమన్నారాయణునితో క్షణికమైన విశ్లేషము కూడా లేనిది. 
శ్రీమన్నారాయణునితో నిత్య యోగము కలది. కాంతిగల వస్తువునుండ కాంతిని 
విశ్లేషించడం సాధ్యం కానట్టుగా, భగవత్తత్యం నుంచి శ్రీతత్యాన్ని విశ్రేషించడం 
సాధ్యంకాదు. అట్టి లక్ష్మీదేవితో తగులు చాలించి గజేం[ద్ర రక్షా పరత్వంతో 
తొందరపడినాడని భావము. 
శ్రీశుక ఉవాచ: 
శ్లో ఏవం గజేంద్ర ముపవర్ణిత నిర్విశేషం 
బహ్మాదయో వివిధలింగభిదాభినూనాః 
నైతే యదోపసస్సపు ర్నిథఖిలాత్మకత్యాత్‌ 
తత్రాథిలామరమయో హరి రావిరాసీత్‌ 
తా: శ్రీ శుకదేవుడిలా చెబుతున్నాడు. పరీక్షిన్మహారాజా! గజేంద్రుడు ఇలా 
నామరూప రహితమైన పరమాత్ముణ్ని స్తుతించాడు. అందుచేత భిన్న భిన్న నామాలు, 
రూపాలు గల దేవతలు తమ తమ నామ రూపాభిమానాల మూలంగా గజేం(ద్రుణ్ళి 
రక్షించడానికి ముందుకు రాలేకపోయారు. అపుడు "अ కారణంగాను, 
సర్వదేవస్యరూపుడైన కారణంగాను స్య్వయంభగవానుడు శ్రీమన్నారాయణుడు 
ఆవిర్భూతుడయ్యాడు. 
గజేం(ద్రుడు వర్ణించిన నిథఖిలగుణా(శ్రయుడు, అఖిలదేవమయమూర్తి 
ఆవిర్భూతుడయ్యాడు. అందుకు కారణం గజేంద్రుని ప్రార్థనలో ఏ దేవుని విశేష 
నామోలఖము లేకపోవడమే. అతడు హంసవాహను డనలేదు. వృషభవాహను డనలేదు. 
వ(జపాణి అనలేదు స్పష్టకర్త అనిగాని, సంహారకర్త అనిగానీ, స్వర్గాధిపతి అనిగానీ 
కనలేదు ఆయా దేవతల చిహ్నాలుగాని, వాహనాలుగాని, వారి కార్యాలుగాని 
రూపాలుగాని వర్షించలేదు. +€ (ప్రయోగించిన విశేషణవిన్యాసంతో చేసిన 
ఈస్తవం (బ్రహ్మాది దేవ బృందానికి బోధపడటం అసంభవమైన కారణంగా 


(इ 181 


పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గజేం(ద్రునికి ముక్తి కలిగించడానికి 
ఆవిర్భూతుడైనాడు. “స ఆత్మా అంగా న్యన్యా దేవతాః” ఇత్యాది (శ్రుతివాక్యాలను 
ఆనుసరించి సకల దేవతలకు అంగిరూపంతో శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భూతుడై 
స్వయంగా గజేంద్రుని దగ్గరకు వచ్చాడని శ్రీ శుకదేవుడు పరీక్షిత్తుకు స్పష్టం చేశాడు. 
ఈ శోకానికి ముందటి “స వై న దేవాసుర మర్త్య” శ్లోకంలో (బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణ 
భగవానుని స్వల్ప మాత్రాంశలతో ఉద్భూతులైన వారని, శ్రీకృష్ణుడే సర్వకారణాలకు 
కారణమైనవాడని వ్యంజింపబడింది. ఆయా దేవతలు సర్వకారణ కారణులు కానందున 
గజేంద్రుని రక్షించడానికి ముందుకు రాలేనివారయ్యారు. సాత్వికత్వ - భౌతికత్వాలు 
లేకపోవడం అనేది ఒక వైలక్షణ్యం గజేం(ద్రునిస్తుతిలో ఉన్నది. & పురుషత్యాలు 
లేకపోవడమనే (ప్రాకృతధర్మరాహిత్యం మరొకటి గజేంద్రుని స్తుతిలో ప్రదర్శిత 
మయింది. ఏ జాతికి చెందిన (ప్రాణి కాదు అని కూడా కథితమయింది. సత్వాది 
గుణాలు, పాప పు ణ్యాలు, కర్మలు లేనివాడని చెప్పబడింది. పైన పేర్కొన్న సముదాయా న్ని 
ప్రవర్తింపజేసేవాడని వర్లింపబడినవాడు. ఆతడెవరు? శ్రీమన్నారాయణుడు - సనాతన 
పరబ్రహ్మము, పూర్ణ పురుషోత్తముడు, సచ్చిదానంద రూపుడు శ్రీకృష్ణభగవానుడే 
కదా! భగవన్నామాలలో శ్రీకృష్ణనామమే విశేష్యము. తక్కిన నామాలన్నీ విశేషణాలే. 
జగత్తత్త్యము తెలిస్తే అది (బ్రహ్మజ్ఞాన మవుతుంది. ఆత్మతత్త్యం తెలిస్తే ఆది 
పరమాత్మ జ్ఞాన మవుతుంది. లేదా యోగమవుతుంది. ఈళశ్యరతత్త్యం తెలిస్తే అది 
శ్రీకృష్ణ భక్తి అవుతుంది లేదా భగవత్సరూపజ్ఞానమవుతుంది. భగవంతుడు సర్వడా 
ఒక్కడే “ఏకమేవాద్వితీయం బ్రహ్మ"అనే (శుతివాక్యాన్ని ఎవరూ కాదన లేరు. నిర్విశేషత్య 
సవిశేషత్యాలు, నిర్గుణత్వ సగుణత్వాలు, నిరాకారత్య సాకారత్వాలను గూర్చి 
వాదవివాదాలు జరపడం భగవంతునిపట్ట్ల అపరాధం చేయడమే ఆవుతుంది. 
శ్రీ వేదాంత దేశికులు తమ “తత్త్య ముక్తా కలాపం”లో ఇలా అన్నారు “పావద్యం కే౭.పి 
సోపాధిక మధ కతిచిచ్చక్తిభిర్దుష మన్యే, ప్వీకృత్రైకా ద్వితీయ శ్రుతిమపి జగదు స్రద్విశిష్టైక 
నిష్టామ్‌, నిత్యత్వం విగ్రహత్వం ప్రకృతి పురుషయో ర్హేతుతాం విశ్వకర్తుః, తద్రైశిష్ట్య 

ప్రథిత మజహతాం కో౭పరాధో తిరిక్తగ ఏకమేవాద్వితీయ సర్వభవన సమర్థ 
సంకల్పుడైన పరబ్రహ్మ ఆనేక నామ రూప కర్మలను ప్రకటించడం ఐచ్చిక 
జరుగుతుంది. అట్టి భగవంతునికి “విశేషణ పరిగ్రహా మాత్రం అపరాధ అంటారు 
వేదాంతదేశికులు. ఇట్టి అపరాధం తత్తవేత్తలందరు చేసినవారే. కొందరు (బ్రహ్మమును 


182 గజేంద్రమోక్షము 


ఆవిద్యా విశిష్టుడంటారు. అదొక అపరాధం. కొందరు ఉపాధివిశిష్ణుడంటారు. అదొక 
అపరాధం. మరికొందరు శక్తి విశిష్టుడనీ, కొందరు నిర్విశేషుడని అంటారు. ఇలా అనే 
వారందరు “ఏకమేవాద్వితీయం బ్రహ్మ” అనే (శ్రుతివాక్యాన్ని ఉదాహరిస్తుంటారు. కాబట్టి 
“సర్వేషా మపి సమాన దోషత్వమ్‌” అని శ్రీ వేదాంత దేశికులు భగవంతుడు “అశేష 
చిదచిత్రకారం బ్రహ్మ ఏకమేవ తత్వమ్‌” ఆను తమ ०8 नू సిద్దాంతాన్ని నిరతిశయ 
సుందర శబ్దాలతో అభివ్యక్తం చేశారు. “పత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ" అను (శ్రుతివాక్యానికి 
శ్రీమద్రామానుజాలు “స|ద్రూపుడు, చిద్రూపుడు, కాల - దేశ - వస్తు పరిచ్చేద 
రహితుడైనవాడు భగీవాను”'డని అర్థం చెప్పారు. నిఖిలాత్మకత్వమే నిర్విశేషత్వమని 
సారాంశము. 

శ్రీకృష్ణుని భగవత్తత్వం గురించి శ్రీ శుకదేవుడిలా చెప్పాడు. “కృష్ణమేన మచవేహి త్వ 
మాత్మాన మభిలాత్మవాం, జగద్దితాయ సోప్యత్ర దేహీవాభాతి మాయయా” (శ్రిమద్భా.10- 
14-54) ఈ యశోదానందనుడైన శ్రీకృష్ణుణ్ని నీవు ఆత్మలకు ఆత్మగా తెలిసికొనుము. 
లోకకళ్యాణార్హము యోగమాయా సమావృతుడై దేహధారివలె కనిపిస్తాడు. “దేహ దేహి 
कार (छ వేశ్వరే విద్యతే క్వచితొ భగవంతునియందు దేహ దేహి విభాగము ఏ 
మాత్రము ఉండదని శ్రీమధ్యాచార్యులవారు మహావారాహవచనాన్ని ఉదాహరించారు. 
సై శ్లోకంలో మాయి అనగా ఆత్మీయ సంకల్పమని అర్థము. లేదా“ ప” అని 
ఆర్థము. “వాహం ప్రకాశ: సర్వప్య యోగమాయాసమావృతః” (గీత 7-25) భగవంతుడన్ని 
చోట్ల అందరికి కనిపించడు. కనిపించినపుడు అజ్ఞులు అది భగవంతుని మాయ 
అనుకొంటారు. ఆది భౌతిక దేహమని కూడా మూఢులు భావిస్తారు. “మాయోపాధి రివ 
ప్రతీయతే వ తు మాయోపాధి రిత్యర్థః” అని శ్రీవంశీధర స్వామి అన్నారు. భగవంతుడు 
తన (ప్రాకట్యానికి మాయోపాధిని స్వీకరిస్తాడని కొందరు వాదిస్తారు. అది శ్రీకృష్ణుని 
విషయంలో పొసగదు. శ్రీకృష్ణుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆయనయే 
స్యయంభగవానుడు. భగవత్సరూపమనగా శ్రీకృష్ణుని రూపమే అవుతుంది. 
వేదాంతంలో సగుణ - నిర్గుణ; సవిశేష - నిర్విశేష వాదాలు కనిపిస్తాయి. 
నిర్విశేషవాదియైన శ్రీ శంకరభగవత్సాదులు తమ (బ్రహ్మసూత్ర వ్యాఖ్యానంలో (3-2- 

“వవిశేషత్వమపి బ్రహ్మణో ౬ భ్యుపగంతవ్యమ్‌” “పారమార్థికంగా నిర్విశేష (బ్రహ్మమే. 
ఆయినా ఆయనను సవిశేషంగానే భావించాలి” అన్నారు. ఇంతెందుకు? వేదాలను 
విభాగం చేసినవాడు వేదవ్యాసమహార్షి उत्पुट = పురాణాలు. 


గీ నయనోత్సలార్శ్చితవ్యాఖ్య 183 


వేదాలలోని నిగూఢార్థాన్ని తెలుసుకోడానికి పురాణాల సహాయం పొందడంకంటె వేరే 
ఉపాయం లేదు. పౌరాణిక జ్ఞానం లేకుండా వేదార చర చేసేవానిని చూస్తే వాడు తమ 
తలను (బ్రద్దలు కొడతాడని వేదాలు భయపడిపోతాయి “బిభేత్యల్పశ్రుతాద్‌ వేదో మా 
మయం ప్రహరిష్యతి” అని వాయుపురాణం చెబుతున్నది. ఆ పురాణాలను రచంచనవాడు 
వేదవ్యాస మహర్షియే. వేదార్థం ఆయనకంటె మరెవరు చెప్పగలరు? భగవంతుడు 
ప్రకృతి గుణాలకు సర్వధా అతీతుడు కనుక నిరుణుడయ్యాడు. ఆయన స్వరూపానికి 
సంబంధించిన ఆచింత్యానంత దివ్య గుణాలు నిత్యమూ ఆయనయందు 
నివసిస్తున్నాయి కనుక సగుణుడయ్యాడు. శ్రీకృష్ణ భగవానుడు తన భగవత్తత్హ్యం 
గురించి శ్రీ శంకరునికి ఇలా చెప్పాడు. (పద్మపురాణం. పాతాళ ఖండం. 51, 66, 71) 
(1) “యద్యడ్య మే త్వయా దృష్టమిదం రూప మలౌకికం, ఘనీభూతామల పేమనచ్చిదావంద 
విగ్రహమ్‌, (2) “నీరూపం నిర్గుణం వ్యాపి (క్రియాహీనం పరాత్సరం, వదమ్త్యపనిషత్సంఘా 
ఇదమేన మయానఘు! (3) ప్రకృత్యుత్హ గుణాభావా దనంతత్వాత్తథేశ్వరమ్‌; ఆసిద్దత్వా న్మద్దుణావాం 
నిర్గుణం మాం వదన్తి హి (4) అదృశ్యత్వా న్మమైతప్య రూపన్య చర్మచక్తుషా, అరూపం మాం వదనే 
తే వేదాః పర్వే మహేశ్వర (5) వ్యాపకత్యా చ్చిదంశేన బ్రహ్మేతి చ విదుర్చుధాః =) खमु 
త్రపంచప్య నిప్ర్రియం మాం వదన్తి హి. (6) మాయాగుణైర్యతో మేంశాః కుర్వంతి పర్దనాదికం, 
న కరోమి స్వయం కించిత్‌ సృష్ట్యాదిక నుహం శివ!” దీని తాత్సర్య మిది: “ఓ శివా! నా 
ఆలౌకిక (హానోపాదాన రహితము, దేహ దేహి భేద రహితము, స్వరూపభూతమైన 
భగవద్దేహము) రూపాన్ని నేడు నివు దర్శించావు. ఈ దేహం విశుద్ద (పేమ 
ఘనీభూతమైన శరీరము. ఇది సచ్చిదానంద రూపము. ఉపనిషత్సముదాయం 
నాయీ రూపాన్ని నిరాకార నిర్గుణ, సర్వవ్యాపి, నిష్ర్కియ, పరాత్సర (బ్రహ్మమని 
పేర్కొంటూ ఉంటుంది. నాలో (ప్రకృతి జన్య గుణాలు (సత్వ - రజ స్తమస్సులు) లేని 
కారణంగాను; నా కళ్యాణగుణ సామర్థ్యాన్ని అంచనా వేయలేని కారణంగాను నన్ను 
నిర్గుణుడంటారు. నేను అనంతుడను కాబట్టి నన్ను ఈశ్వరుడంటారు. నాయీ 
రూపము చర్మచక్షువులకు అగుపింప జాలదు. కాబట్టి నన్ను अ 
నిరాకారునిగా వేదాలు వర్గించాయి. నేను నా చైతన్యాంశతో సర్హ్వవ్యాపకుడవైన 
కారణంగా పండితులు నన్ను ంటారు. ఈ (ప్రపంచానికి కర్తను 
కానందున నన్ను నిప్రియుడంటారు. ఓ శివా! నేను స్వయంగా ఏమో చేయను 
(బ్రహ్మ విష్ణు రుద్రరూపమైన నా అంశలు ఈ సృహ్య్యాది కార్యాల విర్వహిప్తాయి". ఈ 
శ్లోకాలను బట్టి, ఉపనిషత్సముదాయాన్ని బట్టి శ్రీకృష్ణ భగవానుడే పర్వబ్రహ్మమనీ 


184 గజేంద్రమోక్షము 


పరమాత్వుడనీ సర్వలోక మహేశ్ళరుడాయనయే అని స్పష్టమవుతుంది. ఇంతెందుకు? 
భగవంతుడెవరో తెలుసుకోడానికి ఒక్క భగవద్గీత చాలు. సుకృత మున్నవానికి 
శ్రీకృష్ణుడు భగవంతుడుగా తోస్తాడు. (శ్రుతి అదే చెబుతున్నది. “నాయ మాత్మా 
ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన, యమేవైష नोर తనూం స్వామ్‌” 
(కఠోపనిషత్తు 1-2-23) ఈ పరమాత్ముడు (ప్రవచనాలవల్ల లభించడు. బుద్దితో 
(గహింపలేము. వినుకలి చేతను తెలుసుకోలేము. ఆ భగవంతుడు ఎవనిపై కృప 
చూపుతాడో అతని ఎదుట తన సచ్చిదానంద స్వరూపాన్ని (ప్రకాశింపజేస్తాడు. 

శ్లో తం తద్వదార్త ముపలభ్య జగన్నివాసః 

स= నిశమ్య దివిజైః: సహ సంస్తువద్చి: 
ఛందోమయేన గరుడేన సముహ్యామాన 
శ్చక్రాయుధో౬ భ్యగమదాశు యతో గజేంద్రః 

తా : విశ్వాధారుడైన భగవానుడు అత్యంత పీడితుడైన గజేం(ద్రుణ్ని చూచాడు. 
ఆతని స్తోత్రాన్ని విన్నాడు. వెంటనే ఛందోమయుడైన గరుత్మంతుని అధిరోహించాడు. 
దేవతలు స్తుతిగానాలు చేస్తుండగా చ(క్రాయుధుడు శీఘ్రంగా గజేంద్రుడున్న చోటికి 
చేరుకొన్నాడు. 

ఈ శ్లోకంలో చ(క్రాయుధుడన్న పదం శ్రీవిష్ణువునకు పర్యాయపదంగా 
ప్రయోగింపబడినదే కాని, సుదర్శన చక్రం చేబూని వచ్చినవాడని భావింపరాదు. 
భక్తవత్సలుడైన భగవంతుడు తన భక్తుణ్ని రక్షించడంలో ఎంత తొందర పడతాడో 
సూచించడానికి “ఛందోవముయేన గరుడేన” అనగా వేదపఠనం ఎంత వేగిరంగా 
జరుగుతుందో అంతవేగంగా గజేంద్రుని దగ్గరకు వచ్చాడని అర్థం. “వహ్నికుండ 
ప్రవిశ్యమాణరాజపుత్రవ్యాయేన” అని శ్రీవంశీధర స్వామి ఉదాహరించారు. సభలో 
కూర్చున్న మహారాజు తన కుమారుడు ఆగ్నికుండంలో పడిపోవడం చూచి ఎంత 
ఆతురతతో, ఎంత స్నేహపారవశ్యంతో, ఎలాంటి సాధనం లేకుండా, ఎవరినీ 
పిలువకుండా తన शद కాపాడుకోవడానికి ఎంత వేగంగా పరుగెత్తుతాడో ఆర్త 
రక్షణ పరాయణుడు, భక్తవత్సలుడు ఆయిన భగవంతుడు అంత వేగంగా 
గజేం(ద్రుడున్న చోటికి చేరుకొన్నాడని శ్రీ వంశీధర స్వామి విశదీకరించారు. సుదర్భన 
చక్రం, పాంచజన్యశంఖం, కామోదకీగద, నందకఖడ్గం, శార్‌జ్ఞధనుస్సు ఇవి శ్రీ 


చా ४ ४ jy वै 
(पिक ॥, * 
ह 


దెవుని మంగళకరములైన పంచాయుధాలు. ఇవి ఆయనకు స్వరూప భూతములైనవే 


भ 


వొతలారితవా ऽक 185 


కాని, ప్రత్యేకములైన వస్తుమాత్రములు కావు. శ్రీకృష్ణుడు తాను సంకల్పించినపుడు 
చతురుూఃజుడైెన వధంగా, ఆయన సంకల్నానుసారంగా ఈ మంగళాయుధాలు 
వెలువడుతుంటాయి. “ప్రత్యనీకభయావహమ్‌, ఏకాంతభక్తిభావేన ప్రీతో భృ త్యాభిరక్షణమ్‌” 
(శ్రీమద్భా. 9-4-28) విరోధులకు భితిని, భక్తులకు రక్షణను కలిగించేది సుదర్శన 
చక్రం. సుదర్శనం శ్రీకృష్ణ దర్శనానికి చిహ్నం. ఉపుకాలంలో శ్రీవిష్ణు పంచాయుధాల 

స్మరించడం పుణ్యం. భగవంతుళ్ణో ఆ(శ్రయించినవారికి ఆవి ఆయుధాలుగా తొచవు, 
ఆభరణాలుగా దర్శనమిస్తాయి. సుదర్శనచక్రంమధ్య ఓంకారముంటుంది. చక్రంలోని 
ఆరుదళాల మధ్య షడక్షర సుదర్శన మం;త్రముంటుంది. ఆ తర్వాతి अ+ 
“కం నమో నారాయణాయ” అనే అవ్షాక్షర మం(త్రముంటుంది. ఆ పేమ్మటి ద్వాదశ 
దళాలలో వాసుదేవ మంత్రం “ఓం నమో భగవతే వాసుదేవాయ” ఉంటుంది. ఆ తర్వాతి 
పదహారు దళాలలో అకారాది షోడశాక్షరాలుంటాయి. ఆ పిమ్మట = ट) రెండు 
దళాలలో శ్రీనారసింహ మహామం[త్రముంటుంది. సుదర్శన చక్రం సర్వకామదము. 
ఆది మోక్షద్యారము. బుగ్యజాస్సామ (బ్రహ్మమయము. అమృతమయము. ఆ 
చక్రానికి ఎదుట వసుగణం నివసిస్తుంది. దానికి దక్షిణాన ఆదిత్యులు, పశ్చాద్భాగంలో 
విశ్య్వదేవతలు, ఉత్తరాన (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విరాజమానులై ఉంటారు. 
నాభిలో సూర్యచం॥ద్రులుంటారు. పార్ప్వభాగం బుక్కులచే ఆవృతమై ఉంటుంది. 
ఇట్టి సుదర్శన చక్రాన్ని ఉపాసింపదలచినవారు మొదటగా గోదానం చేయవలసి 
ఉంటుందని శాస్రం చెబుతున్నది. శ్రీ, మద్భాగవతంలో (6-8) ప్రముఖమైన ॐ, 
నారాయణకవచస్తోత్రంలో సుదర్శన చక్రం ఇలా వర్లితమవుతుంది. “చక్రం 
యుగాంతానలతిగ్మవేమి, భ్రమత్‌ సమంతాత్‌ భగవత్రయుక్తం, దందక్జి దందగ్జ్యరిపైన్య మాశు, 
కక్షం యధా వాయుసభో హుతాశః” ఓ సుదర్శన చ(క్రమా! నివు చక్రాకారుడవు. నీ 
అంచులు ప్రళయకాలాగ్ని జ్యాలలవలె తీవ్రమైనవి. భగవంతుని (పేరణతో నీవు 
అంతట పరి(భ్రమిస్తుంటావు. వాయుసాహచర్యంగల ఆగ్ని ఎండు గడ్డిని వలె సమస్తమును 
దగ్గం చేసుంటావు. ఆ విధంగానే నా శత్రుసపేనలను శీఘ్రంగా దగ్గం చెయ్యి - దగ్ధం 


భగవంతుడు నిత్యుడైనట్టుగా, భగవత్న భూతము 
పంచాయుధాలు కూడా నిత్యములే. సుదర్శన దేవుని అనుగ్రహ 


186 గజేం(ద్రమోక్షము 


గ్రహము. శ్రీ విష్ణుహృదంతరవర్తి సు దర్భన చక్రము. సుదర్భనస్వామికి శ్రీకృష్ణునియందు 
(ప్రేమ అధికము. శత్రువులున్నారని తెలిసినంతనే అక్కడికి స్వయంగా వెల్లి వారిని 
నశింపజేస్తాడు. శృత్రుసంహారకాండలో సుదర్శనుని దీక్ష గొప్పది. భగవంతునికి 
శత్రువు లెవ్వరూ నిజానికి ఉండరు. “సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః 
(గీత.9-29) నాకెవ్వురు ద్వేష్యులు లేరు. ప్రీయులును లేరు. నే నందరియందును 
సమానాదరభావం కలవాడను సుమా! అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. భగవద్భక్తులకు 
శత్రువులైనవారే ఆయనకు శత్రువులు. సుదర్శనస్వామి కూడా నిర్మూలించేది వారినే. 
దేవతలచే నుతింపబడుతూ శ్రీమన్నారాయణుడు గజేంద్ర రక్షణకు వస్తున్నాడనడంలో 
శేషవిష్యక్సేనాది భగవత్సరివారం వెంట వస్తున్నదని భావించాలి. భగవంతుడు ఒక 
జంతువును రక్షించడంలో చూపిన అపార కారుణ్యాతిశయానికి అబ్బురపడి, ఆయనచే 
నిలుపబడిన లీలా పురుషులైన (బ్రహ్మాదులందరు ఆ సమయంలో ఆయన్ను సేవించి 
ధన్యులవుతారు. భగవంతుని సగుణత్త సాకారత్య సవిశేషత్వాల నిరూపణకు 
తామస మన్వంతరంలో (ప్రబల నిదర్శనంగా నిలిచిన అత్యద్భుత ఘటన ఈ 
సుదర్శన దర్శనం. 
శో २२ సృరస్యురుబలేవ గృహీత ఆరో 
దృష్ట్వా గరుత్మతి హరిం ॐ ఉపాత్త చక్రం 
ఉత్‌క్షిప్య నాంబుజకరం గిర మాహ ॐ) (सग) 
న్నారాయణాభఖిలగురో భగవన్‌ నమస్తే. 
తాః సరోవరంలోపలి బలిష్టమైన మొసలి చేత పట్టువడి గజేం(ద్రుడు ఆత్యంతార్తితో 
వ్యాకులు డయ్యాడు. ఆ సమయంలో ఆతడు ఆకాశంలో గరుడవాహనం పైన 
చక్రాయుధధారియై ఆవిర్భవించిన శ్రీహరిని దర్శించాడు. వెంటనే తన తొండంతో 
ఒక పద్మాన్ని పైకెత్తి పట్టుకొని అతి ప్రయాసతో “నారాయణా! అఖిల జగద్ద్లురూ! 
భగవన్‌! నీకు నమస్కారము” అనగలిగాడు. 
నమస్కారాత్మకమైన భక్తి నవవిధ భక్తిమార్గాలలో ఒకటి. దానికే 'వందని మని 
నామాంతరము. కొంతమంది భక్తులకు భగవంతుని అనంత కళ్యాణైశళృర్యాలను 
శ్రవణం చేయడానికి గాని, భగవచ్చరణ సేవ చేయడానికి గాని అధికారం - యోగ్యత 
లేకపోవచ్చు. అలాంటి దైన్యాక్రాంత హృదయులు భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా 
కేవలం ఒక నమస్కారం చేస్తే చాలు, భగవంతుడు (ప్రసన్నుడవుతాడు. సాష్టాంగ 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 187 


నమస్కారం శ్రేష్టమైనదే అయినా కొందరు చేయలేక పోవచ్చు. వారు మనస్ఫూర్తిగా 
రెండు చేతులను మోడ్చితే చాలు. నమస్కారం సర్హ్వయజ్ఞాలలో శ్రేష్టమైనది. ఒకసారి 
చేసిన సాష్టాంగ నమస్కారంతోనే శ్రీహరి (ప్రసన్నుడవుతాడు “నమస్కారః వృతో యజ్ఞ 
సర్వయజ్ఞ్లేషు చోత్తమః, నమస్కారేణ చైకేన సాస్టాంగేన హరిం వ్రజేత్‌ (క్రియాశక్తి సమర్శణమె 
నమస్కారము. (శ్రీనారసింహ పురాణం) భగవానునికి, సూర్య భగవానునికి శిరసువంచి, 
చేతులు పైకెత్తి నమస్కరించాలని భరతుని నాట్యశాస్త్రం కూడా చెబుతున్నది 
ఇక్కడ గజేంద్రుడు పశువు కాబట్టి తన (కరమును) తొండమును పైకెత్తి 
నమస్కారంతోపాటుగా భగవంతునికి పుష్పం సమర్పించాడు. “పత్రం పుష్పం ఫలం 
తోయం యో మే భక్షా ప్రయచ్చతి, త దహం భక్తుపహృతమ్‌, అశ్నామి ప్రయతాత్మవః" (గీత 
9-26) “నాకు సమర్సించడమే పరమ (ప్రయోజనంగా భావించునటువంటి పరిశుద్ద 
మనస్కుడు భక్తితో సమర్పించే పత్రము - పుష్పము - ఫలము - తోయము నైనను 
నేను పరమ ప్రీతితో ఆరగిస్తానన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. భక్తీ సులభుడు భగవంతుడని, 
భక్తులకు అది సుఖారాధన కార్యమవుతుందనీ గీతలో చెప్పబడింది. సరోవరంలో 
ఉన్న గజేం(ద్రునికి భగవత్సమర్సణకు తామరపువ్వు సులభంగా లభ్యమయింది. 
అర్బారూపంలో ఉన్న భగవంతుడు కూడా భక్తితో సమర్పించిన పాత్రాదికాలను 
ప్రీతితో స్వీకరిస్తాడని (గ్రహింపవలసి ఉంది. అలా (గ్రహించేవాడెవరు? “పర్వతః 
పొణిపాదం యత్‌ సర్వతో ౭ క్షిశిరోముఖమ్‌” (గీత. 13-13) గల భగవంతుడు అనగా 
శ్రీకృష్ణుడు. భగవచ్చబ్దవాచ్యుడు శ్రీకృష్ణుడే. “శుద్దే ముహావిభూత్యాభ్యే పరే బ్రహ్మణి 
శబ్ద్యతే, మైత్రేయ భగవచ్చబ్ద స్పర్వకారణకారణే” (శ్రీ విష్ణుపురాణం 6-5-72) మై(త్రేయా! 
సకల కారణ కారణుడు, మహా విభూతి సంజ్ఞాడైన పరబ్రహ్మమునకు భగవచ్చబ్దం 
ప్రయోగిస్తారు. సంపూర్ణైశ్ళర్యం, సంపూర్ణ ధర్మం, సమగ్ర యశస్సు, సంపూర్ణ సంపద, 
సంపూర్ణ జ్ఞాన - వైరాగ్యాలు ఆరు భగమంటారు. ఈ ఆరింటిని కలవాడు 
భగవంతుడు. “ఐశ్వర్యన్య పమ(గ్రప్య ధర్మస్య యశప శ్రియః, జ్ఞాన వైరాగ్యయో శైవ 

భగ ఇతీరణా” “వసంతి యత్ర భూతాని భూతాత్మ న 8५ 

5०2 వ్యయః” (శ్రీవిష్ణు.పు.6-5-74-75) ఈ ఆఖిల భూతాత్మువియందు, ఆనగా 
వాసుదేవునియందు సకల భూత గణాలు నివసిస్తుంటాయి. సమస్త జివులల్‌ 
నివసించేవాడు కాబటి ఆ భగవంతునికి అవ్యయుడనే పరు కలిగింది. భగవంతుడు 
సవిశేషుడు, పాకారుడు, సగుణుడు, సచ్చిదానందరూపుడు 


188 గజేంద్రమోక్షము 


సమర్పించిన పదార్థాన్ని ఆరగిన్తా నన్నాడు. ఈ శ్లోకంలో నారాయణనామం తర్వాత 
భగవచ్చబ్దం కూడా ప్రయోగింప బడింది. భక్తసంరక్షణకు శ్రీకృష్ణ భగవానుడు 
చతుర్భుజాలతో, శంఖ చక్రాలతో ఆవిర్భవిస్తాడనీ, పేమ భక్తుల సమక్షంలో 
శిఖపింఛమౌళిగా, పీతాంబరధారిగా, వనమాలిగా మురళీధరుడై ఆవిర్భవిస్తాడనీ 
శాస్త్ర పురాణాదులు చెపుతున్నవి. శ్రీ శంకర భగవత్సాదులు, భగవ(ద్రామానుజులు 
మొదలైన నామాలలోని భగవచ్చబ్దం కేవలం పూజ్యవాచకం. అది జొపచారిక 
(ప్రయోగమవుతుంది. “ఉత్పత్తిం చ వినాశం చ భూతానా మాగతిం గతిమ్‌, వేత్తి విద్యా 
నువిద్యాం చ స వాచో భగవానితి” లోకోత్ప్సత్తిని, వినాశనమును, జీవుల రాకపోకలను, 
విద్యను, అవిద్యను తెలుసుకొన్న పూజనియుణ్ని భగవానుడని జొపచారికంగా 
పేర్కొంటారని శాస్త్రం చెబుతున్నది. “అఖిల గురువు” అనగా సర్వలోకోపదేష్ట అని 
ఆర్థం, సకల బీవరాశికి హితము కోరువాడు - అఖిల గురువు. నీవు సకల లోకములకు 
గురుడవు. ఉపదేష్టవు. “నీ మహిమ నాకేమి తెలుస్తుంది? నేను చదువుకొన్నదానను 
కాను, పెద్దల నడిగి తెలుసుకొన్నదానను కాను. కృష్ణా! యోగేశ్వరా! అఖిలగురూ! 
భగవన్‌! నీకు నమస్కారము. పురుషోత్తమ జ్ఞానము భక్తి చేతనే ప్రాప్తిస్తుంది.” “శ్రీకృష్ణ 
కృష్ణపఖ వృష్ణియృషభావవిధ్రుగ్‌ ~ రాజన్యవంశదహనా నపవర్గ వీర్య, గోవింద గోద్విజ సురార్తి 
హరావతార యోగేశ్వరాఖిలగురో భగవన్‌ నమస్తే” (శ్రీమద్భా.1-8-43) అని కుంతీదేవి 
(22००6. “అచింత్రైశ్వ్యర్య బోధకాని చరిత్రాణి వీర్యాణి” శ్రీకృష్ణుని అచింత్రైశ్యర్య 
విర్యాన్ని తెలుసుకోవడం జ్ఞానులకే సాధ్యం కాదు. తాను అజ్ఞారాలను అని తెలుపుకొన్నది 
కుంతీదేవి. గజేం(ద్రుడును నేను పశువును, నీ మహిమ నాకెలా తెలుస్తుంది? అనే 
చోట “అఖిలగురో” అని భగవంతుణ్ని సంబోధించాడు. “కృష్ణం వందే జగద్దురుమ్‌” 
గురువైనవాడెల్టప్పుడు సమస్త జీవులకు (శ్రేయస్సునే కోరతాడు. “రిక్తహస్తేన నోషేయా 
ద్రాజావం డైవతం గురుమ్‌” రిక్తహస్తాలతో మహారాజును, దైవతమును, గురువును 
దర్శింపరాదని శాస్త్రము. ఆందుచేతనే, అఖిలలోకగురువునగు భగవంతునికి 
సమర్పించడానికి గృహీతాంబుజకరుడైనాడు గజేంద్రుడు. భగవన్నారాయణుడు 
పరమతత్వము. ఆయనయే పరమ జ్ఞానము. పరబ్రహ్మము, పరంజ్యోతి, పరమాత్మ 
పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే - ఆయన తప్ప మరేమియు లేదు. “యచ్చ కించి 
జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా; అంతర్భ్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః” అని 
వేదం కీర్తిస్తున్నది “నారాయణః పరం బ్రహ్మ తత్వం వారాయణ:ః పరః, నారాయణః 


గోపీనయనోత్సలార్శి తవ్యాఖ్య 189 


పరంజ్యోతి రాత్మా నారాయణః పరః, పరాదపి పరశ్సాసా తస్మాన్నాస్తి పరం మువే” 
(శ్రీనృసింహపురాణం 64-63-64) ఈ విశ్ళంలో కనిపించేది వినిపించేది, లోపల 
బయట అంతట నారాయణునిచేత వ్యాప్తమై ఉన్నది శ్రీమన్నారాయణుడే సర్యో 
జ్ఞానము, యోగము, ధర్మము కూడా. మునీశ్వరులు ఆ నారాయణునే యథారుచితో 
యథామతితో భిన్న భిన్న నామ రూపాలు గల వానినిగా వ్యాఖ్యానించారు. మేధావులైన 
మహానుభావులు సుదీర్దమైన ఆధ్యవసాయపూర్వకంగా సమస్త శాస్త్రాలను పఠించి 
మననంచేసి, సమన్వయాత్మకంగా, నిష్కర్షగా చెప్పినది శ్రీమన్నారాయణుని 
రాధించటమే సమస్త జనులకు సర్వ శ్రేష్టమైన పరమోత్తమ కర్తవ్యము అని. “ఆలోడ్య 
సర్వశాప్రాణి విచార్య చ పునః పునః, ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో వారాయణః సదా” ఈ 
శ్లోకం వేదవ్యాస (ప్రోక్రమైన సమస్త పురాణాలలోను కనిపిస్తుంది. వేదం, 
శ్రీమద్రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలు ఆదిలోను, అంతంలోను 
శ్రీమన్నారాయణునే కీర్తించాయి. “కేచిద్‌ వదంతి ధవహీనజనో జఘవ్యః, కేచిద్‌ వదంతి 
గుణహీనజవో జఘన్యః వ్యాసోవదత్వఖిలవేదవిశేషనిజ్లో నారాయణస్మరణహీవజవో 
జఘన్యః” కొందరు ధనహీనుణ్ని నీచుడంటారు. మరికొందరు గుణహినుణ్ని 
నీచుడంటారు. సకల వేదవిశేషజ్ఞాలైన వేదవ్యాసులవారు నారాయణస్మరణం లేనివాణ్ని 
మాత్రమే నీచుడంటారు. “శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోఒభిరక్షతు” (శ్రీవిష్ణు 
దివ్యసహ(ప్రనామ స్తోత్రం) “శ్రీమన్నారాయణుడు, విష్ణువు వసుదేవుని కుమారుడునగు 
శ్రీకృష్ణ భగవానుడు రక్షించుగాక!” పై వాక్యంలో వాసుదేవుడు “వృష్టీనాం వాసుదేవో౭ప్మి 
(గీత 10-37) ఆర్షునా! నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, “అయమేవ తవ क 
"నీకు సుహృత్తయినవాణ్ని అన చెప్పినట్టుగా వాసుదేవ ४१२० ఇక్కడ సవిశేష సగుణ 
సాకార సచ్చిదానంద రూపుడగు శ్రీ కృష్ణునికే వాచ్యమయిందని (గ్రహించాలి. 'వాసుదేవి 
శబ్దమునకు భగవచ్చబ్దమునకు భేదం లేదు. కాని, ద్వాదశాక్షర మహామం(త్రము “ఓమ్‌ 


నమో భగవతే వాసుదేవాయ” అని సగుణసవిశేష పరబ్రహ్మమును సుస్పష్టం చేస్తున్నది 
వాస్తవమునకు సర్వే శ్వరేశ్వరుడగు శ్రీ కృష్ణుని గూర్చి సవిశేష నిర్విశేష వాదము చేయడ 


దోషమవుతుంది. ఆయన సవిశేషుడు, నిర్విశేషుడు కూడా 
శో తం వీక్ష్య పీడిత మజః సహాసావతిర్య 
अण्ड మాశు సరసః కృపయోజ్ఞహార 


190 గజేంద్రమోక్షము 


గ్రాహా ద్విపాటితముఖా దరిణా గజేం[ద్రం 
సంపశ్యతాం హరి రమూముచదుచ్ర్చి యాణామ్‌ 
“>© శ్రీమద్భాగనతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే 
మన్వంతరానువర్లనే గజేంద్రోపాఖ్యానే ద్వితీయో౭ధ్యాయళా. 
తా: గడదేంద్రుడు గ్రాహగ్రస్తుడై అత్యంత పీడితుడై ఉండటం భగవంతుడు 
చూచాడు. వెంటనే గరుత్మంతునిపైనుండి (క్రిందికి దిగాడు. పరమకృపాళువై 
గజేం[డ్రునితోపాటుగ మొసలిని కూడా సరోవరం నుండి బయటికి లాగాడు. లాగి 
తన సుదర్శన చక్రంతో మొసలి నోటిని తెగనరకి గజేం[ద్రుణ్ని దేవతలందరు 
చూస్తుండగా విడిపించాడు. 
భగవంతునిసుదర్శనంచేత కాలరూపమకరం నాశనమవుతుంది. సుదర్శన (ప్రభ 
అందరికి దర్శన మిస్తుంది. గజేం(ద్రుడు భగవంతునికి సమర్పించడానికి శుండాదండ 
నిక్షిప్తమైన పద్మాన్ని చూపాడు. తులసీ కమలాలు భగవంతునికి అత్యంత ప్రియమైనవి. 
కమలం (బ్రహ్మసృష్టి కాదు. ఆది క్షీరాబ్దిశాయి శ్రీమన్నారాయణుని నాభినుంచి 
ఉద్భవించింది. ఆయనకు పరమ (ప్రియమైనది. దాన్ని ఆప్యాయంగా అందుకొన్నాడు 
భగవంతుడు. గజేంద్రుడు భగవద్దర్శనంలో లీనమైనాడు. ఆయన్ను స్మరించడం 
మరచిపోయాడు. ఆదే ఉచ్చశ్రేణికి చెందిన స్మరణ మవుతుంది. భగవంతుడు 
ఆర్తబంధువు. భక్తవత్సలుడు. బయటి బలము ఎందుకూ ఉపయోగపడదు. 
ఆవసాన దశలో _గజబలమున్నప్పటికీ దాని ఉపయోగమేమో ఉండదు. అని 
నిశ్శ్ళయించి దుర్చలులకు బలమైనవాడు భగవంతుడే అని (గ్రహించి గజేంద్రుడు 
శరణాగతి చేశాడు. ` 
మ, తనవెంటన్‌ సిరి, లచ్చి వెంట నవరోధవాతమున్‌ దాని వె 
నము బక్షీం|ద్రుడు వానిపాంతను ధనుఃకౌమోదక్తీశంఖచ 
క్రనికాయంబును వారదుండు ధ్వజినికాంతుండు ८० ॐ) రొ 
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్‌ 
టీ: తవ వెంటన్‌ = తన వెంబడి, సిరి = లక్ష్మీ, లచ్చి వెంటన్‌ = లక్షీదేవి వెంబడి; అవరోధ 
क = అంతఃపుర స్తీ సమూహమును; దాని వెన్కను, ఆ సమూహము వెంబడి, 
పక్షీంద్రుండు = గరుత్మంతుడు, వాని పొంతను = అతనికి చేరువగా, ధనుః కౌమోదకీ శంఖ చక్ర 
నికాయంబును = శార్‌జ్ఞమనే ధనుస్సు, కౌమోదకి ఆనే గదాయుధం, పాంచజన్యమనే శంఖం, 
దర్శనమనే చక్రం - వాటి సమూహమును (నందకమనే ఖడ్గము మొ), నారదుండు; 
ధ్వజినీకా ుండు = విష్ణుసేనాధిపతియగు విష్వక్సేనుడును; రాన్‌ = రాగా; ఒయ్యన = 


గోపీనయనోత్సలార్శ్చి తవ్యాఖ్య 191 


క్రమముగా, వైకుంఠపురంబునం గలుగు వారు = వైకుంఠ నగరంలో గల; ఆబాల గోపాలమున్‌ 
= పిల్ల లనుండి పశువుల కాపరులవరకు గల వారందరు, అనగా నిత్య పారదులు, సెత్వ సూరుe 
మొదలైన వారందరు వచ్చిరి. 

: ఆర్షత్రాణ పరాయణుడగు శ్రి మన్నారాయ౭బుడట్లు త్వరపడి పోవుచుండగా 
ఆయనవెంట లక్షీదేవియు, ఆమె వెంట అంతఃపుర స్తీ స వామును, ఆ 
సమూహము వెంట గరుత్మంతుడును, అతని చెంత శ్రీ, విష్ణువు యొక్క చైతన్య 
మూర్తులైన శంఖ చ(క్రాది దివ్యాయుధాలును, నారద మహర్షియు, విష్ణక్చేనుడును 
వెంబడింపగా చూచి వైకుంఠపురమూ నందలి సమస్త దేవతలును కదలి వచ్చిరి. 

వైకుంఠం : (త్రి గుణాలలో రజోగుణ మొకటి సత్త్వగుణ తమోగుణాలు లేనిడే 
రజోగుణము నిలువ లేదు. కాబట్టి రజోగుణమంటే “ప్రకృతి” అని అర్థం, త్రిగుణాలు 
గలిగిన ఈ (ప్రకృతిమండలానికి పైన భగవంతుని దివ్యధామమున్నది. దానినే 
వైకుంఠమని, పరమవ్యోమమని, గోలోకమని, పరమపదమని పేర్కొంటారు. 
శ్రీమద్భాగవతము భగవల్లోకమును (బ్రహ్మమని పేర్కొన్నది. “సత్యం జ్ఞావ నునంతం 
యద్‌ బ్రహ్మా జ్యోతిః సనాతనమ్‌ (छन) 10-14-15) “విష్ణోః పదే పరమే మధ్వ ఉత్స 
(బుగ్వేదం) శ్రివిష్ణుభగవానుని పరమపదంలొ మాధురీ (ప్రోతస్సున్నదని (శ్రుతి 
తెలుపుతున్నది. (బ్రహ్మ నివసించే సత్యలోకానికి పైన శ్రీవిష్ణు పరంధామమున్నది. 
దాని దర్శనం దేవతలకు కూడా దుర్లభం. అది పవిత్రస్తానము. సూర్యాగ్నుల కంటే 
ఆధికంగా భాసమానమైన, నిశ్ళలమైన ఆపరిణామి, ఆవనాశి ఆయిన 
వైకుంఠధామమున్నదని మహాభారతం తెలుపుతున్నది. “అత్యర్మానల దీప్తం తత్‌ స్తానం 
విష్ణోర్మహాత్మవః” శ్రీమద్భగవర్గీతలో శ్రీకృష్ణుడు తన స్థానాన్ని గూర్చి “యోగీ వరం क 
ముపైతి చాద్యమ్‌” (గీత 8-28) యోగీశ్యరులు ఆద్యమైన పరంధామానికి చేరుకొంటార 
“యుద్‌ గత్వా న నివర్తంతే తద్‌ ధామ పరమం మమ్‌” (గీత 15-6) నా భక్తులైన ఈ 
మానవులు ఏ చోటికి వెళ్లి ఆవృత్తినిగాని పునరావృత్తినిథాని పాందరో అదియే నా 
పరమధామము అని శ్రీకృష్ణ భగవామడన్నాడు. శ్రీ వైకుంఠ ప్రాప్తికి సాధనమేదో 
శ్రీమద్భాగవతం స్పష్టం చేసింది. “అకామః పర్వకామో వా మోక్షకామ ఉదారధీః, తీవేణ భక్తీ 
యోగేన యజేత పురుషం పరమ్‌” (శ్రీమద్భా. 2-3-10) బుద్దిమంతుడైన పురుషుడు 
నిష్కాముడుగానో, సకల కామనాయుక్తుడు గావో, లేదా మోక్షకామిగానో తీవ్రమైన 
పమభక్తి యోగంతో పురుషోత్తముడైన భగవానుణ్నో ఆరాధించాలి. పుర షోత్తమ, 
భగవచ్చబ్దాలు రెండూ శ్రీకృష్ణుణ్ని = ంచినవే 


192 గజేంద్రమోక్షము 


వ. తదనంతరంబ ముఖభఖారవింద మకరంద బిందు సందోహ 
రిష్యందమావానంద దిందిందిరయగు నయ్యిందిరాదేవి గోవిందకరారవింద 
మాకృష్యమాణ సంవా నచేలాంచలయె పోవుచు - 

టీ: తత్‌ + అనంతరంబ = ఆ తర్వాతనే; ముఖ + ఆరవింద = ముఖమనేెడి 
పద్మమునుండి ; మకరంద బిందు = పూదేనె బిందువులు; (ఘర్మజల బిందువులు) పరిష్యందమాన 
= (స్రవించుచుండగా;: ఆనందత్‌ = ఆనందించుచున్నట్టి; ఇందిందిరయగు = తుమ్మెదలు 
గలదియగు; ఆ + ఇందిరాదేవి = ఆ లక్ష్మీదేవి; గోవింద = గోవిందుని (శ్రీకృష్ణుని); కర + 
ఆరవింద = పద్మము వంటి చేతితో, సమాకృష్యమాణ = లాగబడుచున్న; సంవ్యాన = పైట; చేల 
+ అంచలయై = చీర చెజగు కలదియై, పోవుచు - 

न లక్ష్మీదేవి ముఖమును కమలమను (భ్రాంతిచే మధుబిందువులకై 
తుమ్మెదలు వ్రాలి యుండగా, తన కొంగు విడువక శ్రీవిష్ణువు అట్టి పట్టుకొని 
లాగుకొనిపోవుచుండగా ఆమె పోవుచు - 

శ్రీమన్నారాయణుని ఎడబాయకుండగా నిత్యము ఆయన వెంట నుండునది 
లక్ష్మీదేవి అందుచే ఆమెను 'నిత్యానపాయిని” అని శ్రీమ(ద్రామానుజాలు తమ 
శరణాగతి గద్యలో తించారు. “శ్రీవత్సవక్షా నిత్య శ్రీః?” “255 उनि జగన్మాతా విష్లో (శ్రీ 
రనపాయివీ, అన్యేషు చావతారేషు విష్ణో రేషానపాయినీ” శ్రీ విష్ణుదేవుని ఇతరావతారాలలో 
కూడా లక్ష్మీదేవి తన భర్తను ఎడబాయకుండా ఉంటుంది. “పతిభావో హి మర్యాదా, 
ప్రియాభావో హి పోషణం” పతిభావంలో మర్యాద ఉంటుంది. (ప్రియాభావంలో 
ఇచ్చుకోవడమే ఉంటుందిగాని పుచ్చుకోవడం ఉండదు. భరణపోషణలు 
(ప్రేమభక్తిమార్గంలో ఉంటాయి. కాని, జ్ఞాన మార్గంలో భరించేవాడు ఉండడు. 
పోషింపబడేవాడును ఉండడు. శ్రీమద్రామాయణంలో నిజానికి సీతాదేవి శ్రీరాముని 
ఎడబాయ లేదు “అవతారేష్వపి కదాచి ద్విశ్లేషశో కాదే రభినయమాత్రమేవ” శ్రీరామావతారంలో 
శ్రీరాముడు సీతను, సీత శ్రీరాముని ఎడబాయడం శోకించడం కేవలం అది 
ఆభినయం మాతత్రమే అని శ్రీవేదాంత దేశికులు గద్యత్రయ వ్యాఖ్యలో స్పష్టంచేశారు. 
భక్త రక్షణకు వెళుతున్నప్పుడు కూడా శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మీ సహితుడై 
వెళతాడని (గహంచవలయును “రాఘవత్వే ౭ భవత్రీతా రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు 
చావతారేషువిష్లో రేషావపాయివీ (శ్రీ విష్ణు. పు. 1-9-144) శ్రీ విష్ణువు శ్రీరాముడుగా 
ఆవతరించినపుడు లక్ష్మీదేవి సీతగా, శ్రీ కృష్ణుడుగా అవతరించి నపుడు ఆమె రుక్క్మిణిగా 
ఆవతరించి ఎడబాయకుండా ఉన్నది. “దేవత్వే దేవరూపా సా మానుషత్వే చ మానుషీ” 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 193 


దేవత్వంలో ఆమె లక్ష్మి. మానుషత్వంలో ఆమె రుక్మిణి. లక్ష్మీదేవి సీతగా అవతరించి 
రావణాది దుష్ట నిగ్రహ సాధనభూతి యె శ్రీరామునికి సహకరించిందని శ్రీధరస్వామి 
వష్టు పురాణ వ్యాఖ్య. 

మ. తన వేంచేయు పదంబు( బేర్కొన( డనాథ ప్రీజనాలాపముల్‌ 

వినెనో! (ముచ్చులు ముచ్చిలించిరొ ఖలుల్‌ చేదప్రపంచంబులన్‌ 
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో! భక్తులం 
గని చక్రాయుధు( డేడి చూపు(డని ధిక్కారించిరో దుక్టనుల్‌. 

టీ : తన వేంచేయు పదంబున్‌ = తాను వెళ్లెడి చోటును; పేర్కొన(డు = చెప్పుడు; ఆనాథ 
(ॐ + ఆలాపముల్‌ వినెనో! = దిక్కులేని (స్త్రీల మొఆ విన్నాడో ఏమో; భులుల్‌ = నీచులైన 
ముచ్చులు = దొంగలు; వేద ప్రపంచంబులన్‌ = వేద సమూహములను; (ఘుచ్చిలించిరొ = 
చొంగిలించినారేమో! దనుజ + ఆనీకము = రాక్షస సైన్యము; దేవతా నగరిపై = అమరావతిపై 
దండెత్తెనో = దాడి చేసెనో ఏమో! భక్తులన్‌ + కని = భక్తులను చూచి, చక్రాయుధు(డు = 
శ్రీవిష్ణువు; ఏడి చూపు(డు = ఎక్కడ, చూపించుడు, అని, దుర్జనుల్‌ = దుష్టులు, ధిక్కారించిరో 
= తిరస్కరించిరో ఏమో! 

छ : ॐ భర్త తన పైట చెంగును విడవడం కూడా మరచి త్య్వరత్యరగా 
వెళ్లిపోవడం చూచి లక్ష్మీదేవి ఇలా ఊహిస్తున్నది. | 

కౌరవ సభలో అనాథయై (ద్రౌపది వంటి మరే భద్ర & ఆర్తితో తనను రక్షింపుమని 
పిలిచినదో ! లేదా సోమకాసురునివంటివారు (బ్రహ్మదేవుని నుండి వేదాలను 
ఆపహరించినారో ఏమో! రాక్షస సేనలు ३०८2 అమరావతిపై దండెత్తినవో ఏమో! 
లేక (ప్రహాదుని వంటి భక్తులను, నీ దైవము విష్ణువు ఎక్కడున్నాడురా, చూపుమురా 
అని గద్దించి తర్జించినారేమో! 

ఈ పద్యంలో కౌరవసభలో దిక్కులేని (ద్రౌపది చేసిన శరణాగతి విషయాన్ని 
అనుసంధించుకోవాలి. “గోవింద ద్వారకావాసిన్‌! కృష్ణ! గోపీజన ప్రియ; కౌరవైః పరిభూతాం 
మాం కీం వ జానాసి కేశవ, హేనాధ! హే రమావాథ! వ్రజనాధార్తి వాశన, కౌరవార్ల్షనమగ్నాం మా 
ముద్దరస్వ జవార్డన; కృష్ణ కృష్ణ మహాయోగిన్‌! విశ్వాత్మన్‌ విశ్వభావన, ప్రపన్నాం పాహి గోవింద! 
కురుమధ్యే = వపీదతీమ్‌” (మహా.సభా.67/41-44) ఇట్టు శరణు వేడినంతనే శ్రీకృష్ణుడు 
వ(స్తావతారుడై (ద్రౌపదికి మానదుడైనాడు. “ఆమానీ మానదో మావ్య (శ్రీవిష్ణు దివ్య 
సహ(స్ర నామాలు) (బ్రహ్మదేవుడు నిద్రావస్టలో నుండగా సోమకాసురుడు వేదాలను 
అపహరించి సము(ద్రంలో దాగుకొన్నాడు. [బ్రహ్మ =© फर) उदव ఆపహొత 


194 +~ 


మైనందుకు దుఃఖిస్తూ, శ్రీవిష్ణువును ప్రార్థించాడు. శ్రీ విష్ణువు మత్స్య రూపుడై 
సముద్రంలో (ప్రవేశించి సోమకాసురుని సంహరించి ఆ వేదాలను తెచ్చి (బ్రహ్మకు 
ఇచ్చాడు. పెక్కు పర్యాయాలు రాక్షససేనలు ఇం(దున అమరావతిపై దండెత్తినవి. 
వృత్రాసురుడు, నరకాసురుడు, రావణాసురుడు మొదలైన రాక్షసులు స్వర్గంపై 
దండు వెడలినవారే. పరమ భక్తుడు, తనకు కుమారుడు నగు (ప్రహాదుని చూచి 
హిరణ్యకశిపుడు “డింభక! సర్వస్థలముల నంభోరుహ నేత్రుడుండు ననుచు మిగుల సం 
రంభమ్మున( బలికెద వీ స్త్రంభంబున( జూపయగలవె? చశక్రిన్‌ గిక్రినొ అని గద్దించి పలికాడు. 
తన భక్తుని మాటను సత్య మొనర్చుటకు శ్రీహరి తత్‌క్షణమే “నానా జంగమ 
స్థావరోత్కర గర్భంబుల నవ్నిదేశముల నముద్దండ ప్రభావంబునన్‌” సర్వాంతర్యామియె విశిష్ట 
డానవహన నోచితమైన శ్రీనరసింహాకృతి తాల్సినాడు. (ప్రపన్న రక్షణ 
పరాయణుడైనప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని సైతము మరచిపోతాడని 
శ్రుతిమధురమైన ఈ పద్యంలో వ్యంజింపబడింది. 
వ. అని వితర్మించుచు 
తా: అని తనలో తాను ఊహించుచు 
శా తాటంకాచలనంబుతలో భుజనటద్దమి్మల్లబంధంబుతో 
శాటీముక్తకుచంబుతో నదృఢచంచత్కాంచితో శీర్లలా 
లాటాలేపముతో మనోహరకరాలగ్నోత్తరీయంబుతో 
గోటీందుప్రభతో నురోజభరసంకోచద్వలగ్నంబుతోన్‌ 
టీ: తాటంక + ఆచలనంబుతో = కర్ణాభరణాలు సంపూర్ణంగా చలించుటలతో; భుజ = 
భుజముపై; నటత్‌ = నర్తించు; ధమ్మిల్ల బంధంబుతో = కొప్పుముడితో; శాటీముక్త = "పైట నుండి 
డివడిన, కుచంబుతో = స్తనముతో; అదృఢ = గట్టితనము లేని; చంచత్‌ = కదలుచున్న 
కాంచితో = ఒడ్డాణముతో; శీర = చెదరిన; లాలాటాలేపముతో టి బొట్లుతో; (పూతతో) 
మనోహర =మనోహరుడైన శ్రీనారాయణుని యొక్క, కర = చేతియందు, ఆలగ్న = పూర్తిగా 
చిక్కుకొన్న, ఉత్తరీయంబుతో = పైటతో; కోటీ + ఇందు (ప్రభతో = కోటి చం[ద్రుల కాంతితో 
వక్షోజముల భారముచే; సంకోచత్‌ = సన్నమగుచున్న, వలగ్నంబుతోన్‌ = 


४ 


తా : ఆర్తరక్షణ పరాయణుడై శ్రీమన్నారాయణుడు త్వరత్వరగా వెళుతున్నప్పుడు 
ఆయను ఆనుసరించిన లక్ష్మీదేవి గబగబ నడుస్తుండగా ఆమె చెవకమ్మలు 
ఊగులాడుతున్నవి. వెం[డ్రుకల ముడి భుజములం దటునిటు పడుతున్నది. పైటకొంగు 


గోపీనయనోత్సలార్చి తవ్యాఖ్య 195 


పైటకొంగు పట్టుబడి పోయింది. ఆమె వదనము కోటి చంద్రుల కాంతితో |ప్రకాశిస్తున్నది 
వక్షోజభారంతో నడుము వణకాడుతున్నది. 


ఆపన్నుల ఆర్తిని పోగొట్టడంలో దీక్షాబద్దుడు శ్రీమన్నారాయణుడు. “ఆర్షావాం 


జారినది. ఒడ్డాణము కదలాడుతూ మెరుస్తున్నది. మనోహరుడైన శ్రీవిష్ణువు చేతిలో 


ఆర్హిహాంతారం” “ఆపదా మపహర్షారం” అని నుతింపబడినవా డాయన ఆపన్నార్త 


ప్రశమనం ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో దీక్షితుడాయన. ఆయన సహధర్మచారిణో 


a 
ప్రియసహచరి లక్ష్మీదేవి. క్షీరానికి మాధుర్యం వలె శ్రీ నారాయణుని ఒక్క క్షణమైనా 


వీడి ఉండనిది. “మధురతా దుగ్గరాశే” క్షీరసాగరంలో జనించిన లక్ష్మీదేవికి ఆలాంటి 


ప్రాశస్త్యం ఉండటం సహజమని స్తుతించారు శ్రీవేదాంతదేశికులు 

పోతనగారు శ్రీలక్ష్మీదేవి వర్లనలో ఆమె హావభావ హేలలనే కాక, అయత్నజములైన 
ఆమె శరీర కోభాకాంత్యా ద్యలంకారాలను ఈ పద్యంలో హృద్యంగా వర్ణించారు 

కం. అడిగెద నని కడు వడి( జను వడిగిన( దము మగుడ నుడువ(డని నడయుడుగున్‌ 

వెడవెడ సిడిముడి తడ(బడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్‌ 

టీ : ఆడిగెదను + అని = ఆ విధంగా త్వరపడి పోవుటకు కారణము అడుగుతానని, కడు 

వడిన్‌ చనున్‌ = చాల తొందరగా భర్త వెంట వెళ్లును, అడిగినన్‌ = అడిగినట్టెతే, తను మగుడన్‌= 

తనకు తిరిగి, నుడువ(డని = చెప్పడని, నడ + ఉడుగున్‌ = నడచిపోవుట మానుకొనును; వెడవెడ 

= మెల్లమెల్లగా; చిడిముడి= తొట్రుపాటు, తడ(బడన్‌ = తడబాటు కలుగగా, అడుగు + ఇడున్‌ 

= ముందుకు ఆడుగు పెట్టును, అడుగు+ఇడదు = అడుగు వేయదు. జడిమన్‌ = జడత్యముతో; 
అడుగిడు నెడలన్‌ = ఆడుగుపెట్టు సందర్భమునందు. 

తా: తన భర్త హడావుడిగా ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోదలచి లక్ష్మీదేవి 
త్వరత్వరగా ఆయన వెంట పడుతుంది. ఆ తొందరలో ఆయన బదులు చెప్పుడని 
చప్పున ఆగిపోతుంది. మల్లీ తొట్రుపడుతూ ముందుకు ఆడుగు పెడుతుంది. ఎటూ 
చెప్పడని చప్పున జడత్వంతో నిలిచిపోతుంది. 

ఈ పద్యంలో లక్ష్మీదేవికి కలిగిన సందేహాన్ని, ఆందోళనను పోతనగారు 
ఛందస్సుందరంగా వ్యంజించారు. “అడుగిడు నడు గిడదు జడిమ వడుగిడు వెడలన్‌” ఇందు 
వృత్యను ప్రాసాలంకారం లక్ష్మీదేవి స్థితికి నిలువుటద్దంగా భాసిస్తున్నది. లలో 
ఒకటి జడత. విరహవ్యథాధిక్యంతో అంగాలు, మనస్సు కూడా. చేష్టారహితం 
కావడాన్ని 'జడతి అంటారు. “జడతా హీన చేష్టాంగావాం థా” (సాహిత్వదర్శణం ) 
తన భర్తను కలుసుకోవాలి, విషయమేమిటో అడగాలనే ఉత్కంఠతో లక్ష్మిదేవికి ఇట్టి 


196 గజేంద్రమోక్షము 


జడిమ ఏర్పడింది. భరతముని ఈ జడతను గూర్చి చెప్పిన సూ(త్రానికి అభినవగుప్తుడు 
చక్కని వవరణ ఇచ్చాడు, “జడతా నామ _సర్య్వకార్యా(ప్రతిపత్తిః. ఇష్టానిష్టశ్రనవణదర్భన 
వ్వాధ్యాదిభి ర్విభావైః. సముత్సద్యతే. తా మభినయే దకథనా విభాషణ తూష్టీంభావాప్రతిభానిమేష 
నిరీక్షణ పరవశత్వాదిభీ రనుభావైః:” అనిష్ట దర్శన (శ్రవణ వ్యాధులవల్ల జడత ఎర్బడుతుంది. 
దీని ప్రభావంవల్ల సకలకార్యాలలోను ప్రవృత్తి అనేది లోపిస్తుంది. మౌనం 
వహించడం, అస్పష్టంగా మాట్టాడటం, గొణుగుకోవడం, నిర్షిమేష దృక్కులతో 
చూడటం, పరవశం పొందడం జడతాభినయ విశేషాలని నాట్యశాస్త్రం వివరించింది. 
పీ. నిటలాలకము లంట నివుర జాూంజుమ్మని ముఖసరోజము నిండ ముసరు( దేంట్లు 
నళుల( జోప(గజిల్బలల్ల వల్లన చేరి యోష్టబింబద్యుతు లొడియ నుజుకు 
శుకముల( దోల( జక్షుర్మీనములకు మందాకినీ పాఠీన లోక మెస(గు 
మోన పంక్తుల దాట మెయిదీ(గతో రాయ శంపాలతలు మింట సరణి గట్టు 


శంపలను జయింప(జ(క్రవాకంబులు( గుచయుగంబుం దాశి క్రొవ్వు సూపు 
మెల(త మొగులు పిజీ(ది మెజుగు( దీవయు( బోలె జలదవర్గు వెనుక( ८३८० వపుడు 
టీ: మెల(త = లక్ష్మీదేవి, మొగులు 268८6 =మేఘము వెనుక నుండు; మెణుపుందీణౌయుం 
బోలె = తటిల్లతవలె (మెజుపువలె), జలదవర్గుని వెనుక = నీల మేఘ శ్యాముడైన శ్రీ విష్ణువు 
వెనుక; చనెడు నపుడు = వెళ్లునపుడు, (ఎట్టుండెననగా) నిటలాలకములంట నివురన్‌ = 
నుదుటిపై ముసరిన ముంగురులు ఆతిశయించుటకు, జాంజామ్మని = రుంకారాలు చేస్తూ 
ముఖ సరోజము నిండన్‌ = ముఖ పద్మమునంతటను; ముసరు తేంట్టు = కప్పునటువంటి 
తుమ్మెదలు; అళులన్‌ = ఆ తుమ్మెదలను, జోప(గన్‌ = పారదోలుటకు; వుల్కులు, అల్లనల్లనచేరి 
= మెల్లమెల్లగా వచ్చి; ఓష్టబింబద్యుతిన్‌ = దొండపండు వంటి పెదవి కాంతిని; ఒడియన్‌ =ఒడిసి 
పట్టుకొనుటకు; ఉజుకును; శుకముల(దోలన్‌ = ఆ చిలుకలను పారదోలుటకు; చక్షుర్మీనములకున్‌ 
= కన్నులనెడి చేపలకు; మందాకిని పాఠీన లోకము = ఆకాశ గంగలోని చేపల గుంపు; ఎసయగున్‌ 
= (దర్సముతో) విజృంభించును, మోనపంక్తులు = ఆ చేపల గుంపు; దాటిపోగా; మెయిదీ(గతోన్‌ 
= తీగె వంటి శరీరముతో, రాయన్‌ = రాచుకొనుటకు; శంపాలతలు = మెజపు తీగెలు 
(విద్యుల్లతలు); మంట = ఆకాశమున; సరణిగట్టున్‌ = వరుస గట్టును; శంపలను జయింపన్‌ 
= మెజుపు దీగెలను జయించుటకు; చక్రవాకంబులు = జక్కవ పిట్టలు; కుచయుగంబున్‌ + తాకి 
= వక్షోజ ద్వయమునకు తగిలి; (క్రొవ్వు సూపున్‌ = తమ అతిశయమును చూపును. 
खः : @, విష్ణువు వెంట లక్ష్మీదేవి తొట్రుపడుతూ వెళ్లేటప్పుడు ముంగురులు 
ముఖానికి ఆంటుకొనగా వాటిని సరిచేసుకోవలసి వచ్చినది. ఎందుకనగా ఆమె 
ముఖమొక పద్మమనుకొని తుమ్మెదలు ముసరగా వాటిని తోలుకొంటున్నది. ఆమె 


3 197 


అధరమును చూచి చిలుకలు ఆది దొండపండన (భ్రమపడి మూగిన2ి. వాటిది 
అదలించడానికి ఆమె నయనాలను పోలిన ఆకాశ గంగలోని చేపలు విజుంభించాయి 
వాటి విజృంభణను అరికట్టడానికి ఆమె సువర్లవర్ల దేహకాంతికి ద్నీటెన మెజపులు 
మెరిశాయి. ఆ మెజపులను అడ్డుకోడానికి ఆమె స్తనసదృశములైన చక్రవాక పక్షులు 
వచ్చాయి, 
శ్రీ విష్ణువు వెంట తొట్రుపడుతూ వెళ్ళుతున్న లక్ష్మీదేవి సమ(గ్ర స్వరూపాన్ని కవి 
సమయాలతో, ఉపమానద్రవ్యాలతో వర్లించడమే ఈపద్యంల్‌ ముఖ్యాంశం. 
మ. వినువీధిన్‌ జనుదేర( గాంచి రమరుల్‌ విష్ణున్‌ సురారాతి జీ 
వనసంపత్తినిరాకరిష్ణు గరుణావర్ణిష్లు యోగీం| ద్రవ 
ద్వనవర్తిష్లు సహిష్ణు భక్తజనబ్బంద ప్రాభనాలంకరి 
ప్లు నవోఢోల్లసదిందిరాపరిచరిష్లున్‌ జిష్ణు రోచిమ్లవివ్‌ 
టీ : వినువీధిన్‌ = ఆకాశ మార్గమునందు, చనుదేరన్‌ = బయలు దేరగా; ఆమరుల్‌ = 
దేవతలు; సుర + ఆరాతి = దేవతలకు శత్రువులైన రాక్షసుల, జీవన సంపత్తి = (బ్రతుకనెడి 
ాగ్యమును, నిరాకరిష్టున్‌ = పోగొట్టు స్వభావము గలవానిని; కరుణా दन = కారుణ్యము 
వృద్దియగు స్వభావము గలవానిని సహిష్ణు = సహన స్వభావము గలవానిని; యో గీం|ద్ర హుద్గన 
వర్తిష్ణు = యోగీశ్వరుల మనస్సనెడి వనములందు వర్తించు స్వభావము గలవానిని; భక్తజన బృంద 
= భక్తుల సమూహమునకు, (ప్రాభవ = ఐశ్వర్యమును, అలంకరిష్టు = అలంకరించు స్వభావము 
గలవానిని; నవోఢా = (క్రొత్త పెండ్లి కూతురువలె; ఉల్లసత్‌ = ప్రకాశించుచున్న; ఇందిరా = 
లక్ష్మీదేవికి, పరిచరిష్టున్‌ = పరిచర్య చేయు స్వభావము గలవాని జిష్లున్‌ = జయించు 
స్వభావము గలవానిని రోచిష్లునిన్‌ = ప్రకాశించు స్వభావము గలవానిని విష్ణున్‌ = శ్రీ 
విష్ణుదేవుని; కాంచిరి = దర్శించిరి. 
ఆర్మత్రాణ పరాయణుడై వేగంగా వస్తున్న దనుజారిని, దయా సముద్రుని 
యోగీశ్య్వరమనో విహారిని, భక్తజన(ప్రాభవకారిని ఇందిరాసుందరీసేవాసక్తుని, శ్రీ 
మహావిష్ణువును దేవతలు దర్శించుకొన్నారు 
వ. ఇట్లు పాడణని, 
తా : ఆ విధంగా దయబేస్తున్న శ్రీ విమ్షవును దర్శించి, 
మ. చముదెంచెన్‌ ఘను( ठ హరి పజ్జం గంటిరే లక్ష్మి శం 
ఖనినాదం బదె! చక్రమల్లదె! భుజంగధ్గంసియున్‌ వాడె క్ర 
న్నన నేతెంచె నటంచు వేల్పులు నమో నారాయణా ణాయేతి 
స్వమలై మొక్కిరి మింట హస్తి దురవపావ క్రికిన్‌ 2.35. 


198 గజేంద్రమోక్షము 


టీ : ఘను(డు = గొప్పవాడైన (మేఘశ్యాముడైన), హరి = శ్రీహరి; అల్లవా(డె = అల్లడుగో, 
చనుదెంచెను = వచ్చెను, కంటిరే = చూచినారా?; లక్ష్మి = ఆమెయే లక్ష్మీదేవి; శంఖ నినాదంబదె 
= అదే పాంచజన్య ధ్వని; చక్రమల్లడె = అదే సుదర్శన చక్రము; భుజంగ ధ్వంసియున్‌ వాడె 
= అతడే గరుత్మంతుడు; |క్రన్ననన్‌ + ఏతెంచె = శీఘ్రముగా వచ్చెను; అటంచున్‌; వేల్పులు = 
దేవతలు; నమో నారాయణాయ + ఇతి = నమస్కారము నారాయణమూర్తికి అను, నిస్వనులై 
= శబ్దముతో కూడిన వారై, మింటన్‌ = ఆకాశము నుండియే; హస్తి దురవస్త్థా వక్రికిన్‌ = 
గజేంద్రుని దురవస్థను తొలగించువానికి, చక్రికిన్‌ = చ(క్రాయుధునకు; (మొక్కిరి = 
నమస్కరించినారు. 

తా : అంతరిక్షమునందు గుమిగూడిన దేవతలందరు ఆడుగో శ్రీమన్నారాయణుడు 
దయబచేస్తున్నాడు. ఆయన వెనుక నున్నదియే లక్ష్మీదేవి. అదే పాంచజన్య ధ్వని, అదే 
సుదర్శ్భనచ[క్రము. అతడే గరుత్మంతుడు. భగవంతుని పరివార మంతయు శీఘ్రంగా 
విచ్చేసినది అనుచు “ఓం నమో నారాయణాయ” అని ఏకకంఠముగా పలికి, గజేంద్రుని 
దురవస్థను తొలగింప చ(క్రాయుధధారియైన శ్రీ విష్ణువునకు సాష్టాంగపడినారు. 

ఈ పద్యంలో అప్టాక్షర యుక్తమైన ఓమ్‌ నమో నారాయణాయ' అను మహామం(త్రం 
స్మరింపబడింది. “సర్వభూతస్థ మేకం వారాయణం కారణపురుష మకారణం పరంబ్రహ్మ, 
శోకమోహ వినిర్ముక్తో విష్ణుం ధ్యాయన్న >" సర్వభూతస్థ్టితుడైన ఏకమా(త్ర కారణ 
పురుషుడు, కారణరహిత పరబ్రహ్మ నారాయణుడు. ఆయన్ను ధ్యానించిన వారు 
శోక మోహాలనుండి తొలగిపోతారు. ఎట్టి కష్టాన్ని పొందరని నారాయణోపనిషత్తు 
ఉద్దాటిస్తున్నది. అఖిల జగత్కారణుడు శ్రీమన్నారాయణుడని వేదం స్పష్టపరిచింది. 

దేవతలు భగవంతుణ్ని దర్శింప గలుగుతారు. మనుష్యులు కూడా భగవంతుణ్ని 
చర్మచక్షువులతో చూడగలుగుతారు. కాని, భగవద్దర్భనం కలిగే సమయంలో వారు 
దేవత్యం పొంది ఉంటారని (గ్రహించాలి. దేవత్వం పొందినవారే భగవంతుణ్ని 
దర్శించడానికి ఆధికారులవుతారు. తక్కినవారు భగవద్దర్శనానికి యోగ్యులు కారు. 
భగవంతుణ్ని దర్శించడంలో సాధకుని లేదా భక్తుని అపారమైన తపస్సు కంటె 
భగవంతుని ఆపార కృపాతిశయమే ఆధికంగా ఉంటుంది. భగవంతుణ్ని గూర్చి 
తెలుసుకొన్నవాడే దివ్యుడవుతాడు. (బ్రహ్మ అవుతాడు. అతని వంశీయులు కూడా 
(బ్రహ్మాజ్ఞాను లవు (శుతి చెబుతున్నది “నయోహమవై తత్సరమం బ్రహ్మ వేద 
(బ్రహ్మైవ భవతి, వా స్యాబ్రహ్మవిత్కులే భవతి. తరతి శోకం 1 తరతి పాప్మానం గుహాగ్రంధథిభ్యో 
విముక్తో=మృతో భవతి” (ముండకోపనిషత్‌ - 2- 9) సర్వవిధ శోకాలను, చింతలను, 


గోపీనయనోత్ప్సలార్శి తవ్యాఖ్య 199 


పాపసముదాయాన్ని అతిక్రమిస్తాడు. ఆతని మస్తిష్కంలో సంశయాలు, విపర్వయాలు 


జ श 
58) 355 1. 4 రాకు ము hE జడ 2 నోవా 
దేహాభిమానం, విషయాసక్తి మొదలైన చిక్కుముళ్ళు ఏవీ ఉండవు. శ్రీకృష్ణ భగవానుడు 


అటువంటి వానిని తనతో సమానునిగా చేసుకొంటానని “మమ హపాధర్సః మాగతాః” (గీత 


< 
14-2) అని అను(గ్రహం చూపాడు. “వాఒదేవో దేవ నుర్చయేతొ అని శాస్త్రం. ठ: 


చ” స 
పొందకుండగా దేవుణ్ని అర్బింపగూడదని శాస్త్రం చెప్పడంలోని అంతరార్హం ఏమంటే 
Fa ఆ తోనే ఇగ ५ యమై హా ५ యం తోడే 5. न 4 ఇ 
దివ్యమైన మనస్సుతోనే, పరిశుద్దసత్త్వమయమైన  హృదయంతోనే त्यै 
ఆర్చించాలని శా(స్రోద్దెశము. 

వ. అయ్యవసరంబున( గుంజరెం!ద పాలనసారవశ్యంబున దేవతా నమన్మారంబు 
లంగీకరింపక మనస్సమాన సంచారుండై పోయి పోయి కొంత దూరంబున 
శింశుమారచక్రంబునుం బోలె గురు నుకర కుళీర మోన మిధథునంటబై, 
కీన్నరేం|ద్రుని భాండాగారంబునుం బోలె స్వచ్చ వరకచ్చపంబై, భాగ్యవంతుని 
భాగదేయంబునుం బోలె బరాగ జీవనంబై, వైకుంఠంబునముం బోలె శంఖచక్ర 
కనులాలంక్సతంబయి, సంసార (+ ८०९०९ సంకుల 

పంక సంకీర్లంబయి యొప్పు నప్పంకజాకరంబు( బొడ(గని - 

టీ: ఆ + అవసరంబున = ఆ సమయమునందు; కుంజరేం(ద్ర పాలన = గజరాజాను 

రక్షించుట యందలి; పారవశ్యంబునన్‌ = మైమరపుచేత, మనస్సమాన సంచారుండై = మనో 
వేగముతో సమమైన సంచారము గలవాడై, శింశుమార చ[క్రంబునుంబోలె = రాసుల చక్రము 
వలె; మకర = మకర రాశి; కుళీర = కర్కాటక రాశి; మోన = మోన రాశి; మిథునంటై = 
మిథునరాశి కలదియై, (మొసళ్లు, ఎం(డ్రకాయలు; చేపల జంటలు గలదియై) కిన్నరేం[ద్రుని = 
కుబేరుని; భాండాగారంబునుంబోలె = ధనాగారము వలె; స్వచ్చ = నిర్మలమైన; వర = శ్రేష్టమైన 
కచ్చపంబై = కచ్చపమను పేరుగల నిధితో కూడినదై (తాబేళ్ళు కలదియై), భాగ్యవంతుని = 
అదృష్టవంతుని, భాగధేయంబునుంబోలె = అదృష్టము వలె; పరాగ జీవనంబై = అనురాగముతో 
కూడిన జీవనము గలదియై (పుప్పాడితో కూడిన నీరు గలదియె), వైకుంఠంబునుంబోలె = 
వైకుంఠము వలె; శంఖ చక్ర కమలాలంకృతంబై = శంఖము, చక్రము, లక్ష్మీదేవి మున్నగు వారిచే 
అలంకరింప బడినదై, (శంఖిములు, చక్రవాక పక్షులు, పద్మములు మొదలగువానిచే इ 
బడినదై), సంసార (ప్రకారంబునుం బోలె = సంసారమునందలిరీతి వలె; ద్వంద్వ సంకుల పంక 
సంకీర్లంబై = నీటి జంతువుల జంటలతో సంకులమైన బురద గలదై, (సుఖ దుఃఖాది 
ద్వంద్య్వములతో సంకులమైన పాపముతో కూడినదై); ఒప్పు = శోభిల్లు; ఆ + పంకజాకరంబు = ఆ 
పద్మసరస్సును; పొడలని = చూచి. | 

తా : గజేంద్రుని రక్షించడానికి మహావేగంగా వెళుతున్న మహావిష్ణువు, అచ్చటికి 

విచ్చేసి నమస్కరిస్తున్న దేవతల ఆభివాదనములను గైకొనక పోయిపోయి మొసళ్లు 


200 గజేంద్రమోక్షము 


ఎం(డ్రలు, చేపలు, తాబేళ్లు, సంకులు, చ(క్రవాక మిథునములు, తామర పూలు కలిగి 
కరిమకరుల పోరాటంతో పంకిలమైన ఆ కాసారాన్ని చూచి - 

పోతనగారు ఏనుగులు కల్లోల పరచిన సరస్సును ఇంతకుముందు శృంగార రస 

బంధురంగా వర్ణించారు. భగవంతుడు దర్శించిన €ॐ సరస్సును ఇక్కడ 
సందర్భోచితమైన శ్లేషలతో అలంకరించారు. శ్లేషాలంకారం రెండు విధాలుగా 
ఉంటుంది. శబ్దాన్ని ఆశ్రయించిన శ్లేషను శబ్ద శ్లేష అంటారు. శబ్దశ్లేషలో శబ్ద పరివర్తనం 
జరగదు. అనగా శిష్టశబ్ద స్టానంలో దాని పర్యాయ పదాన్ని వాడటానికి ఏలుండదు. 
ఆర్థశ్లేషలో శబ్ద పరివర్తనం జరిగి మరింత సౌందర్యం చేకూరుతుంది. “అనేకార్దశబ్దవిన్యాసః 
శ్లేష” అని నిర్వచనం. 

మ. కరుణాసింధు(డు శౌరి వారిచరమున్‌ భఖండింప(గా బంపె స 
త్వరితాకంపితభూమిచ[క్రము, మహోద్యద్విస్సులింగచ్చటా 
పరిభూతాంబరశు[క్రమున్‌, బహువిధ బ్రహ్మాండభాండచ్చ టాం 
తరనిర్వ(క్రము( బాలితాభఖిలసుధాంధశ్చక్రమున్‌ జక్రమున్‌ 

టీ : కరుణాసింధు(డు = కృపాసము(ద్రుడు; శౌరి = విష్ణువు (శ్రీకృష్ణుడు), వారి చరమున్‌ 

= మొసలిని; ఖండింప(గాన్‌ = ఖండించుటకు; సత్వరిత = వేగముచేత; ఆకంపిత = అన్నివైపుల 
వణికింపబడిన; భూమి చక్రము = భూ చక్రము గలదియును; (భూమండలమును కంపింప 
జేయునదియు); మహోద్యత్‌ =గొప్పుగా పైకెగురు, విస్సులింగచ్చటా = అగ్ని కణములచే; 
పరిభూత = ఆవమానింపబడిన, అంబర శు(క్రమున్‌ = ఆకాశము నందలి శుక్ర నక్షత్రము 
కలదియు; బహువిధ = అనేక విధములైన; (బ్రహ్మాండ భాండచ్చటా = (బహ్మాండాల వరుస 
యొక్క; అంతర = లోపల; నిర్వక్రము = (మొక్క వోనిదియు), పాలితాఖిల సుధాంధశ్చ(క్రమున్‌ 


= సకల దేవతా సమూహమును పరిపాలించు నదియునగు, చక్రమున్‌ = సుదర్శన చక్రమును; 
పంబను = (పయోగించెను. 


తా కృపా సముదద్రుడైన శ్రీహరి మొసలిని ఖండించడానికి పంపిన సుదర్శన 
చ్మక్రపు వేగాతిశయం వల్ల భూమండలం కంపిత మయింది. దాని అగ్ని కీలలతో 
ఆకాశాన గల శు(క్ర నక్షత్రం మరుగున పడింది. (బ్రహ్మాండ భాండంలో అడ్డు లేకుండా 
ఆ చక్రం (ప్రవర్తించింది. సకల దేవతా సమూహాన్ని రక్షించేది ఆ సుదర్శన చక్రం. 

వ. అట్టు పంచిన 

తా: ఆ విధంగా పంపబడిన శ్రీసుదర్శన చక్రము. 

र. అంభోజాకరమధ్యనూతననలివ్యాలింగన క్రీడనా 

రంభుండైన వెలుంగుటేనిచెలువారన్‌ వచ్చి నీటన్‌ గుభుల్‌ 


నయనోతాలారితవ్వా # 201 


గుంభధ్యానముతొ( గొలంకువు బాొందయణగా( జొచి దు 
ష్టాంభోవర్తి వసించుచక్కటికి డాయంబోయి హృద్వేగమై 
టీ : అంభోజాకర మధ్య = పద్న సరస్సు నడుమ; నూతన నళిినీ= నవ వికసిత పద్యమున 


ఆలింగన (క్రీడన = కౌగిలింతల (క్రీడను, ఆరంభుండైన = (ప్రారంభించినవాడైన, వెలు 


^ 198. Du ४ 9, 2 జే ణ్‌ 

రన్‌ ర్యుని అందచందాలతో; వచ్చి; సీటన్‌ = సరోవర జలములందు; గుభుల్‌ 

గుంభధ్వానముతో = గుబగుబ భధానులతో; కొలంకువు = సరసు; కలంకంబు + ఒందగా = 
(६ ५ । 

కల్లోలితమగునట్లుగా; చొచ్చి = (ప్రవేశించి; దుష్ట్రాంభోవర్తి = దుష్ట్రమైన జలచరమగు మొసల్‌, 


వసించు = నివసించు; చకు_టికి = సమోపమునకు; డాయంబోయి = చేరబోయి, హుడ్వేగమై 
= > హా 
ష్లుమూర్తి మ నోవేగమువంటి తేగముకలదె. 


తా: శ్రీహరిచే ప్రయోగి న సుదర్శనచక్రము తామర కొలనియంద 


నవవికసిత పద్యంతో క్రీడించే సూర్యునివలె ప్రవేశించి, తామర కొలను గుభిల్లనునట్టుగా 
కలయదిరిగి, దుష్టమగు ఆ మొసలి యుండిన చోటికి త్వరితంగా వెళ్లి - 

“వేలి వలంకరించినను విష్ణు హృదంతర వర్తియె పముద్వేలితమైన లోచవ రవి ప్రతిబింబము 
వోలె నుజ్జ్వలజ్యాలలు జిమ్ముచున్‌ దముజవర్గము ముగ్గొవరించి శాంతమై గ్రాలు సుదర్శన 
మొస(గుగాత! సీరుల్‌ ప్రణమిల్లువారికివ్‌ (శతరూపకావ్యంలోనిది.) సుదర్శన చక్రం 
శ్రీకృష్ణుని హృదయంలో వర్తిస్తుంటుందని (ప్రసిద్దము. ఆ(శ్రితులకు సుదర్శనము 
సందర్శనీయము. భగవదాభరణమై కోభిల్లుతుంటుంది. శత్రువులకది భయానకమైన 
ఆయుధంగా తోస్తుంది. సరాయుధ మయమైనది సుదర్శన చక్రము. “కూష్మాండ 
చండభూతాద్యా యే చ దుష్టా గ్రహాః कम, పలాయంతే౭. విశం భీతా వర్మణోవ్య ప్రభావతః 
సుదర్శనకవచం పఠించినంత మా(త్రం చేతనే దుష్ట్రగ్రహాలు పలాయనం చేస్తాయని 
'సుదర్శన కవచ” మహిమ చాటుతున్నది. నారాయణ కవచంిలో “చక్రం యుగాంతానల 
తిగ్మవేమి భ్రమత సమంతాత్‌ భగవత్రుయుక్తం, 5०} దందగ్జ్యరి సైన్య మాశు, కక్షం యధథై 
వాతసభో హుతాశ (శ్రీమద్భా 6-8-23) ఓ సుదర్శనదేవా! నీవు చక్రాకారుడవు. ని 
చక్రాంచలాలు (ప్రళయాగ్ని జ్వాలల వలె తీవ్రములు. శ్రికృష్ణుని ప్రేరణతో నివు 
సర్వత్ర పరి(భ్రమిస్తావు. వాయు సహితాగ్నివలె శుష్కతృణాన్ని దహించునట్టుగా 
శీఘ్రంగా నా శత్రువులను © చేయి”. ప్రాణభయం కలిగి | 
శ్రీసుదర్శన దేవుణ్ని ఇలా ప్రార్డిస్తారు. 

సుదర్శనం శ్రీకృష్ణ దర్శనానికి చిహ్నం. శ్రిరంగ పుణ = త్రంల్‌ 
నారాయణస్వామి తంలో సుదర్శనశతకం రో 


202 గజేంద్రమోక్షము 


రచించిన సూర్య శతకం వలె సుదర్శనశతకం పఠించిన వారికి సమస్త బాధలు 
తొలగిపోతాయని (ప్రసిద్ది. 
శా. భీమంబై {>> ప్రాణముల( బాపెం జక్ర మాశు[క్రియన్‌ 
హీమక్ష్మాధరదేహమున్‌ జకితనన్యేభేం ద్రసందోహమున్‌ 
గామక్రోధనగేహమున్‌ గరటిరక్షస్రావనగాహంబు ని 
స్పీమోత్సాహము వీతదాహము జయ శ్రీమోహమున్‌ గ్రాహమున్‌ 
టీ: చక్రము = సుదర్శన చక్రము; ఆశు (క్రియన్‌ =వేగవంతమైన చేష్టతో; హేమక్ష్మాధర 
దేహమున్‌ = మేరుగిరి అంతటి శరీరము గలదానిని; చకిత = భయపెట్టబడిన; వన్యేభేం[ద్ర 
సందోహమున్‌ = ఆడవి యేనుగుల సముదాయము గలదానిని, కామ (క్రోధన గేహమున్‌ = కామ 
(కోధాలకు నిలయమైన దానిని; కరటి = గజేం|ద్రుని; రక్తస్రావ = రక్తపు పారుదల యందు, 
గాహంబు = మునిగిన దానిని; జయశ్రీ మోహమున్‌ = జయలక్ష్మిపై మోహము గలదానిని; 
నిస్పీమోత్సాహము = మేరలేని ఉత్సాహము గలదానిని; వీత దాహము = దప్పిక లేనిదానిని 
(ఆయాసము లేని దానిని), (గ్రాహమున్‌ = మొసలిని; భీమంబై = భయానకమైనదై, తల।ద్రుంచి; 
(పాణముల( బాపెన్‌ = హతమార్శెను. 
తా : ఆసుదర్శన చక్రం మహావేగంగా వచ్చి, మేరుగిరి వంటిది, అడవి యేనుగులను 
భయపెట్టినటువంటిది, కామ (క్రోధాలకు నిలయమైనటువంటిది, ఏనుగు కాలి 
రక్తంలో మునకలెత్తుతున్నటువంటిది, మహాత్సాహం కలిగినటువంటిది, దప్పిక 
లేనటువంటిది, జయమును పొందగోరినటువంటిది అయిన మొసలిని తలను 
ఘోరంగా (త్రుంచి హతమార్శినది. 
వ. ఇట్టు నిమిష సృర్శంజువ సుదర్శ్భనంబు మకరితల (>> నవసరంబున 
తా: ఈ విధంగా ఒక క్షణంలో సుదర్శన చక్రం మొసలి తలను ఖండించే 
సమయంలో. 
కం. మకర మొకటి రవి( జొచ్చెను మకరము ముజీయొకటి ధనదు మాటున డాగొన్‌ 
మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మఆువున కరిగెన్‌ 
టీ: మకరము + ఒకటి = రాశులలో గల మకరము; రవి(జొచ్చెన్‌ = సూర్యుని చేరెను; 
మకరము మతేయొకటి = మరొక మకరము; ధనదు మాటున = కుబేరుని చాటున; డాగెన్‌ = 
దాగుకొనెము; మకరాలయమున = సము(ద్రమందు, తిరిగెడు = సంచరించెడి, మకరంబులు = 
మొసళ్ళు, కూర్మరాజాు మణువునకు = ఆది కూర్మము యొక్క మరుగునకు; అరిగెన్‌ = వెళ్లెను. 
తా మేరువు పర్వతము వంటి ఆ మొసలిని క్షణకాలమున తల(ద్రుంచి వధించడం 
చూచి, ఆ భయానకమైన సుదర్శన చక్రం తమపైకి దూకునేమోయని భయపడి 


$ లార్చితవ్యాఖ్య 0 
గోపీనయనోత్సల ర్చితవ్యాఖ్య 203 


రాశులలోగల మకరము సూర్యుని అండ చేరినది. నిధులలోగల మకరము కుబేరు 
మరుగునకు చేరినది. సము(ద్రములోని మొసళ్లన్నియు ఆదికూర్మము ఆండజేరినవి 

 చమత్కారార్హము. రాశులలో మకరమను రాశి ఒకటున్నది. కుబేరుని నిధులలో 
ఒక దానిపేరు “మకరము”. 


పోతనగారు చేసిన ఉ(త్రేక్ష వంటిదే శ్రీహరిసూరి 8, భక్తిరసాయనం” (6-65)లో 
ఒక చక్కని ఉత్రెక్ష చేశాడు. “భుక్వాపి మృత్తికాం మాతురగ్రే కిం వా వదేయమ్‌, ఇత్యక్షిరూపొ 


చంద్రార్క సాక్షిణా ,భ్రేమతుః పదా” శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడు. యకోద కోపించి 
నిజంగా మన్ను తిన్నావా? అని గద్దించి అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు “వాహ 
భక్షితవానంబ! పర్వ మిధ్యాభిశంసినః (5 =) 1ర-8-35) అమా! నేను మన్ను 
తినలేదు. అందరు అబద్దాలు చెబుతున్నారు అన్నాడు. అది విన్నారు క్రికృష్ణుని 
నేత్రస్థానీయులైన సూర్యచంద్రులు. మన (ప్రభువు అబద్దం చెబుతున్నాడు. నేను 
కర్మసాక్షిని గదా. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? (ప్రభువును సమర్థించడమా? 
మానడమా? అని ఆందోళనపడుతూ సూర్యచం(ద్రులు ఆకాశంలో ఆహర్షిశలు 
పరి(భ్రమిస్తున్నారని చక్కని ఉత్రెక్ష 
ను. తమముం బాసిన రోహిణీవిభుక్రియన్‌ దర్పించి పంసార చ 

క్రము వీడ్కాన్న విరక్తచిత్తునిగతిన్‌ గ్రాహాంబు పట్టూడ్సి పా 

దము లల్లార్సి కరేణుకావిభు(డు సౌందర్యంజుతో నొపె సం 

భ్రమదాశాకరిజీకరోజ్జి తసుధాంభఃస్నానవి శ్రాంతు(డై 

టీ : తమమున్‌ + పాసిన = చీకటిని, రాహంగ్రహమును, వదలిన; రోహిణీ విభు(క్రియవ్‌ = 

చంద్రుని వలె; దర్సించి = ఆతిశయించి; సంసార దుఃఖము, వీడ్కొన్న = వదలిపెట్టిన; విరక్త 
చిత్తుని గతిన్‌ = వైరాగ్యవంతుని వలె; గ్రాహంబుపట్టు = మొసలిపట్టును; ఊడ్చి = వదలించుకొని 
పాదములు + ఆల్లార్బి = పాదాలను సరిచేసికొని; కరేణుకా విభుండు (ఆచ్చోటి కప్పుడు చేరిన) 
ఆడ ఏనుగులకు పతియెన గజేంద్రుడు; సంభ్రమత్‌ = తొ[ట్రుపడుచుండిన; ఆశాకరిణీ = 
దిగ్గజముల యొక్క భార్యలు; కర + ఉజ్‌యొత = తొండముల నుండి వదలబడిన; సుధా + 
ఆంభనస్‌ + స్నాన = అమృత జలముల స్నానముచేత షాశ్రాంతుడై = (శ్రమమునుపాసిన, 
సౌందర్యంబుతోన్‌ + ఒప్పెన్‌ = సౌందర్యముతో (ప్రకాశించెను 

చీకటను వదలిన, రాహువును వదలిన, చంద్రునివలె, సంసార దుఃఖాన్ని 
వదలిన విరాగివలె, గజేంద్రుడు మొసలి పట్టునుండి విడివడి, కాళ్లను జాడించుకొని 
దిగ్గజముల భార్యలు తమ తొండములతో చల్లిన అమృత జలములచే స్నానమాడి 


(శ్రమను పోగొట్టుకొని సౌందర్యంతో (ప్రకాశించాడు. 


क 
౪ 


204 గజేంద్రమోక్షము 


శా. పూరించెన్‌ హరి పాంచజన్యము గృసాంభోరాశిసొజన్యమున్‌ 
భూరిధ్వానచలాచలీకృత, మహాభూత ప్రచైతన్యమున్‌ 
సారోడారసిత ప్రభాచకి తపర్ణన్యాదిరాజన్యమున్‌ 
దూరీభూతవిపన్నదైన్యమును, నిర్ణూతద్విషట్రైన్యమున్‌. 

టీ: హరి = శ్రీమహావిష్ణువు; కృసా + అంభోరాశి = దయాసముధద్రుని, సౌజన్యమున్‌ 
సౌజన్యము కలదియు; భూరి = గొప్పదగు; ధ్యాన = ధ్వనిచేత; చలాచలికృత = కదలింపబడిన; 
మహాభూత ప్రచైతన్యమున్‌ = మహా భూతముల చేష్టలు గలదానిని; సార + ఉదార = 
సామర్హ్యముతో గొప్పదైన సితప్రభా = తెల్లని కాంతిచే; చకిత = భయపెట్టబడిన; పర్దన్య + ఆది 
రాజన్యమున్‌ = మొరసెడి శ్రేష్టములైన మేఘములు కలదియు; (తన తెల్లదనముచే నల్లని 
కారుమేఘాలను భయపెట్టునదియు), దూరీ భూత = దూర మొనర్శ్న బడిన; విపన్న = ఆపన్నుల 
యొక్క; దైన్యమును = దీనత్యము గలదానిని; (దీనుల ఆపదలను తొలగించు నట్టిది); నిర్ణూత 
= ఎగుర గొట్టబడిన; ద్విషల్‌ = శత్రువుల యొక్క; సైన్యమును = సేన గలదానిని; 
(శత్రుసేనలను తరిమివేయుదానిని), పాంచజన్యమున్‌ = పాంచజన్యమను శంఖమును; పూరించెన్‌ 
= ధ్వనింపజేసెను. 

తా : అంతట శ్రీమహావిష్ణువు కృపాసముద్ర సౌజన్యము గలదానిని, తన (మోతచేత 
స్థావర జంగమాలను కల్లోలపరచుదానిని, తన తెల్లని కాంతులచే ప్రళయకాల పర్దన్య 
మేఘాలను భయపెట్టుదానిని, దీనుల దైన్యమును తొలగించు దానిని, శృత్రు సైన్యాన్ని 
పారదోలునట్టి హెంచజన్య శంఖాన్ని పూరించాడు. 

ఈ గజేంద్ర మోక్షం పుణ్యకథలో శ్రీహరి, లక్ష్మీదేవి, గరుత్మంతుడు, సుదర్శన 
చక్రము, పాంచజన్య శంఖము స్మరింప బడ్డాయి. (ప్రాతఃకాలాన ఏ టిని స్మరిస్తూ నిద్ర 
లేచినవారికి శుభ పరంపరలు కలుగుతాయని, ఆపదలు తొలగుతాయని అభిజ్ఞాలు, 
అనుభవజ్ఞులు ఆయిన పెద్దల విశ్వాసము. శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్త 
మాల్యద” కావ్యంలో వర్ణించిన శ్రీవిష్ణు పంచాయుధ స్తోత్రం చదువరులకు సంత్పప్రి 
నిస్తుంది, “అరులకు భీకరమ్ము ప్రణతాళికి శ్రీకరమై చెలంగి శ్రీహరి కటకోజ్జ్యలత్కర 
తలాంబర మందున చం ద్రబింబమై, గురుతరమై లసత్కుముద కుంద మృణాళ మనోజ్ఞ గారమై 
వరలెడు పాంచజన్య మనువారము మాకు శుభమ్ము లిచ్చుతన్‌”! (శతరూప కావ్యంలోనిది.) 

మ. మొరసెన్‌ నిర్ణరదుందుభుల్‌, జలరుహా మోదంబులై వాయువుల్‌ 

తిరెగెన్‌, బువ్వులవానజల్లు గురిసెన్‌, దేవాంగనాలాస్యముల్‌ 
పరగెన్‌ దిక్కులయందు జీవజయశబ్దధ్యానముల్‌ నిండె, సా 
గర ముప్పాంగెం దరంగచుంబితనభోగంగాముఖాంభోజమై 


గ్లో న య నోత ५ €7०© వ్యాఖ్య 205 


టీ : र्ठ దుందుభుల్‌ = దేవతల నగారాలు; మొర్చొన్‌ = (వాటంతట అవి) ధానించెము; 
వాయువుల్‌ = గాలులు; జలరుహ + ఆమోదంబుకె = తామరపూల సుగ ంధము కల 
తిరిగెన్‌ = వ్యాపించెను; పువ్వుల వానజల్లు, కురిసెన్‌; దేవ + అంగనా లాస్యముల్‌ = దేవతా (స్త్రీల 
నృత్యములు; పరగెన్‌ = ఒప్పెను; దిక్కులయందు; జీవ = జీవలొకము యొక్క; జ 


జ్జ 
ధ్యానముల్‌ = జయ జయ ధ్యనులు ०25; తరంగ చుంబిత = తరంగముల చేత ముడునగొనా 
pam, ro 


५ 
४ 
¢ । 
# ५ 


నభోగంగా = ఆకాశ గంగ యొక్క, ముఖి + అంభోజుమై = ముఖపద్మము గలదియై, సాగరము 
= సముద్రము; ఉప్పాంగెను = పొంగి పొరలెను 

తా : కృపాసింధువైన శ్రీహరి ఒక ఏనుగును రక్షించినందుకు దేవతల 
నగారాలు స్వయంగా (మోగాయి పద్మ సుగంధ వాయువులు ఎచాయి. పు వర్షం 
కురిసింది. దేవతా (స్త్రీలు నృత్వం చేశారు. జీవకోటి మహానందంతో శ్రీహరికి జయ 
జయ ధ్వానాలు చేసింది. సముద్రం ఆకాశమెత్తు ఉప్పాంగింది. 

గజేం[ద్రమోక్షంలోని ప్రధానాంశం ఈ పద్యంలో వ్యంజిత మయింది. అఖిల 
లోకేశ్యరుడు ఒకానొక జంతువు మొజవిని స్వయంగా విచ్చేసి ఆ జంతువును 
రక్షించడం, “సమోహం సర్వభూతేషు” (గీ 9-29) శ్రీముఖోక్తికి ఇది దృష్టాంతం. మనుష్య 
జన్మలో ఉన్నప్పుడు చేసిన మహత్తరమైన పూజ, కాలాంతరాన మనుహ్యేతర జన్మ 
మెత్తినప్పటికి శ్రీకృష్ణ భగవానుడు ఆశ్రిత వాత్సల్య వివశుడై స్వయంగా వచ్చి 
ఉద్దరిస్తాడన్న సత్యాన్ని ఈ కథ చాటి చెబుతున్నది. అందుచేతనే దేవలోకంలో 
నగారాలు (మోగాయి. పంచభూతాలు పరవశించి ఉప్పాంగాయి. జీవకోటి 
ఆత్మవిశ్వాసంతో భగవంతునికి జయ జయ ధ్యనులుచేసింది. < సందర్భంలో 
“సాగర ముప్పాంగెం దరంగచుంబితనభోగంగాముఖాంభోజమై” అని పోతనగారు వర్ణించి, 
మహాకవి కాళిదాసు రచించిన రఘువంశంలోని శ్లోకాన్ని గుర్తుకు తెచ్చారు. “ముఖార్పణేషు 
ప్రకృతి ప్రగల్ళాః, స్వయం తరంగాధరదావదక్షః, ఆనవ్యసామాన్యకలళత్రవృత్తి: పిబత్యపౌ పాయయతే 
చపింధుః” “లోకంలో సుందరీమణుల ఆధరపానం కాముకులైన పురుషులు చేయడం 
కద్దు. పురుషాధరపానం (స్త్రీలు చేసినట్లు కనిపించదు. ఈ విషయంలో మహో 
గంభీరుడైన సము|ద్రుని పద్దతి అద్భుతమైనదే కాకుండా విశిష్టమైనది. 
- నదులు తమ ముఖాలను చాచి సము(ద్రుని ముందుకు వసాయి. తమ (పియుడెన 
సముద్రుడు ఆధరపానానికి ఆశపడతాడని. కాని, ఆతడు వాటి ముఖాలను 
చుంబించటంతో ఆగడు. తన తరంగ రూపమైన అధరాలనూ ఆ నదుల చేత 
చుంబింపజేసుకొంటాడు. అంటే ధీర గంభీరుడైన సముద్రుడు ఆధరపానమూ 


206 గజేం(ద్రమోక్షము 


చేస్తాడు. అధరదానమూ చేస్తాడు తన ప్రియలకు. ముఖార్సణంలో సహజంగా 
+ యువతులకు ఈ పద్దతి మహానందకారణం ఆవుతుంది. తమ 
భార్యలతో ఇలా మెలగటం అందరికీ తెలియదు. అతడు సామాన్యుడా? మహా 
చతురుడు!” అని శ్ఞాఘించాడు కాళిదాసు. ఈ పద్యంలో ఉవ్వెత్తున ఉప్పొంగిన 
సముద్రుడు ఆకాశగంగా ముఖాంభోజచుంబనానికి ఆశపడటం కనిపిస్తుంది. 
కం. విడుదయగు కేల గజమును మడువున వెడలంగ( దెగిచి మదజలరేఖల్‌ 
దుడుచుచు మెల్లన( బుడుకుచు నుడిపెన్‌ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా! 
టీ : ఉర్వీనాథా! = ఓ పరీక్షిన్మహారాజా! నిడుదయగు కేలన్‌ = పొడవైన చేతితో; గజమును; 
మడువునన్‌ = సరస్సు నుండి, వెడలంగన్‌ + తిగిచి = బయటికి లాగి; మదజలరేఖల్‌ = 
మదజలపు చారలు; తుడుచుచున్‌; మెల్లన పుడుకుచున్‌ = మెల్లగా నిమురుచు; విష్ణుండు, 
దుఃఖమును = గజేంద్రుని శోకమును, ఉడిపెన్‌ = పోగొట్టెను. 
తా: $, శుకదేవుడు పరీక్షిత్తును ఆశ్వాసిస్తూ భగవంతుని కారుణ్యాతిశయాన్ని, 
దీనవత్సలతను తెలుపుతున్నాడు. ఓ రాజా! శ్రీవిష్ణువు తనపొడువైన చేతితో 
మడుగులో నున్న ఏనుగును స్వయంగా వెలువలికి లాగి, దాని చెంపలను తుడిచి, 
తల నిమురుచు, దాని దుఃఖాన్ని పోగొట్టినాడు. 
కం. శ్రీహరికరసంస్సర్శను దేహము దాహంబు మాని ధృతి( గరిణీసం 
దోహము దామను గజపతి మోహనఘీంకారశబ్దములతో నొప్పెన్‌ 
టీ: శ్రీహరి కర సంస్పర్శను = శ్రీ విష్ణువు తన చేతితో తాకుట వలన, దేహమును, 
దాహమును మాని; ధృతిన్‌ = ధైర్యముతో; కరిణీ సందోహము = ఆడయేనుగుల సమూహము, 
తానును, గజేంద్రుడు, మోహన = సొంపైన, ఘీంకార శబ్దములతో + ఒప్పెన్‌ = ఘీంకృతులతో 
శోభిల్లైను. 
తా:శ్రీ విష్ణ హస్త స్పర్భచేత భయమును వీడి, శరీరాయాసము తీరి, ఆడ 
యేనుగులతో గూడి గజేంద్రుడు ఇంపుగా ఘీంకృతులు చేశాడు. 
కం. కరమున మెల్లన నివురుచు( గర మనురాగమున మెజసి కలయంబడుచున్‌ 
గరి హరికతమున ([బతుకుచు( గరపీడన మాచరించె( గరిణుల మజలన్‌ 
టీ: హరి కతమున = శ్రీహరి కారణముగా, (బ్రతికిన; కరిణులు = ఆడయేనుగులు, 
మరలన్‌ = మునుపటి వలె; కరములన్‌ = తొండములతో; మెల్లన, నిమురుచు; కరము + 
ఆనురాగమున = మిక్కుటమగు (ప్రేమతో; ఒరసి = కదిసి, కలయం బడుచున్‌ = పైకొనుచు; 
కరబడనము = తొండమును తొండముతో కలుపుకొను సౌఖ్యమును; ఆచరించెన్‌ = చేసెను. 


గోపీనయనోత్సలార్శిత వ్యాఖ్య 207 


తా: శ్రీహరి అనుగ్రహంతో బయటపడిన గజేంద్రుణ్ని ఆడ యేనుగులన్నీ 
చుట్టుకొని తిరిగి తొండంతో పెనవేసుకొని తమ (ప్రేమను వెల్లడించాయి 
సీ. జననాథ! దేవల శాపవిముకు(డై పటుతర |గ్రాహరూపంబు మాని 
ఘనుడు హూహూ నామ గంధర్వు(డప్పుడు తవతొంటి విర్మలతమవు(దాల్సి 
హరికి నవ్యయునకు నతిభక్తితో మొక్కి తవిలి కీర్తించి గీతములు పొడి 


యా దేవు కృపనొంది యందంద మజియును వివతశిరస్కు(డై వేడ్కతోడ 


దలళితపాపు(డగుచు( దనలోకమున కే? నపుడు శౌరి కేలనంటి తడవ 
హస్తిలోకనాథు( డజ్ఞానరహితు(డై విష్ణురూపు( డగుచు వెలుగుచుండె 

టీ : జననాథ = ఓ మహారాజా! దేవల శాప విముక్తు(డై = దేవలుడను మునిశాపము నుండి 
తొలగినవాడై, పటుతర = మిక్కిలి బలిష్టమైన, (గ్రాహరూపంబున్‌ = మొసలి రూపమును; మాని 
= వదలి; ఘనుడు = గొప్పవాడైన, హూహూనామ గంధర్వుడు; అప్పుడు, తన తొంటి నిర్మల 
తనువున్‌ = తన ऊद స్వచ్చమైన దేవతా రూపమును, छन्दो), ఆవ్యయునకు, హరికి = 
శాశ్యతుడు సనాతనుడునగు శ్రీహరికి, ఆతి భక్తితో, మొక్కి, తవిలి = భక్తికి లోనై, కిర్తించి 
గీతములు పాడి, ఆ దేవుని కృపన్‌; పొంది, అందంద = అపుడపుడే, వినత इत्‌ = 
తలవంచినవాడై, వేడ్కతోడ, దళితపాపుండు = పాపములను నశింప జేసుకొన్న వాడు, ఆగుచు, 
తన లోకమునకు, గంధర్హ్వలోకమునకు ఏగెను. అపుడు = ఆ సమయమున, శౌరి = శ్రీకృష్ణుడు, 
కేలనంటి= చేతితోతాకి, తడవన్‌ = నిమురగా; హస్తిలో కనాధుడు = గజేంద్రుడు; అజ్ఞానరహితుడై 
=అజ్ఞానము లేనివాడై; విష్ణురూపుడై, వెలయుచుండెన్‌ = శోభిల్లుచుండెను. 

తా : £, మహారాజా! పూర్వం దేవముని శాపాన్ని పొంది మడుగులో మొసలియె 

పడియుండిన హూహూనామగంధర్వుడు శ్రీహరిచేత ఖండితుడై స్వస్వరూపాన్షి 
పొందాడు. భగవంతుణ్ని స్తుతించి కీర్తించి, ఆ భగవంతుని ఆజ్ఞతో గంధర్వ లోకానికి 
వెళ్లిపోయాడు. ఆ తర్వాత శ్రీ విష్ణుకరస్సర్శ చేత గజరాజు విష్ణుసదృశ రూపాన్ని (విషు 
పార్షదుని రూపాన్ని) పొంది (ప్రకాశించాడు 

భగవత్సార్షదులు చతుర్విధాలైన ముక్తులను అనగా సాలోక్య - సామోప్య - 
సా యుజ్య - సార్‌షి ముక్తులను కోరరు భగవంతుణ్ని పవించడంలోనే పరిపూరతను 
కృతకృత్యతను పొందుతారు భగవత్సేవారసానుభవరూపమైనది వారి భక్తీ ంతరాన 
నశించే వస్తువు లేవీ వారు కోరరు అని భగవద్యాక్య మున్నది. “మత్సేవయా ప్రతీతం తే 
సాలోక్యాది చతుష్టయమ్‌, నేచ్చంతి సేవయా పూర్ణా: కుతో౬వ్యత్కాల విద్రుతమ్‌ (శ్రీమదా. 
9-4-67). గజేం|ద్రుని మనసెరిగి భగవంతు డతనికి ఆత్యంత(ప్రియమైన 
పదవిని (ప్రసాదించాడు (పేమభక్తికి విజ్ఞాపన మనేది అః క్క ర లె దనిపించాడు. ఇతర 


208 72035 


బంధాలను తొలగించే భగవంతుడు 226०००८9 బంధితుడవుతాడు. 
గజేం|ద్రుడు ఒక చతుష్పాత్తు అయిన జంతువు. అతడు భగవత్స్పూజాదికర్మలను 
చేయలేడు. కాని, ఆతని భావం గొప్పది, పవిత్రమైనది. భావం గొప్పదైనప్పుడు 
స్వల్పాతిస్వల్పమైన కర్మ కూడా మహత్తరమైన దవుతుంది. అత డందజేసిన 
పూజాపుష్పం విలువ చెప్పలేము. 
మ. అవనీనాథ! గజేంద్రుడై మకరితో నాలంబు గావించె మున్‌ 
దవిలాధీశుడతండు పుణ్యతము( డింద్రద్యుమ్ననాముండు వై 
ప్లవముఖ్యుండు గృహీతమౌననియతిన్‌ సర్వాతు నారాయణున్‌ 
పవిశేషంబుగ( బూజసేసెను మహాశైలాగ్రభాగంబునన్‌ 
టీ: అవనీనాథ! = ఓ రాజా! గజేంద్రు(డై, మకరితో = మొసలితో, ఆలంబు గావించె = 
పోరాట మొనర్చెను; మున్‌ = పూర్వ జన్మమునందు, అతండు, (ద్రవిళాధీశు(డు = (ద్రవిడ దేశ 
ప్రభువు. పుణ్యతము(డు = పుణ్యులలో అత్యంత శ్రేష్టుడు. ఇం!ద్రద్యుమ్న నాముండు = 
ఇం|ద్రద్యుమ్నుడను పేరుగలవాడు; వైప్లవ ముఖ్యుండు = విష్ణు భక్తులలో ముఖ్యుడు; గృహీత 
మౌన నియతిన్‌ = స్వీకరించిన మౌన (వ్రతముతో; సర్వాత్మున్‌ = సమస్తమునకు ఆత్మ 
(పరమాత్మ) ఆయిన నారాయణున్‌ = శ్రీమన్నారాయణుని, సవిశేషంబుగన్‌ = శంఖ చకక్రాది 
లాంఛనుడు, లక్ష్మీ సహితుడు, గరుడారూఢుడు అయిన సవిశేషుడైనవానియందు భక్తితో, 
మహాశైల + అగ్ర భాగంబునన్‌ = ఒక మహాపర్వతము పైన, పూజ చేసెను = పూజించెను. 

తా:ఓ రాజా! మకరముతో ఘోరంగా పోరాడిన గజేం(ద్రుని పూర్ణ జన్మ 
వృత్తాంత మిది. ఆ గజరాజు పూర్వజన్మలో (ద్రవిడ దేశాధీశుడైన ఇం(ద్రద్యుమ్న 
మహారాజు, పుణ్యతముడు. విష్ణు భక్తుడు. అతడొక మహాపర్షతభాగాన కూర్చుండి 
మౌన(వ్రతముతో సవిశేషుడు, సాకారుడు, సగుణుడు అయిన శ్రీమన్నారాయణుని 
భక్తితో పూజించాడు. 

మ. ఒకవనా(డా వృపు( డచ్యుతున్‌ మనములో నూహించుచున్‌ మౌనియై 
యకలంకస్టితి నున్నచో గలశజుం డచ్చోటికిన్‌ వచ్చి, లే 
వక, పూజింపక యున్న రాజు(గని నవ్యక్రోధు(డై “మూఢ!లు 
బ్ద! కరీం[ద్రోత్తమయోని( బుట్టు”మని శాపంబిచ్చె భూవల్లభా! 

టీ: భూవల్దభా! = పరీక్షిన్మహారాజా! ఒకనాడు, ఆనృపుడు = ఆ ఇంద్రద్యుమ్నుడు; 

ఆచ్యుతున్‌ = శ్రీవిష్ణువును, వనములోనన్‌, ఊహించుచున్‌ = స్మరించుచు, మౌనియై = మౌన 
వ్రతియె; అకళంక స్టితిన్‌ = నిర్మలమైన స్థితిలో, ఉన్నన్‌ = ఉండగా, కలశజాండు = అగస్త్యుడు; 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 


ఆచ్చోటికిన్‌, వచ్చి (ఆ సమయంలో) ఇంద్రద్యుమ్బుడు, లేవక = లేచి గౌరవముగా నిలబడక, 
పూజింపక, ఉన్నన్‌ = ఉండగా, మౌని కని = అగస్త్యముని చూచి, నవ్య(క్రోధుడై = (క్రొత్తగా కలిగిన 
కోపముగలవాడై; మూఢ! = మూర్తుడా, లుబ్ల! = ९०६०८, కరీం[ద్రోత్తమ యోనిన్‌ = మదపు 
టేనుగునకు, పుట్టుమని = జన్మింపుమని, శాపంబు + ఇచ్చె = శాపమిచ్చెను. 

తా : ఓ రాజా! ఇం(ద్రద్యుమ్న మహారాజు మౌన(వ్రతుడై తన మనస్సులో శ్రీహరిని 
ధ్యానించుకొంటున్నప్పుడు ఆగస్త్యమహాముని అక్కడికి విచ్చేశాడు. ఆ 
ఇం(ద్రద్యుమ్నుడు తనను చూచి లేవనందుకు, పూజింపనందుకు ఆ మునికి 
హఠాత్తుగా కోపం వచ్చింది. మూరుడా! లుబ్దుడా! అంటూ నివు మదపుటేనుగువై 
జన్మించుమని శపించాడు. 

అగస్త్యుడు శివ భక్తుడు. “అగప్మ్యో బ్రాహ్మణ: శైవః స ఏవ బ్రాహ్మణః సతః" 
(భాగవతార్డ నిబంధమ్‌ 1-25). ఇం[ద్రద్యుమ్మ్నుడు విష్ణు భక్తుడు. అతడు మహారాజు. 
ఆగస్త్యుడు తన శిష్యపరివారంతో వచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు విష్ణ్ళవ్రత పరాయణుడై 
మౌన(వ్రతంలో ఉన్నాడు. శ్రీహరిని స్మరిస్తున్నాడు. ఆ సమయంలో ఆతడు లేవరాదు, 
పరులను పూజింపరాదు. కాని, మహాత్ముడైన ఆగస్త్యునికి ఆ రాజు వైఖరి కోపం 
కలిగించింది. అది ఇం[ద్రద్యుమ్నుని దురదృష్టం కావచ్చు. ఆగస్త్యుని అపచారం 
కావచ్చు. అగస్త్యుడు అతణ్ని స్తబ్దమైన ఏనుగువై జన్మించుమని శపించాడు. ఆ ముని 
ఆ సందర్భంలో కోపించడానికి గాని శపించడానికి గాని కారణం భగవంతుని 
సంకల్సమే అయ్యుంటుంది. మహర్షుల శాపాలు భగవంతుని సంకల్పంతో వరాలుగా 
పరిణమిస్తాయి. ఇంద్రద్యుమ్నుడు మదపుటేనుగుగా జన్మించి, శ్రీహరి కర స్పర్శను 
పొంది, అగస్తాది మహర్షులకు కూడా లభింపని అత్యున్నతమైన భగవత్త్నార్షద 
పదవిని పొందాడు. ఆగస్త్యునికి అట్టి నవ్య(క్రోధాన్ని కలిగించినవాడు కరుణా సింధువైన 
శ్రీకృష్ణభగవానుడే. ఇం(ద్రద్యుమ్నుని అనన్యమైన భక్తికి మెచ్చి తన దగ్గరకు 
చేర్చుకోవాలన్న సంకల్పంతోనే శ్రీకృష్ణుడా మునికి హఠాత్తుగా కోపం కలిగించి 
ఉండవచ్చు. “సర్వన్య చాహం హృది సన్నివిష్టో మత్తః సృతిః జ్ఞాన మపోహవం చొ (గీత- 15 
-15) సకల జీవుల హృదయాలలో ఉండినవాడను నేను. నావల్లనే స్మృతి 
అపోహనం (సంశయాది దోషాల విచ్చేదం) కలుగుతాయి అన్నాడు భగవానుడు 
ఎక్కడో ఏకాంతంగా పర్వతం మోద కూర్చుండి మౌన (వ్రతంతో శ్రీహరిని స్మరిస్తున్న 
ఇం(ద్రద్యుమ్మునివద్దకు ఆగస్త్యుడు శిష్యసమేతంగా వెళ్లడమేమిటి? శపించడమేమిటి? 
ప్రతిశాపం ఇవ్వగలిగినవాడైనా “తరోరివ సహిష్ణునా” వృక్షం వలె సహనశిలుడై 


210 గజేంద్రమోక్షము 


ఇంద్రద్యుమ్నుడు అది భగవంతుని నిర్ణయమని మిన్నకున్నాడు. ఇదంతా భగవంతుని 
అచింత్య లీల. ఇంద్రద్యుమ్నుడు గజజన్మను పొందాలి. తనను కీర్తించిన ఏనుగును 
కూడా ఆదరించి తన కారుణ్యాతిశయాన్ని భగవంతుడు భక్తలోకానికి చాటి చెప్పాలన్న 
తలంపు కావచ్చు. శంఖచక్రాదులతో కూడిన చతుర్చుజరూపుడైన శ్రీకృష్ణుని 
పూజించడంవల్ల" ఇంద్రద్యుమ్నుడు సకల దేవతలను పూజించినవాడయ్యాడు. 
స్కాందపురాణ (బ్రహ్మ నారద సంవాదంలో “छदो దేవదేవేశే శంఖ చక్ర గదా ధరే; 
అర్సితాః ~ స్యుర్యతః సర్వగతో హరిః" అని ఉంది. శ్రికృష్ణ భగవానుడు 
సర్వదేవమయుడని ఈ క్లొకం తెలుపుతున్నది. అందుచేతనే ఇంద్రద్యుమ్మ్నునికి 
అనన్యలభ్యమైన పార్షదపదవిని ప్రసాదించి మానవజాతికి ఒక పశువైన గజేంద్రుణ్ని 
ప్రాతఃస్మరణీయుణ్ని చేశాడు శ్రీకృష్ణుడు 

కం. మునిపతి నవమానించిన - ఘను డఉంద్రద్యున్నువిభుడు కౌాంజరయోనిం 

జననంబందెను, విప్రుల( ~ గని యనమానింప(దగదు ఘనపుణ్యులకున్‌. 

టీ: మునిపతిన్‌ = అగస్త్యుని; అవమానించిన; ఘనుడు = గొప్పవాడైన; ఇంద్రద్యుమ్నుడు; 
ప్రభువు = రాజు; కౌంజరయోనిన్‌ జననంబు అందెను = ఏనుగు గర్భమున పడి ఏనుగ 
జన్మించెను. విపులన్‌ = వేద(బ్రాహ్మణులను; కని, ఘనపుణ్యులకున్‌ = ఎంత గొప్ప 
పుణ్యంగలవారికైనను, అవమానింపన్‌, తగదు = కూడదు. 

తా: అగస్త్య మహాముని తనను చూచి అభ్యుత్తాన ~ ఆసనదాన - ఆతిధ్య 
పూజాదులతో సత్కరింపని ఇం[ద్రద్యుమ్నుణ్ని కోపించి ఏనుగుజన్మ మెత్తుమని 
శపించాడు. ఎంతటి పుణ్యాత్ములైనా వేద (బ్రాహ్మణులను అవమానింపగూడదు. 
ఆ శాపవశాన అభిమాని అయిన ఇంద్రద్యుమ్నుడు (త్రికూట పర్వతారణ్యంలో 
~ జన్మించాడు.“అభిమానం సురాసానం, గౌరవం రౌరవం సమమ్‌” 

కం, కరినాథుడయ్యె నాతడు - కరులైరి భటాదులెల్ల, గజమైయున్నన్‌ 

హరిచరణసేవకతమున( - గరివరునకు నధికముక్తి గలిగె మహాత్మా! 

టీ: మహాత్మా= ఓ మహామభావా! ఆత(డు = ఆ ఇంద్రద్యుమ్నుడు (అగస్త్యుని శాపం చేత) 
కరినాథుడయ్యెన్‌ = గజేం(ద్రుడై జన్మించెను. భటాదులెల్ల = ఆతని అనుచరులెల్త, కరులైరి = 
ఏనుగులైరి; గజమైయుండన్‌ = ఇంద్రద్యుమ్నుడు గజమై యుండినను, హరి చరణసేవ 


కతమున = (శ్రీహరి చరణములకు సేవ చేసిన కారణమున, కరివరునకు = గజేం[ద్రునకు 
అధికముక్తీ = మోక్షాధికమైన कखन పదవి లభించెను 


తా:ఓ రాజా! ఆ ఇంద్రద్యుమ్నుడు మకరితో పోరాడిన గజేం(ద్రుడు గాను 


గో న యు గ్‌ లా వాం 1 
గొబనయన త్స ర్చిత 8 211 


తక్కినవారు ఆ గజేంద్రునికి అనుచరులైన గజములుగాను జన్మించారు 
విష్ణువ్రతపరాయణుడైన కారణాన = గజేంద్రునికి అత్యున్నతమైన 
భగవత్సార్షద పదవి ప్రాప్తించింది 

ఆ.వె. ८:०4 (८699८ గమలాకు( గొ నుభయన 


ag (भ 
టీ : కర్మతం[త్రు(డగుచు = కర్మానుష్టానంచేస్తూ, కమలాక్టున్‌ = (శ్రీకృష్ణుని; కొలుచు 
దు 


Ge 
భజిస్తూ; ఉభయ నియతవృకత్తి సుఖదుఃఖాదిద్వాంచ్యములందు 
కర్యమెల్ల = स्थ» ర్వజన్య్మకర్మమంతయు కఢెలమైు, చెడును; (ప్రబలమైన = మి 
విష్ణుభక్తి = (క్రహరియందలి భక్తిమాత్రము; చెడదు = నశింపదు. 
తా: నిత్యనైమిత్తిక కర్మలను యథావిధిగా జరుపుతూ, శ్రికృష్ణభగవానుని భ 


ఉన్నవానికి పూర్వజన్మల చేసిన వాపకర్శ్మలన్నియు నకిసాయి. కా పూర్త జన్నలో 
చేసిన శ్రీకృష్ణభక్తి మాత్రం నశించదు. క్షీణించదు. “కౌంతేయ ॐ న మే భక్తః 
ప్రణశ్యతి” (గీత 9-31) భగవద్యచనం. “ఆర్డునా! నా భక్తునికిగాని, నా యందలి భక్తికి 
గాని క్షయమనేది ఉండదని నీవే ప్రతిజ్ఞాపూర్యకంగా లోకానికి చాటిచెప్పు” మన్నాడు 
శ్రీ కృష్ణభగవానుడు. గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడై ఉన్నప్పుడు చేసిన పాపమంతా 
క్షాళితమైంది. కాని, ఆతడు పూర్వజన్మలో చేసిన శ్రికృష్ణానుస్మరణభజన భక్తిభావం 
నశించలేదు. సరికదా ఆది => పరాకాష్టసితిని పొంది అతడు భగవంతునికి 
పార్షదుడైనాడు. దీనిని బట్టి | గ్రహింపవలసిన విషయమెవ టే “స్వల్స మప్యస్య ధ 
త్రాయతే మహతో భయాత్‌" (గీత 2-40) “ధర్మానుష్మానాన్ని స్వల్పంగా ఆ చి 
జన్మ-మరణరూపమైన మహాభయం నుంచ తప్పక రక్షస్తుం 
మనుష్యుడు తపస్సు, దానం, తీర్జాటన, (వ్రతాలు మున్నగు పుణ్యకార్యాలు 
చేసినప్పుడు ఆవి ఫలమిచ్చినా, ఇవ్వకపోయినా నిర్వికారుడై సాధన చేయవలసె 
ఉంటుంది. సాధకుడు ఫలమందు, ఏఫలమందు సమబుద్ది గలవాడై ఉండాలి, 
ఫలమిచ్చేవాడు భగవంతుడు. ఆయన సర్వభూతమనో భిజ్ఞాడు. “ప్రభుః సర్వసమర్డో హి 
తతో నిశ్చింతతాం వ్రజేత్‌ శ్రీ కృష్ణ భగవానుడు సర్వసమర్దుడు, కాబట్టి సాధకుడు 
నిశ్చింతుడై ఉండాలి. ఆయన కృపాసింధువు కాబట్టి తప్పక ఆన్మగ్రహమే 
చూపుతాడు. | 
కం. చెడుగరులు హరులు ధనములు చెడుదురు నిజపతులు సుతులు చెడుచెవటులకున్‌ 
చెడక మనునట్టి గుణులకు( జెడని ఫదార్థములు విష్ణుసేవావిరతుల్‌ | 


Re: 
క... 
Br ८५ 


८ 
{2 es 


१. 
(५ 
९.9 
op f 
१ 
+ 
ne 


212 గజేంద్రమోక్షము 


ట్రీ : చెడు చెనటులకున్‌ = చెడిపోవునట్టి మూఢులకు, కరులు = ఏనుగులు, హరులు = 
గుజ్బములు; ధనములున్‌ = సంపదలు, చెడు = చెడిపోవును; నిజసతులు, సుతులున్‌ = 
స్వభార్యలు, కుమారులు, చెడుదురు., చెడక మను = చెడిపోకుండగా జీవించు, గుణులకున్‌ = 
సద్గుణములు గలవారికి; విష్ణుసేవా నిరతుల్‌ = (శ్రీహరిసేవయందలి అభిలాషలు(భక్తి) చెడని 
పదార్థములు . 
తా : డ్రీకృష్ణభక్తి లేక చెడిపోయిన మూర్ధుల సమస్తసంవదలు చెడిపోవడం కద్దు. 
శ్రీకృష్ణభక్రిభావన గలిగిన సాధుసజ్ఞనులు ఇహపర సౌఖ్యాలను పొంది ధన్యులవుతారని 
తాత్సర్యం. 
వ. అప్పుడు జగజ్జనకుండగు నప్పరమేశ్వరుండు దరహసిత ముఖకనుల యగు 
నక్కమల కిట్లనియె 
టీ : అప్పుడు = గజేం[ద్రునికి నిజపార్షద పదవిని ప్రసాదించిన తర్వాత, జగజ్జనకుండగు = 
లోకములకు తండ్రియగు; ఆ+పరమేశ్యరుండు, దరహసితముఖ కమలయగు = చిరునవ్వుతోడి 
ముఖిపద్మము గలదియగు, కమలకు = లక్ష్మీదేవికి; ఇట్లనెను. 
తా: (శ్రీహరి ఆర్మత్రాణ పరాయణత్యాన్ని లక్ష్మీదే ఏ స్వయంగా (గహించింది. ఒక 
జంతువును రక్షించడానికి ఎంత వేగిరపడ్డాడో తెలుసుకొని, తన భర్త కారుణ్యాతిశయానికి 
సంతోషించి చిరునవ్వుతో (శ్రీహరిని చూచింది. ఆమెతో (శ్రీహరి ఇట్టన్నాడు. 
కం. బాలా! నా వెనువెంటను హేలన్‌ విమవీధినుండి యేతెంచుచు నీ 
చేలాంచలంబు( బట్టుట కాలో నేమంటి నన్ను నంభోజముఫీ! 
టీ : అంభోజముఖీ = పద్మమువంటిముఖముగల దానా! బాలా! నా వెనువెంటను; వినువీధి 
నుండి = ఆకాశవీధినుండి, హేలన్‌ = విలాసముగా; ఏతెంచుచు = వచ్చుచు; నీ చేలాంచలంబున్‌ 
= నీ చీరచెరగును; పట్టుటకు = వదలకుండగా పట్టుకొనుటకు; ఆలో = అట్లు వచ్చునపుడు; . 
నన్నున్‌, ఏమంటివి; = ఏమని తలచితివి. 
తా:ఓ పద్మవదనా! నీవు నావెంబడి వస్తూ, నీ పైటకొంగును విడిచిపెట్టడం మరచి 
పట్టి లాగుకొని వెళుతున్నప్పుడు నన్ను గూర్చి నివేమనుకొన్నావు? 
కం. ఎజుగుదు( దెజవా! యెప్పుడు నుజవను సకలంబు నన్ను మజచిన యెడలన్‌ 
మజతునవి యెజి(గి మొజుగక మజవక మొజయిడిరయేని మణి యన్యములన్‌. 
టీ: తెఆవా! = ఓ సుందరీ! సకలంబు = సమస్త జీవరాశి; నన్ను మజచిన యెడలన్‌ = నన్ను 
మరచిన సమయమందు; మణజవను = నేనుమాత్రము మరచిపోను; 3968 అన్యములన్‌ = 
ఇతరములను; మఆతును ఆని = తలపను అని; ఎతి(గి = తెలిసి; 30369148 = మోసగింపక; 
మఅజవకఏమరక; మొజు ఇడిన = మొజపెట్టిన యెడల; ఎపుడు = సర్వదా; ఎజుగుదును = తెలియుదును. 


గోపీనయనోత్సలార్చితవ్యాఖ్య 213 


తా : లక్ష్మీ! నన్నెవరు మరచినారో వారిని నేను మరువను. నన్ను మరవకుండా 
సర్వదా భజించువారి యోగక్షేమాలను ప్రసాదించు విషయంలో నేను ఏమరను. 
వ. అని పలికిన నరవిందమందిరయగు నయ్యిందిరాదేవి మందస్మిత చంద్రికా 
సుందరవదనారవింద యగుచు ముకుందున కిట్లనియె. 
టీ : అని పలికినన్‌ = (శ్రీహరి ఇట్టనగా; అరవింద మందిరయగు = కమలవాసిని యగు; 
ఇందిరాదేవి = లక్ష్మీదేవి; మందస్మిత చంద్రికా దరహాస = వెన్నెలవంటి చిరునవ్వుతో కూడిన; 
సుందరవదన+ఆరవింద యగుచు = అందమైన ముఖిపద్మము గలదియె, ముకుందునకు = 
మోక్షమొసగునట్టి శ్రీకృష్ణునకు; ఇట్లనియె. 
తా : (శ్రీహరి పలుకులు విని పద్మ్యవనాలయయగు లక్ష్మీదేవి చిర్నవ్వు నవ్వుతూ 
ఇట్లన్నది. 
కం. దేవా! దేవరయడుగులు భావంబువ నిలిపి కొలుచు పని వా పనిగా 
కోవల్లభ! యే మనియెద నీ వెంటనె వచ్చుచుంటి నిఖిలాధిపతీ! 
టీ : దేవా! నిథిలాధిపతీ! (అఖిలాండ పతీ) దేవరయడుగులు = నీ పాదములు; భావంబున 
నిలిపి = మనస్సులో నిలుపుకొని, కొలుచుపని = సేవించుట; నా పనిగాక = నా కర్తవ్యమేయగును; 
ఇంకేమందును. (నీ పాదములను సేవించుటకు) నీ వెంటనే వచ్చుచుంటిని. 
తాః స్వామీ! 2 పాదపద్మాలను మనస్సులో నిలుపుకొని భజించడంకంటేె నాకు 
వేరే ఏమి పని ఉన్నది? అందుచే త్వరత్వరగా నీవు వెళ్ళునప్పుడు నీ పాదాలవెంటబడి 
నేను కూడా వస్తున్నాను. 
భగవంతుని దీనదయాళుత్వము, ఆ(శ్రితవాత్సల్యము లక్ష్మీదేవికి అనుభవైక 
వేద్యమే. ఆమె కూడా శ్రిహరి కళ్యాణాగుణములు కలదే. “శ్రేయపీం శ్రీవివాపస్య 
కరుణామివ రూపిణీమ్‌” ఆమె (శ్రీనివాసుని ఆను(గ్రహరూపిణి. “ఇతడు నా బిడ్డడు, 
అపరాధి కొడు అని జీవుణ్ని భగవత్కృపా పొత్రుణ్ని చేస్తుంది లక్ష్మీదేవి. 
కృపాపారతంత్ర్యము - అనన్యార్హతలు గల లక్ష్మీదేవి “శ్రీవత్సవక్షా నిత్యశ్రీః” 
భగవంతునితోడి నిత్య సామీప్య సిద్ది కలది. భగవంతునికి పరతం(త్రురాలు కాబట్టి, 
భగవంతునితోపాటు ఆమె కూడా వస్తుంది. 
కం. దీనములకుయ్యాలింపను దీమల రక్షింప మేలుదీవన? బొందన్‌ 
దీనావన! నీ కొపును దీనపరాధీన! దేవదేవ! మహేశా! 
టీ : దేవదేవ! మహేశా! దీన పరాధీన = దీనులకు వశమైన ఓ స్వామీ! దీనుల కుయ్యి = 
ఆర్తజనుల మొజను, ఆలింపను = వినుటకు; దీనుల రక్షించుటకు; మేలు దీవన పొందన 
మేలైన దీవనలు పొందుటకు, నీకు+ఒప్పును = నీకు తగును. 


1 


214 గజేంద్రమోక్షము 


తాః స్వామీ! నీవు దీనుల మొజవింటావు. వారిని రక్షిస్తావు. వారిచే స్తుతింపబడతావు. 
నీవు దీనులకు వశమైనవాడవు. ఇది సర్వేశ్య్వరేశ్య్వరుడవగు నీ కొక్కనికే తగును. 

దీనులకుయ్యి అంటే దీనుల (ప్రార్థన. విశ్వాసపూర్వకం౦గా భగవంతునితోడి 
ఆత్మీయతను స్థాపించుకోవడమే ప్రార్థన. భాషా వైదుష్యం ప్రార్థనకు అవసరం లేదు. 
శ్లోకాలు తనకు రావని, భామిజ్ఞానం లేదనీ చింతింప నవసరం లేదు. భగవంతుణ్ణి 
(ప్రసన్నుణ్ని చేసుకోవడానికి విశేషభాష, విశేషశబ్దాలు ఉపయోగపడవు. నిజానికి 
ఆయన్ను (ప్రసన్నుణ్ని చేసుకోడానికి విశ్చంలోని శబ్దరాశినంతా, పాండిత్యమంతా 
ఉపయోగించినా చాలదు. భగవ(త్రసన్నతకు ఒకేఒక వస్తువు ఆవశ్యకమవుతుంది, 
అదే విశ్వాస భరితమూ భక్తిశ్రదాయుతమూ అయిన హృదయము. వేదవేదాంగ శాస్త్ర 
పురాణాదులన్ని ఈ విషయాన్నే తెలుపుతూ బహువిధాలుగా వివరించాయి. భగవంతునితోడి 
ప్రగాఢమైన ఆత్మీయతను స్థాపించుకొన్నవాడు భగవత్సదృశుడవుతాడు. అతనికి 
ఈ జగత్తులో భగవంతుడొక్కడు తప్ప మరేదీ కనిపించదు. పతివ్రతకు ఈ 
జగత్తులో తన భర్త తప్ప మరే వస్తువుతోను అవసరం ఉండదు. ఇంకే వస్తువు ఆమెకు 
సుఖకరం కాదు. ఆట్టి పాతివ్రత్య భరితమైన హృదయమే భక్తుని హృదయం 
అయ్యుండాలి. 

వ. ఆని మతేయును సముచిత సంభాషణంబుల నంకించుచున్న యప్పరమ 
చైష్లవీరత్నంబును సాదరసరససల్లాపమందహాసపూర్వకంబుగా నాలింగనంబు 
గావించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ద విబుధగణ జేగీయమానుండై 
గరుడారూడుం డగుచు హరి నిజసదనంబునకుం జనియె. అన చెప్పి 
శుకయోగీంద్రుం డిట్లనియె. 

టీ : సముచిత సంభాషణములన్‌ = తగిన మాటలతో, అంకించుచున్న = స్తుతించుచున్న; 

పరమ వైప్లవీ రత్నంబును = శ్రేష్టమైన విష్ణుభక్తి గలదానిని, (లక్ష్మీదేవిని) సాదర = ఆదరముతోడి, 
సరస = రసయుక్తమైన, సల్లాప = సంభాషణాగల, మందహాస పూర్వకంబుగా = చిర్నవ్వు 
మొదటగల్లునట్లు, ఆలింగనంబు గావించి = కౌగిలించుకొని, సపరివారుండై = పరివారముతో 
కూడ; గరుడ, గంధర్వ, సిద్ద, విబుధగణ = దేవతాజాతులచేత, జేగీయమానుండై = జయధ్వనులచే 
కీర్తింపబడినవాడై. హరి; నిజసదనంబునకు = వైకుంఠమందిరమునకు చనియె. 

తా: ఈ విధంగా లక్ష్మీదేవి స్తుతిస్తుండగా, (శ్రీహరి ఆమెతో సరససల్హాపాలాడుతూ, 

సాదరంగా ఆలింగనం చేసుకొని, దేవతాగణాలు జయజయధ్యనులు చేస్తుండగా, 
తన పరివారం వెంటవస్తుండగా, గరుత్మంతుని అధిరోహించి వైకుంఠ మందిరానికి 
వెళ్ళాడు. అని చెప్పి, శుకయోగీంద్రుడిలా చెప్పాడు. 


గ్గ నయనోత్సలార్శిత వ్యాఖ్య 215 .. 


2. నరనాథ! నీకును నాచేత 5558०2८ బడిన యీ కృష్ణానుభావమైన 


గజరాజమోక్షణకధథ వినువారికి యశము హెచ్చును గల్నషాపహంబు 
దుస్స్వ వాశంబు దుఃఖసంహారంబు |పొదున మేలా.ంచి పూతవతి 
నిత్యంబు పఠియించు నిర్మలాత్మకులైన ఐవులకును బహంవభవ మమరు 


సంసదలు గల్లు బీడలు శాంతిబొందు సుఖ ముసిద్దెంచు, 55 శోభవములు 
మోక్ష మరచేతిదైయుండు ముదము చేరు ననుచు విష్టుండు ప్రీతు(డై యావతిచ్చె. 

టీ : నరనాథ! = రాజా! నీకును, నాచేత, వివరింపబడిన = స్ప్నష్టపరచబడిన; ఈ 

కృష్ణానుభావమైన (శీకుష్లుని ప్రభావమును తెలిపెడిదైన; గజరాజమోక్షణకథ వినువారికి 
యశము = కీర్తి కలిగించును; కల్మష+అపహంబు = పాపమును తొలగించును; దుస్తుప్పునాశంబు 
= చెడు కలలనుతొలగించును, ప్రొద్దున మేల్మాంచి; పూతవృత్తి = పవిత్రమగు నియమముతో, 
నిత్యంబు పఠియించునట్టి; నిర్మల+ఆత్మకులైన = నిర్మలమనస్కులగు; ><= = 
(బ్రాహ్మణులకు ((బ్రహ్మజ్ఞానులకు), బహువిభవంబు = గొప్పవైభవము; అమరున్‌ = కలుగును; 
సంపదగల్లు; పీడలు = బాధలు శమించును, సుఖము సిద్దించును; ముదము = సంతోషము 
చేకూరును; మోక్షము, అరచేతిదై ఉండు = ముక్తి అత్యంతసులభముగా (ప్రాప్తించును ఆని 
ష్లుండు; द = సంతుష్టినొందినవాడై; ఆనతిచ్చె = సెలవిచ్చెను. 

తా: పరీక్షిన్మహార్మాజా! నీకు వినిపించిన శ్రీకృష్ణుని (ప్రభావానికి చెందిన 

గజేం[ద్రమోక్షణ కథ వినువారికి యశస్సు వృద్ది అవుతుంది. పాపాలు నశిస్తాయి. ఇది 
విన్నవారికి, పఠించినవారికి దుస్స్వష్నాలు కలుగవు. వేకువజామున మేల్కొని 
గజేం(ద్రమోక్షస్తవమును పఠించిన (బ్రహ్మజ్ఞానులకు ఐశ్యర్యము, సకలశుభాలు 
కలుగుతాయి. సమస్తపీడలు తొలగిపోతాయి. సౌఖ్యాలు కలుగుతాయి. శుభాలు 
వరిల్లుతాయి. మోక్షం హస్తగతమవుతుంది అని (శ్రీహరి పరమ సంతుష్టుడై స్వయంగా 
తెలిపాడు. 

వ. అని మటియు నప్పరమేశ్వరుండిట్లని యావతిచ్చె. ఎవ్వరేని నపరరాంత్రాంతంబున 
మేల్మాంచి సమాహితమనస్కులయి నమ్న్షము, నిన్నును, నీ పరోవరంబును 
శ్వేతద్వీపంబును, నాకుం బ్రియంబైన సుధాపాగరంబును, హేమవగంబును, 
నిగ్గిరి కందరకాననంబులను, వేత్ర కీచక వేణులతాగుల్మ సురపాదపంబుల 
నేనును బ్రహ్మయు ఫాలలోచనుండును నివపించియుండు వక్కొండ 
శిఖరంబులను, గౌమోదకీ కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను, శ్రీదేవిని 


216 గజేంద్రమోక్షము 


దశావతార కార్యంబులను, సూర్య సోము. సావకులను, ([బణవంబును, 
ధర్మతప సృత్యంబులను, వేదంబులను, వేదాంగంబులను, శాస్త్రంబులను, 
గోభూసుర సాధు పతివ్రతా జనంబులను, జంద్రకాశ్యప జాయాన 
ముదయంబును, గౌరీగంగా సరస్వతీ కాళింది నునందా ప్రముఖ 
పుణ్యతరంగిణీ నిచయంబును, నమరులను, నమురతరువులను, 
నెరావతంబును, నమాతంబును, ధ్రువుని, బ్రహ్మార్షినివహంబును 
పుణ్యశ్టోకులయిన నూనవులను సమాహితచిత్తులై తలంచువారలకు( 
బాణానసానకాలంబున మదీయంబగు వినములగతి నిత్తునని హృషికేశుండు 
నిర్దేశించి శంభఖంబు పూరించి సకలామరనందిత చరణారవిందుండై విహగ 
పరివృఢవాహనుండై వేంచేసె. విబుధానీకంజు సంతోషించెను. అని చెప్పి 
శుకుండురాజున కిట్లనియె. 
ట్రీ: అపరరాతాంతంబున = వేకువజామున మేల్కాంచి; సమాహితచిత్తులయి = (ప్రసన్నమైన 
మనసు గలవారలయి స్మరింపదగిన పుణ్యపదార్హములు 
శ్వేతద్వీపము, పాలసముద్రము, గజరాజు మోక్షణము జరిగిన సరోవరము 
మేరుపర్య్వతము, అందలి గుహలు; (త్రికూట పర్యతారణ్యము, వృక్షలతలు, నేను 
హ్మ, శివుడు విహరించు పర్వతశిఖరము, నా కౌమోదకీ గద, కౌస్తుభమణి, 
సుదర్శన చక్రము, పాంచజన్యశంఖము, లక్ష్మి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, 
నారదముని, (ప్రహాదుడు, దశావతారాలు, అందలి నా లీలా విశేషాలు, సూర్య 
చంద్రాగ్ని భట్టారకులు, ఓంకారము, తపస్సు, సత్యము, ధర్మము, నాల్లువేదాలు, 
షట్‌శా(స్త్రాలు, గోవులు, (బ్రహ్మజ్ఞానులు, పతివ్రతలు, గంగాది పుణ్యనదులు, దేవతలు, 
కల్గవ్వక్షాలు, ఐరావతగజము, అమృతము, (ధువుడు, (బ్రహ్మర్షులు, పృథుహరి శృంద్రాది 
పుణ్యశ్టోకులైన రాజులు మున్నగువారిని (శ్రద్దగా స్మరించేవారికి (ప్రాణావసాన 
సమయంలో నిర్మలమైనబుద్ది కలిగించి వారికి వైకుంఠప్రాప్తి కలిగిస్తాను అని 
హృషీకేశుడైన (శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించి, గరుడారూఢుడై వేంచేశాడు. ఆయన 


దేశానికి దేవతలందరు సంతోషించారు అని చెప్పి (శ్రీశుకదేవుడు పరీక్షిత్తుతో ఇలా 
ఆన్నాడు 


కం. గజరాజమోక్షణంబును నిజముగ బరియించునట్లి నియతాత్ములకున్‌ 
గజరాజవరదు( డిచ్చును గజతురగస్యందనములు( గైవల్యంబున్‌ 


1# 


వ్యాఖ్య 


పినయనోత్సలార్శితవ 
२) 


59 


i " 


श 


జము 


| 


५८५, ® प्न 
) 8) 


౦బు 


ag: वि । 


गु १८ ५ * 
८2 


५ (४५ १५ 
ంపు 


न नद ఇ ఇ nS ॥ : {नः we 3 కు 
{ श 
1 


* 


Coed 


పధితం రపాయాం 


॥) 


क 
జ, 


च 


<< 2०६ ><= దిని యశ 


మ 


Fon 


నమ్‌ 


జా 


న 
ఎందాకివీతి దిని భోగవతీతి చాధో 


తి చేహ చరణాంబు పువాతి విశ్వమ్‌ 


ba 


is 


[1 


శీమదా. 10-60-44) 


( 


५ 


# + 


